ఆంధ్ర మహాభారతోవీన్యాస్‌ములు 


(ఉపన్యాస సంకలనం) - 





ఆంధ్ర సారస్వత పరిషత్తు 
తిలక్‌రోడ్‌, హైదరాబాదు-500 001. 


ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


(ఉపన్యాస సంకలనం 





(ప్రధాన సంపాదకులు 
జ్ఞానపీఠ పురస్కార (గ్రహీత, పద్మభూషణ్‌ 
ఆచార్య సి. నారాయణ రెడ్డి 
అధ్యక్షులు, ఆంధ్ర సారస్వత పరిషత్తు 


సంపాదకులు 
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి 
(ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర సారస్వత పరిషత్తు 


ఆంధ్ర సారస్వత పరిషత్తు 
తిలక్‌రోడ్‌, హైదరాబాదు-500 001. 
ఫోన్‌: 040 - 24753724 


1957 సెప్టెం ం౨బర్‌, (భమ మ్యందణము 
1959 అక్టోబర్‌ ద్రాతీయ ముధ్రణము 
1962 సెప్టెంబర్‌ త్రతీయ ముధ్రణము 
1969 సెప్టెంబల్స్‌ చతుర ముద్రణమయు 
1981 సెఫ్టెంబల్‌ నంబను మ్యదణము 
2007 మాద్ది, ఆరన్‌ ముదణము 


మూల్యం : రూ. 100/- 


(ప్రతులకు : 

ఆంధ్ర సారస్వత పరిషత్తు 
తిలక్‌రోడ్‌, హైదరాబాదు-500 001. 
ఫోన్‌: 040-24753724 


ము[ద్రణ శ 

విస్ల కంప్యూటర్‌ సర్వీసెస్‌ 

(డిజైనర్స్‌ & మల్టీకలర్‌ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌) 
నల్లకుంట, హైదరాబాద్‌ - 500 044, 
ఫోన్‌: +040-27654003, 27676910 


2000 


2,000 
2000 
2,000 
2,000 
1,000 


అవతారిక 
జ్ఞానపీఠ పురస్కార (గ్రహీత, పద్మభూషణ్‌ 
ఆచార్య సి, నారాయణ రెడ్డి 


అధ్యక్షులు 
ఆంధ్ర సారస్వత పరిషత్తు 


నిజాం పాలనలో తెలుగు భాషాదీపం కొడిగట్టిన కాలంలో దాని 
పునరుద్దీపనానికి ఉద్యమించిన మాతృసంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్తు. శ్రీ 
మాడపాటి హనుమంతరావు, శ్రీ సురవరం (ప్రతాపరెడ్డి, శ్రీ లోకనంది 
శంకరనారాయణరావు వంటి పలువురు సాహితీమూర్తుల డ్రేరణతో పరిషత్తు 
1943లో రూపుదిద్దుకొని ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో అగ్రేసర సాహితీ సంస్థగా విశిష్ట 
స్థానం వహించింది. మాన్యమి(త్రులు కీ.శే. డా. దేవులపల్లి రామానుజరావుగారు 
యావజ్జీవితం పరిషత్తు అభివృద్దికి (శ్రమించారు. ఉత్తమాదర్శాలతో, ఆశయాలతో 
ఆవిర్భవించిన పరిషత్తు కాలానుగుణంగా బహుముఖీన కార్యక్రమాలు చేపట్టి 
సమర్ధంగా నిర్వహిస్తూ అందరి మన్ననలందుకుంటున్నది. వీటిలో భాషా బోధన, 
(గ్రంథ (ప్రచురణ ముఖ్యభూమికలు వహిస్తున్నాయి. ఆం(ధ సారస్వత పరిషత్తు 
ప్రాథమిక, (ప్రవేశ, విశారద పరీక్షలు జరపడంతోపాటు, తెలుగు పండిత శిక్షణ 
కళాశాల, స్నాతకోత్తరస్థాయి (ప్రాచ్యకళాశాల నిర్వహిస్తున్నది. పరిషత్తు రూపొందించి 
నిర్వహించే సాహితీ సభలు, సమావేశాలు, ప్రసంగాలు, సదస్సులు, ఉత్సవాలు, 
చర్చాగోమ్మలు, సాంన్కృతిక కార్యక్రమాలు మొదలైనవి వైలక్షణ్యాన్ని 
సంతరించుకున్నాయి. పరిషత్తు ప్రచురించే గ్రంథాలను సాహితీ లోకం హార్టికంగా 
స్వాగతిస్తున్నది. ఇంతవరకు 300పైగా గ్రంథాలు వెలువరించింది. 

అత్యంత (ప్రధాన సాహిత్యాంశాలపై అగ్రశ్రేణి కవి పండితుల ప్రసంగాలు 
ఏర్పాటు చేసి, ఆ (ప్రసంగపాఠాలను (గ్రంథరూపంలో (ప్రచురించడం పరిషత్తు ఒక 
సంప్రదాయంగా పాటిస్తున్నది. ఈ పరంపరలోనిదే ప్రస్తుత గ్రంథం “ఆంధ్ర 
మహాభారతోపన్యాసములు'. ఉద్దండభాషాసాహిత్యాభిజ్ఞాలు శ్రీయుతులు విశ్వనాథ 
సత్యనారాయణ, వేదాలతిరువేంగళాచార్యులు, కోరాడ రామకృష్ణయ్య, నండూరి 
బంగారయ్య, గడియారం వేంకటశేషశాస్తి కురుగంటి సీతారామయ్య, కేశవపంతుల 


నరసింహశాస్త్రి గార్ల (ప్రసంగాలను పరిషత్తు 1955లో నిర్వహించింది. ఆ 
ప్రసంగపాఠాలను 1957లో (గ్రంథంగా (ప్రచురించింది. ఇంతవరకు అయిదు 
ముద్రణలు పొందిన ఈ (గ్రంథం విశేషాదరణ పొందింది. 


ఆధునిక సామాజిక జీవనంలో. మననం చేసుకోవలసిన అనేకాంశాలు 
మహాభారతంలో నిక్షిప్తమై ఉన్నాయి. ప్రాచ్యపాశ్చాత్య వేదాంతుల దృష్టిని ఆకర్షించిన 
భగవర్షీత కూడా మహాభారతాంతర్గతమే. మహాభారతాన్ని అధ్యయనం చేయగలిగితే 
మానవ మనస్తత్వాలు సమ(గ్రంగా అవగతమవుతాయి. మహాభారతాన్ని ఐతిహాసిక 
దృష్టితోనే కాకుండా కావ్యదృష్టితో వివేచిస్తే అనేక కావ్యలక్షణాలు స్ఫురిస్తాయని 
నిరూపిస్తున్నాయి ఈ గ్రంథంలోని ప్రముఖుల (ప్రసంగాలు. 

“ఆంధ్ర మహాభారతోపన్యాసములు' (గ్రంథ పునర్ముద్రణను సాహితీప్రియు 
లెందరో అభిలపిస్తున్నారు. వారి సౌకర్యార్థం ఆరవముద్రణ వెలువరిస్తున్నాం, 
యథాపూర్వంగా ఈ (ప్రచురణను సాహితీలోకం ఆదరిస్తుందని విశ్వసిస్తున్నాను. 


హైదరాబాదు 
20-3-2007 డా సి. నారాయణ రెడ్డి 





ప్రవేశిక 


ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలలో సదస్సులు 
నిర్వహించి, ఆ సదస్సులలో సమర్పితమైన (ప్రసంగప(త్రాలను (గ్రంథాలుగా 
వెలువరించటం ఒకటి. అలాంటి (గ్రంథాలలో ఆంధ్ర మహాభారతోపన్యాసములు, 
ఆంధ్ర. మహాభాగవతోపన్యాసములు ఎందరి మన్ననలో అందుకున్నాయి. అనేక 
పర్యాయాలు ముద్రితమైనాయి. 'ఆంధ్ర మహాభారతోపన్యాసములు'” పట్టభ(ద్రస్తాయిలో 
అనేక సంవత్సరాలు పాఠ్య(గ్రంథంగా కొనసాగింది. తెలుగు సాహిత్య పరిశోధనలో 
పరిషత్తు (ప్రకటించిన అనేక (గ్రంథాలతోపాటు ఇవి (ప్రముఖ - ఆకర (గ్రంథాలుగా 
సేరుపడ్డాయి. అందుకు కారణం (ప్రసిద్దులైన ప్రసంగకర్తలు, వారి పరిశోధనస్థాయి. 
భవిష్యత్తులో పరిషత్తు ఇలాంటి నూతన (ప్రసంగపరంపరలను (గ్రంథరూపంలో 
వెలువరిస్తుందనీ, ఇందుకు సంస్థ అధ్యక్షులు జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు డా, సి. 
నారాయణరెడ్డిగారు సంకల్పించారనీ మా మనవి. 


ఆంధ్ర మహాభారతం వ్యాసభారతం లాగానే తెలుగు వారికి ఆరాధ్య[గ్రంథం. 
సంస్కృత భారతం ధార్మిక విషయ సంభరితమైన (గ్రంథం. కథాకథనం కన్నా, ధార్మిక 
విషయచర్చలకే అందులో అవకాశం ఎక్కువ. తెలుగువారికి కవిత్రయ భారతమే 
ప్రమాణం. బుషితుల్యులైన కవిత్రయం వారు దాన్ని ఐతిహాసిక కావ్యంగా తీర్చిదిద్దారు. 
నన్నయ “కవి వృషభులు మహాకావ్యమనియు' అని అనడం కావ్యచ్చాయలు పుష్కలంగా 
ఉన్నాయని చెప్పటమే, కవిత్రయ భారతం వెలువడ్డ తర్వాత మరెవ్వరూ 
పునరనువదించటానికి పూనుకోలేదు. మూల విధేయంగా రచించాలని ప్రయత్నించిన 
శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి రచన పఠనపాఠనస్థాయిని అందుకోలేక నామమాత్రంగా 
మిగిలిపోయింది. నన్నయమహాకవి రచనలో (ప్రసన్నకథాకలితంగా అర్థయుక్తిని 
జోడించారు. అరణ్యపర్వశేషాన్ని రచించిన ఎర్రన మహాకవి నన్నయ మార్గాన్ని 
అనుసరించి, తరించి, కృతార్గుడైనాడు. అరణ్యపర్వశ*ేషాన్ని 'తద్రచనగా' పూరించానని 
చెప్పిన ధీరవిచారుడు ఆ ప్రబంధ పరమేశ్వరుడు. ఇక తిక్కన మహాకవి కవిబ్రహ్మ 
అని చెప్పనవసరం లేదు. 


ఈ ప్రసంగ వ్యాసాలలో మహాకవి విశ్వనాథ సత్యనారాయణగారు నన్నయ 
భారతాంధ్రీకరణాన్ని నిపుణంగా విశ్లేషించారు. మూలంలోని ఉపాఖ్యానాలను అంతకన్నా 
రమణీయంగా అనువదించారని భావించారు. (ద్రౌపదీ వృస్తాపహరణ సందర్భ 0లో 
మూలాన్ని, అనువాదాన్ని పేర్కొని నన్నయగారు ఎంత గాఢంగా ఆలోచించి రచిస్తారో 
నిరూపించారు. నన్షత అంటే ఏమిటో ఆయన వివరించిన తీరు సముచితంగా ఉంది. 
శకుంతలోపాఖ్యాన వివరణ సందర్భంగా నన్నయగారు మహాశిల్సి అని నిరూపించారు. 
ఈ సందర్భంగా శిల్ప్వమంటే ఏమో వ్యాఖ్యానించారు. నన్నయగారు కథలను ఎలా 
వ్యాఖ్యానిస్తారో, వాటికి ఎలా భాష్యం చెబుతారో, కథలోని క్రిష్టాంశాలను ఎలా వివరిస్తారో, 


అసంగతంగా కనిపించే అంశాలను ఎలా సుసంగతం చేస్తారో విశ్వనాథ వారు 
వివరించిన తీరు వారి (ప్రతిభాపాటవాలకు దర్పణంగా నిలుస్తుంది. అలంకార శాస్త్రాల 
లోతుపాతులు తెలిసిన విశ్వనాథవారు ఆయా సందర్భాలలో వాటిని సమన్వయించి 
చూపిన పద్ధతి అనితరసాధ్యం. 


అరణ్య పర్వశేషాన్ని గురించిన వ్యాసం శిరోమణి వేదాల తిరువేంగళాచార్యుల 
వారిది. వారు ఆంధ్ర ధ్వన్యాలోక కర్త. అరణ్య పర్వశేషం పరిమాణంలో చిన్నదైనా ఈ 
ప్రసంగ వ్యాసం మాత్రం దీర్షమైంది. మహాభారతం, అలంకార శాస్త్రాన్ని పుక్కిట 
బట్టిన మహా విద్వాంసులువారు. వేదాల వారి వ్యాసం మరీ దీర్హంగా ఉంటే అందులో 
చాలా భాగాన్ని తగ్గించి అచ్చువేశామని కీ.శే. డా. గడియారం రామకృష్ణశర్మగారు 
నాతో ఒక సందర్భంలో అన్నారు. తిక్కన నాటికి అరణ్యపర్వం సమ(గ్రరచనగా ఉందని, 
తరువాత వినష్టమై ఎర్రన మహాకవిచేత పూరింపబడిందని అన్నారు. కొమర్రాజు లక్ష్మణ 
రావుగారి 'సంస్కృత భారత మొక బంగారు ముద్ద. తెలుగు భారతమందులోనుండి 
కొంత బంగారము తీసి మంచి పనివాని తనముతో తీర్చిన ఒక అమూల్యాభరణము” 
అనే వాక్యాలతో పూర్తిగా ఏకీభవించారు వేదాలవారు. వారి వ్యాసంలో ఖండన 
మండనములు సమానంగా ఉండటం విశేషం. 


"భారతంలో కీలకమైన విరాటపర్వం గురించి శ్రీకోరాడరామకృష్ణయ్యగారి వ్యాసం 
చాలా విలువైనది. విరాటపర్వం ఎందుకు హృదయాహ్లోదిగా ఉందో సోపపత్తికంగా 
వివరించారు. తిక్కన కావ్యశిల్పదృష్టిని విశదీకరించారు. తిక్కన తన రచనలో మనోవృత్తి 
వివరణ నైపుణ్యాన్ని, భావావిష్కరణ శక్తిని, రూపకల్పనా చాతుర్యాన్ని, శబ్ద ప్రయోగ 
నైపుణ్యాన్ని పొందుపరిచి “ప్రబంధమండలిని' తీర్చి దిద్దిన వైనాన్ని తెలియపరచారు. ' 
నిజంగా అనువాదంలో విరాటపర్వం కొంత పెరిగింది. ఇందుకు కారణం పాత్రల 
భావోన్మీలన సందర్భాలు, వర్లనలు, దేశీయాచార వర్లనలు కారణమని అన్నారు 
కోరాడవారు. మూలాన్ని అనువాదాన్ని పోల్చి చూపి మూలంలో కన్నా తెలుగులోనే 
కథా 'సంధానంలో పటిష్టత కనిపిస్తుందని చెప్పారు. భావానుగుణంగా రూపొందిన 
రచనా విన్యాసం రసస్సురణకు ఉపకరించిందని కోరాడవారి అభిప్రాయం. తిక్కన 
మూలానికి భిన్నంగా రచించి మెరుగు పెట్టిన ఆరు అంశాలను పేర్కొనటం ఆయన 
పరిశోధన పటిమకు తార్కాణం. తిక్కన తెలుగుదనాన్ని, జాతీయాల సొంపును గురించి 
సోదాహరణంగా వివరించారు. 


తిక్కన మహాకవి ఉద్యోగపర్యాన్ని అనుశీలించారు శ్రీ నండూరి బంగారయ్య 
గారు. .తిక్కన రచనలోని గొప్పతనాన్ని, వ్యాసమహర్షి రచనలోని మహనీయతను 
ప్రామాణికంగా వివరించారు. వ్యాసుడే మరొక అవతారమెత్తి తిక్కనగా జన్మించాడని 
అంటారాయన. మూలంలోని సనత్సుజాతీయాన్ని సందర్భౌచితిని దృష్టిలో పెట్టుకొని 
తిక్కనగార వదలిపెట్టడాన్ని నండూరి వారు సమర్థించారు. దీనివల్ల రసం, వస్తువులకు 
శోభ'కలిగిందని అంటారు. ద్రుపద, సంజయ, శ్రీకృష్ణరాయబారాలను స్వభావ రమ్యంగా 


విశ్లేషించారు. శ్రీకృష్ణుని వకృృత్వాన్ని గురించి, ఆయన ఉపన్యాస రామణీయకతను 
(se) 

గురించి సశాస్తీయమైన ఆలోచన చేశారు శ్రీ నండూరి వారు. ఎదుటివారి మనస్తత్వాలను 

గురించి ఎలా సమాధానం చెప్పాలో శ్రీకృష్ణుని పరంగా వారు తెలిపిన విషయాలు 

చాలా సమంజసంగా ఉన్నాయి. అంబోపాఖ్యానం, వృత్రాసుర వధ వంటి ఉపాఖ్యానాల్లో 

తిక్కన కథనశక్తి ఎంత ప్రస్ఫుటంగా ప్రతిఫలించిందో దృష్టాంతపూర్వకంగా తెలిపారు. 


యుద్దషట్కాన్ని సమగ్ర వీక్షణం చేశారు శ్రీ గడియారం వేంకటశేషశాస్త్రిగారు. 
యుద్దషట్కంలోని ఇతివృత్తం యుద్ద(ప్రారంభంతో మొదలయి రణరంగంలో 
చనిపోయిన వారికి ఉదక ప్రదానంతో ముగుస్తుంది. తిక్కన మంత్రిగా యుద్దరంగాలను 
వీక్షించి ఆ అనుభవ వైభవంతోనే యుద్దవర్లనలు చేయగలిగాడని తెలిపారు గడియారం 
వారు. వ్యూహనిర్మాణాలు, వాటి భేదనాన్ని ఎంతో మెలకువతో అభివర్లించాడు తిక్కన 
అన్నారు. శాంతిత్రయాన్ని గురించి శ్రీకురుగంటి సీతారామయ్యగారు చక్కని 
పరిశోధనాత్మకమైన వ్యాసాన్ని రచించారు. తిక్కన అనువాదం దాక్షిణాత్యప్రతులను 
అనుసరించిందని తెలిపారు. సార్వజనీనత, సార్వకాలీనత మహాభారతంలోని 
వరిష్టగుణాలని అంటారు. ఆశ్రమవాస చతుష్టయాన్ని గురించిన వ్యాసం శ్రీ కేశవ 
పంతుల నరసింహ శాస్తి గారిది. కృష్ణ నిర్యాణ సందర్భాన్ని వీరు వివరించిన విధానం, 
మహాప్రస్థానిక స్వర్గారోహణ పర్వాలలోని తాత్మిక భూమికను వీరు వెలువరించిన 
తీరు వారి వైదుష్యానికి నిదర్శనం. 


ఇవి రేఖామాత్రంగా ప్రసంగ వ్యాసాల్లోని అంశాలు. అనుశీలన చాలా వరకు 
కావ్యకళ, ధర్మదృష్టులపై కేం(ద్రీకరించబడింది. ఇవి అర్హశతాబ్దికి పూర్వం చేసిన 
ప్రసంగాలు. చరిత్రకు, నృశా[స్తానికి, సంస్కృతికి సంబంధించిన అనేకాంశాలు ఇటీవల 
వెలుగులోకి వచ్చాయి. ఈ అంశాలతో పునఃమహాభారత విమర్శ జరగవలసి ఉంది. 
మానవీయ మూల్యాలకు మహాభారతం పట్టం కట్టింది. ఈ విషయం (గ్రహించడానికి 
ఒక్క ధర్మవ్యాధోపాఖ్యానం చాలు. ఆంధ్ర మహాభారతాన్ని గురించి అనేక వేల 
వ్యాసాలు వెలువడ్డాయి. వందల సిద్దాంత వ్యాసాలు, (గ్రంథాలు వచ్చాయి. అయితే 
ఆధునిక సామాజిక జీవితానికి అవసరమైన ఎన్నో విలువలు భారతంలో ఉన్నాయి. 
వాటి పరమార్థాన్ని సమాజానికి తెలుపవలసిన బాధ్యత ఈతరం విద్వాంసుల పై ఉంది. 
ఆంధ్ర మహాభారతాన్ని అభినవంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. 
అందుకు ఇలాంటి (గ్రంథాలు ప్రాతిపదికలుగా నిలుస్తాయి. ఈ దృష్టితోనే ఈ 
ఆరవము(ద్రణకు పూనుకొన్నాం అందరి సహకారాన్ని అభ్యర్థిస్తూ. 

ఆచార్య ఎల్లూరి శివారెడ్డి 

హైదరాబాదు (ప్రధాన కార్యదర్శి 
. 20.3.2007 ఆం(ధ్ర సారస్వత పరిషత్తు 


విషయ సూచిక 


నన్నయ్యగారి భారతాం(ధ్రీకరణము 
- శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 


ఎజ్జన మహాకవి - అరణ్య పర్వశేషము 
ఆః 
- శ్రీ వేదాల తిరువేంగళాచార్యులు 
తిక్కన - విరాట పర్వము 
= శ్రీ కోరాడ రామకృష్ణయ్య 


తిక్కన - ఉద్యోగ పర్వము 


శ్రీ నండూరి బంగారయ్య 


యుద్దషట్కము 
ఇ 


- మహాకవి శ్రీ గడియారం వేంకటశేషశాసస్త్రి 


శాంతిత్రయము 


శ్రీ కురుగంటి సీతారామయ్య 


ఆశ్రమవాస చతుష్టయము 


- శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి 


మనన 


24. 


96. 


133 


156 


191 


245. 


౧ 
శ్రీ నన్నయగారి 


భారతాంధ్రీకరణము 


శీ, విశ్వనాథ సత్యనారాయణగారు 


భారతము నాంధ్రీకరించుటలో నన్నయగారు వైదిక మతమును సంరక్షించుటకుం 
(బయత్నము చేసిరనియు, వైదికమత రక్షణార్థమే నన్నయగారిచేత. దెలుగు 
భారతము (వ్రాయంబడె ననియు నొక ప్రచారము దేశములో నున్నది. దీనిని( 
జారిత్రకులు ప్రారంభించి నట్టున్నది. విశ్యవిద్యాలయములలో దీనికి. (బ్రచార 
మెక్కువగా నున్నది. ఈ విశ్యవిద్యాలయములలో జదివినవారు (వ్రాసిన బహు 
(గ్రంథములలోనను, జేసెడి బహూపన్యొసములలోనను ధారాళముగా నీ (ప్రశంస 
చేయుచున్నారు. ఇది నిరాధారమైన మాటగా. గన్పించుచున్నది. ఏల యనంగా నీ 
మాట కాధారమైన విషయము కనిపించదు. నన్నయగారి భారతావతారికలో నీ 
ప్రసక్తియేలేదు. రాజరాజ నరేంద్రుడు 


'ఇవి యేను నృతతంబు నాకును గరం బిష్టంబులై యుండు. బా 
యవు, భూదేవకులాభితర్పణ మహీయః ప్రీతియు, న్భారత 
శ్రవణాసక్తియు(, బార్వతీపతి పదాబ్దధ్యాన పూజామహో 

త్సవము, నృంతత దానశీలతయు, శశ్వత్సాధు సొంగత్యమున్‌. 
మణీ యదియునుం గాక. 


హిమకరు దొట్టి పూరు భరతేశ కురుప్రభు పాండుభూపతుల్‌ 
క్రమమున వంశకర్తలన(గా మహి నొప్పిన యస్మదీయ వం 
శమున బ్రసిద్దులై విమల సద్గుణ శోభితులైన పాండవో 
త్రముల చరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్టమెంతయున్‌. 


అని మాత్రమే యడిగెను గాని మన సనాతన మతము పాడయి. పోవు 
చున్నది. వ కావ్యమును దెలు(గు చేసి పెట్టుము. అని యడిగిన జాడలేదు. 
మజియు 


శ్రీ నన్నయగారి భారతాంధ్రీకరణము ' ॥ 1 


బహు భాషల బహు విధముల 

బహు జనములవలన వినుచు భారత బద్ద 

స్పృహు లగువారికి నెప్పుడు 

బహుయాగమ్ముల ఫలమ్ము పరమార్థమగున్‌॥ 

అన్నవిషయమే చెప్పంఖడెను. ఇట్టి యపప్రథకు శాసనాధారమైనను గానిపించదు. 
శాసనవేత్తలయిన చారిత్రకులు కూడ నట్టి వున్నట్లు చెప్పుటలేదు. మణి యీ 
నిరాధారమైన వాక్యమెందుకు( బుట్టినదో తెలియదు. ఈ దేశమున సాహిత్య 
“విమర్శ యిట్టి నిరాధారములైన బహు విషయములతో నల్టుకొని పోవుచున్నది. 
అప్రమాణములైన బహు సిద్దాంతములు విమర్శరూపమున6 జెప్పంబడు చున్నవి. 
అది. భాషకు, సాహిత్యవేత్తలు కాని సామాన్యులయిన సాహిత్యాభిమానులకు 
నపకారము చేయుచున్నది. 


నన్నయగారు మత దృష్టితో నీ కావ్యము. వ్రాయలేదనుటకు ననేకములైన 
యుదాహరణములు చూపించవచ్చును. సభాపర్వములో శిశుపాలవధ సందర్భమున 
భీష్ముడు శ్రీకృష్ణుని యొక్క పరమేశ్వరత్వము. జాలసర్లలయందు వర్షించెను 
కృష్ణుడు పరమేశ్వరుండని, సృష్టికి. బూర్వము జలమునకు హేతువని, సర్వ యజ్ఞ 
కర్తయని, వరాహాద్యవతారములెత్తినవాండని, మధుకైటభులను సంహరించినవాడని, 
బలి నణంగ6ద్రొక్కినవాండని, మటి యెన్నియో సంగతులను జెప్పెను. ఇవి 
యన్నియు విష్ణుపారమ్య బోధకములైన విషయములు, వీని నన్నింటిని నన్నయగారు 
వదలిపెట్టెను. హిందూమతమును రక్షించుటకు నన్నయగారు భారతమును (వ్రాసినచో 
నీ భాగములను వదలి పెట్టరాదు గదా. 


మందపాల చరితములో మందపాలుండు వైశ్వానరుని నగ్నిబుక్కులతో 
స్తోత్రముచేసెను. మందపాలుని కుమారులైన స్తంబమి(త్రు(డును, (ద్రోణుండును 
బుగర్థములతో వహ్నిని స్తోత్రముచేసిరి. ఈ స్తోత్రము లేమియు నన్నయగారి 
భారతములో లేవు. ఇవి బుగ్వేదములోని యశగ్నిసూక్తములకు వ్యాసమహర్షి వ్రాసిన 
శ్లోకములు. హిందూమతము వేదముల నాశ్రయించియున్నది కదా. బుగర్భములను 
వదలిపెట్టినవాండు హిందూమతమును సంరక్షించుటకు (వ్రాసె ననుట యెట్లు 
పొసగును. (ద్రౌపదీ వ(స్తాపహరణ సందర్భమున దుళ్ళాసను(డు (ద్రౌపది చీరలాంగ 
బోవుచుండంగా (ద్రౌపది శ్రీకృష్ణుని బహు శ్లోకములతో. గీర్తించెను. 

శ్లో॥ ఆకృష్యమాణే వసనే ద్రౌపద్యా చింతితో హరిః 

గోవింద ద్వారకావాసిన్‌ కృష్ణ గోపీజనప్రియ 


2 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


కౌరవై: పరిభూతాం మాం కిం న జానాసి కేశవ॥ 
హీ నాథ హే రమానాథ ప్రజానాథార్తినాశన 
కౌరవార్ల్షవనుగ్నాం మా ముద్దరస్వ జనార్దన॥ 
కృష్ణ కృష్ణ మహాయోగిన్‌ విశ్వాత్మన్‌ విశ్వభావన 
ప్రపన్నాం పాహి గోవింద కురుమధ్యే£ వసీదతీం ॥ 
ఇత్యనుస్టృత్య కృష్ణం సా హరిం త్రిభువనేశ్వరం 
ప్రారుద ద్దుఃఖితా రాజన్ముఖ మాచ్చాద్య భామినీ ॥ 
యాజ్ఞసేన్యా వచ శ్రుత్వా కృష్ణో గహ్వరితోల_ భవత్‌ 
త్యక్త్వా శయ్యాసనం పద్మాం కృపాళు; కృపయా౭_భ్యగాత్‌ ॥ 
కృష్ణంచ విష్ణుంచ హరిం నరంచ త్రాణాయ విక్రోశతి యాజ్ఞసేనీ 
తతస్తు ధర్మోత_ంతరితో మహాత్మా సమావృణోద్వై వివిధై సువ స్రెః॥ 
నన్నయగారీభాగము నేమియు. దెలుంగు చేయలేదు. ప్రాతిగామి పిలిచి 
నప్పుడు (ద్రౌపది రాకపోవుటచేత దుర్యోధనుండు దుశ్శాసనుని బంపించెను. 
దుశ్శాసను. డామెను జుట్టుపట్టుకొని తీసుకొని వచ్చెను. అప్పుడు (ద్రౌపది 
ఇది యుచితమ్ము గాదనక యిక్కురుముఖ్యులు సూచుచుండ దు 
ర్మదుండయి వీండు నన్ను నవమానిత( జేసెడి సర్వధర్మ సం 
విదు లన నున్న యీ భరతవీరుల వంశము నేండధర్మ సం 
పద నతి నింద్య మయ్యె నని భామిని కృష్ణు. దలంచె భీతయె ॥ 


ఈ పద్యములో నున్న చివజి వాక్యము తప్ప నన్నయగారు వేటే (ప్రస్తావన 
చేయలేదు. వ్యాసమహర్షి భారతమునంగథ గజేంద్ర మోక్షణమువలెం గలదు. 
'ఇచటం గథకు6 (బ్రాముఖ్యము కలదు. కాని భగవద్భక్తికి. (బ్రాముఖ్యము లేదు. 
ఈ రీతిగా బహు స్థలములయందు నన్నయగారు మత విషయములకు. (బ్రాధాన్య 
మీయక, కథకే ప్రాధాన్య మిచ్చిరి. ఇట్టి సందర్భములో నన్నయగారు మతమునకు 
'బ్రాధాన్య మిచ్చి భారతమును వ్రాసిరనియు. యజ్ఞయాగాది క్రతువులను రక్షించుటకు 
భారతము వ్రాసిరనియుం జెప్పెడిమాట ల(ప్రామాణికములు. నన్నయగారిని జా(గ్రత్తగాం 
జదివి చెప్పిన మాటలుకావు. వ్యామోహము చేత బలికిన మాటలు: 


నన్నయగారు ప్రధానముగా దాను భారతము నాంధ్రీకరించునపుడు తన 
కావ్యమునందు మూండు గుణము లుండునని చెప్పెను. మొదటిది; కథాకలితార్థ 
యుక్తి రెండవది: యక్షరరమ్యత. మూడవది: నానారుచిరార్థసూక్తినిధిత్వము. చివరి 
రెండు గుణములు సర్వజన విదితములైనవే. మొదటి గుణమే (గ్రహించుట 


శ్రీ నన్నయగారి భారతాంధ్రీకరణము 3 


కష్టము. దానిని (గహించలేకపోవుట యట్టుంచి దుర్వ్యాఖ్యానము చేయుట దుర్మేధా 
విలసితము. " 


నన్నయగారు తన కథలు వ్యాసుని కథలకంటె నెక్కువ రమణీయములుగా( 
జేసెను. నన్నయ్య తన్ను. గూర్చి తాను 'లోకజ్ఞా నుభయభాషా కావ్యరచనాభి 
శోభితు'నని వ్రాసికొనినాండు. తాను లోకజ్ఞుండనని చెప్పుకొనినాండు. ఆయన 
యెంత లోకజ్ఞుండో నేను నా వ్రాసిన “నన్నయగారి (ప్రసన్న కథాకలితార్థయుక్తి' 
యన్న (గ్రంథమున నిరూపించితిని. ఆయన లోకజ్ఞత్వమును మనము (గ్రహించిన 
జాలును. చాలమంది నేడు ఆయన యలౌకికు( డని వృథాభాష లాడుచున్నారు. 
ఆయన యలౌకికుండు కాండు. అలౌకికుండు కవియే కాలేడు. వ్యవహార విదుడు 
కానివాడు కవి యగుట కష్టము. వ్యవహారవిదులు కానివారు నన్నయ్యగారిని 
నిరాకరించవచ్చును. వారిని గుజించి యెవ్వరు నేమియు. జేయలేరు. వారికి 
“నమోవాకం ప్రశాస్మహే.' 

లోకమునం దందణును గవులే, 'కవయతీితి కవి? కవయతి యనంగా 
వర్షయతి వర్లించుచున్నా(డు. కావ్యమంతయు వర్లనమే ఒక సన్నివేశమును 
జెప్పుటయు వర్షించుటయే. కథను వ్రాయుటయు వర్షించుటయే. ఈ వర్లన బహు 
విధములుగా నుండును. కథారూపమున నుండును. సన్నివేశ రూపమున నుండును. 
ప్రసంగ రూపమున నుండును. వస్తు స్వరూప నిర్ణయ రూపమున నుండును. కాని 
యీ వస్తు స్వరూప నిర్ణయ రూపమున నున్నది మాత్రమే వర్లన మని లోకము 
నందు సామాన్యముగా ననుకొన( బడుచున్నది. ఉషుకాలము, వసంతబుతువు, 
అటవి, నదులు, గిరులు, స్త్రీలు, ఒక పురుషుని యొక్క రూపము ఇట్టివాని 
గుతీంచి చేసిన వర్లనము మాత్రమే వర్లనమని, తక్కినది కాదని సామాన్యాభి ప్రాయ 
మేర్పడెను. నిజానికి నీ పై చెప్పిన విషయములవంటి విషయములను నేర్పుతో 
స్వభావోక్తి యుపమో(త్రేక్షారూపకాద్యలంకారములతో వర్ణించిన కవిని లోకము 
నందు గొప్ప కవిగా భావింతురు. కవి కొంత శక్తిమంతుడైనచో నీ వర్షనములు 
రమ్యములుగానే చేయవచ్చును. ఇంతకంటె నధికమైన శక్తిమంతుడు యథార్థమైన 
వర్షనము యొక్క స్వరూపము. దెలిసినవాండు వేణొకం డుండును. అతండు 
మహాకవిశబ్దవాచ్యు. డతండొక్కండే యగును. నన్నయ్యగా రట్టి వర్లనములు 
చేయును. ఆ వర్లనము లెట్టుండు ననంగా లౌకిక దృష్టితో జూచి చేసెడి 
వర్షనములు కావు. దానికాంతరదృష్టి కావలయును. ఈ పద్యము. జూడుండు 
(ద్రౌపదిని. బార్జుడు తన యింటికి6 దీసికొని వచ్చెను. “మేమొక్క భిక్షందెచ్చితి 


4 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


మని తల్లికి నివేదించిన నెటుంగక యెప్పటి యట్టకా వగచి కుంతీదేవి సంతసిల్లి 
దాని మీ రేవురు నుపయోగింపుండని కొడుకుల నియోగించి” ఈ మాటతో 
ధర్మసందేహ ముద్భవించినది. ఇచట నన్నయగారొక పద్యమును (వ్రాసెను. 


ఆ లలితోంగియందు హృదయంబులు దృష్టులు నిల్పి పాండు భూ 

పోలకుమారపంచకము పంచశరాహతి( బొందె నొక్కతన్‌ 

బాలిక( దొల్లి 'యేవురికి భార్యనుగా సృజియించియున్న య 

య్యాలరి బ్రహ్మ చెయ్ది పరమార్థము గాకది యేల యొండగున్‌॥ 

ఇది యాశ్చర్యకరమైన విషయము. అర్జును. డామెను గెలిచి తెచ్చెను. 
న్యాయముగా నతని కామె భార్య కావలయును. లోకములో నలుగురన్నదమ్ము 
లున్నచో వారిలో నొకరి కేర్పడిన పెండ్లికూంతుమీదం దక్కిన సోదరులకుం గోర్కి 
కలుగదు. ఇది సృష్టిలోని రహస్యము. ఇది స్వభావము. దీనికి వ్యతిరేకముగా 
ద్రౌపదియందు( బంచపాండవులు పంచశరాహతి బారి కగ్గమైనా రనుట విలక్షణమైన 
రచన, లోకము నెటింగి దానికంటె విశేషమైన యొక సన్నివేశము వచ్చినపుడు 
లోకాతిశాయి యైన యా విషయమును నిరూపించి చెప్పుట ఈ పద్యము నందలి 
మొదటి రెండు చరణములలోని యర్థము వ్యాసమహర్షి వ్రాసినదియే. తక్కిన 
రెండు చరణములలోననే నన్నయగారి విశేష మున్నది. ఈ యర్థము. దెలిసికొని 
నన్నయగారు వ్రాసిన (వ్రాత లోకమునకంటె భిన్నముగా నున్న యీ యనుభవమును 
(బ్రహ్మ చెయ్టుగా నిరూపించుట నన్నయగారు వ్రాసిరి. ఇది సామాన్య వర్లనముకంటె 
బై మెట్టు విషయము. 

శకుంతలోపాఖ్యానమున. 

విపరీతప్రతిభాష లేమిటికి నుర్వీనాథ యీ పుత్రగా 

(త పరిష్వంగ సుఖంబు( సేకొనుము ముక్తాహార కర్పూర సాం 

ద్రపరాగప్రసరంబు చందనము చంద్రజ్యోత్న యున్‌ బుత్రగా 

త్ర పరిష్వంగము నట్లు జీవులకు హృద్యంబే కడున్‌ శీతమే॥” 


సంస్కృత భారతములో 

“న వాససాం న రామాణాం నాపాం స్పర్భ స్తథావిధః 

శిశోరాలింగ్యమానస్య స్పర్శ స్పూనో ర్యథా సుఖః 

అని మాత్రమే కలదు. దానిని నన్నయగా రిట్టు తెలు(గు చేసిరి. మజియు 
నిందులో నొక విశేషము కలదు. శకుంతల తన కొడుకును6 జూపించుటలో నతని 


శ్రీ నన్నయగారి భారతాంద్రీకరణము 5 


స్పర్శ యిట్టిదని చెప్పుటలో నన్నయగారు వేరే యర్థమును నిక్షేపించిరి. తన్ను 
దుష్యంతుండు నిరాకరించ(గా, నా బిడ్డయే తన బిడ్డ కాదనంగా నతనిని నీవు కాం 
గిలించుకొనుము. పుత్రస్పర్శ యిటువంటిది. యితనిస్పర్శ నీ కట్టిది యైెనచో నీ 
విషయము బుజువగునుగదా, యన్నట్టు చెప్పినది. ఇది మహావిషయము. 
సర్వగుణములు రక్తనిష్టమై యుండును. ఉత్తములకు( బుత్రులయొక్క, భార్యయొక్క 
స్పర్శ యవిదితమైన విషయమునకు నిరూపకమైన సాక్ష్యము. .రక్తగతమైన యీ 
మహాగుణము నాశ్రయించియే భవభూతి తన యుత్తర రామచరిత్ర నాటకమును 
వ్రాసెను. భాసుండు తన (ప్రతిమానాటకములో, దిజ్నాగుండు కుందమాలలో 
రామచంద్రునియొక్క కుశలవుల తోడి సమాగమము నీ రక్తనిష్టమైన గుణము 
. మీందనే యాధారపడి వర్షించిరి. భవభూతి నాటకములో సీతాస్పర్శ్భము వలన 
రామచంద్రుడు మూర్భనుండి లేచుట దీనికంటె భిన్నమైన విషయము. ఈ 
మహావిషయమునే నన్నయగారీ పద్యమునందు వర్షించిరి. 


నన్నయగారు తానొక విషయమును గాఢముగా నాలోచించికాని వ్రాయరు. 
ద్రౌపదీవస్తాపహరణ విషయమున భారతమునం దిట్టున్నది. 

ఆకృష్యమాణే వసనే ద్రౌపద్యాస్తు నిశాంపతే 

తద్రూప మపరం వస్త్రం ప్రాదురాసీ దనేకశః॥ 

నానారాగ విరాగాణి వసనా న్యథ వై ప్రభో 

ప్రాదుర్భవంతి శతశః ధర్మస్య పరిపాలనాత్‌॥ 


తతో హలహలా శబ్ద స్తత్రాసీద్‌ ఘూరవిస్వ్వనః 
తదద్భుతతమం లోకే వీక్ష్య సర్వే మహీభృతః॥ 
శశంసు (ర్రాపదీం తత్ర కుత్సంతో ధృతరాష్ట్రజం 
శశాప తత్ర భీమ స్తు రాజమధ్యే బృహత్స్వనః॥ 


దీనిని నన్నయ్యగా రిట్టు తెనుంగు చేసిరి. 


ఇది సీయగాదని మది విచారింపక సద్గర్హితుండు దుశ్చాసనుండు 

నెట్టన ద్రౌపది గట్టిన పుట్టంబు సభలోన విడ్బె నాశంక లేక 

యుడుగక యొలునంగబడియు మున్నపనీతమైన తద్వస్త్రంబునట్టివలువ 
లలితాంగి జఫఘునముండలము( బాయక యొప్పుచునున్న నయ్యువిద( జూచి 
సభ్యులెల్ల నుదితసమ్మదు లఅయిరి దుశ్చాసనుండు వస్రచయము పర్వ 
తోపమాన మైన నొలువంగనోపక యుడిగె లజ్జంబొందియుక్కు దక్కి॥ 


6 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


ఇట్టు భీమసేనుడు ద్రుపదరాజనందనకు ' దుశ్ళాసనుండు సేసిన 
యవమానంబు సూచి, కోపరక్తాంత నయనుం డగుచు నంతకాకారంబున దంత 
సందష్ట దారుణముఖుండయి యెల్లవారును విన నిట్లనియె. 


వివిధములైన యనేక వర్షములు కలిగిన వసనములు పుట్టుచున్నవి. దీనికి 
హేతువు ధర్మము పరిపాలింపంబడుట, సభలో బెద్ద ధ్వని కలిగెను. ఈ 
, యద్భుత మును జూచి రాజు లందటు (ద్రౌపదిని. బొగడిరి. దుర్యోధనునియందు. 
గుత్స వహించిరి. భీముండు శపథముం జేసెను. నన్న్మయగారు వస్త్రములయొక్క 
నానా రాగవిరాగత్వము వర్షించలేదు. అది యనవసరము. జనులలో హలాహలశబ్ద 
ముదయించినది. దానిని 'నన్నయగారు వదిలి పెట్టిరి. ఇది యొక మహఘారము 
జరుగుచున్నపుడు జనులు నిస్తబ్దులై నీరవులై యుండిపోదురు. అందుకేత 
నన్నయగారు దానిని వదలిపెట్టెను. "ఆమెను: జూలీ సభ్యులుదితసమ్మదులయిరి. 
(ప్రశంసించలేదు. 


నన్నయగారు భారతకథను జూచిన చూపు వేణు. ఆ దృష్టిలోని విశేషము 
తెలియుటకు6 జాల జాగ్రత్తగా జదువవలయును. దుర్యోధను డన్నచో నందజకు 
భయము. అతని నెదిరించం గలవాండొక్క విదురుండే. తక్కిన యెవ్వరును సభలో 
మాటాడుటకు వీలులేదు. ఇది రాజసభామర్యాద. రాజసభలో నొక మహాఘోరము 
జరుగుచుండవచ్చును. జనులు తమలోందా మెంత గుబ్బిసలాడినను జనులు 
(క్రిక్కురు మనుటకు వీలులేదు. రాజుయొక్క యిష్టమునకు వ్యతిరేకముగా సభలో 
నెవడు తన మనోభావములను. బ్రకటించుటకు సాహసించునో వానిని వెంటనే 
రాజభటులు నిగ్రహింతురు. ఆ మర్యాద తెలిసిన నన్నయ యిట్లు వ్రాసెను. 


మజియుం “'తద్రూపమపరం వస్త్రం (ప్రాదుర్భవతి' యన్న మాటను నుడుగక 
యొలువంగ6 బడియును మున్నపనీతమైన తద్వస్త్రమ్మునట్టి వలువ లలితాంగి 
జఘనమండలమున6 బాయక యొప్పుచున్న" దని నన్నయగారు తెలుంగుయేసిరి. 
ఈ తెలుంగు సేతలోనున్న సొగంయేమి? (ద్రౌపదికి మానభంగము చేయవలయునని 
దుర్యోధనాదుల యూహ. మానభంగ మనంగా నేమి? ఆమె వివస్త్రయగుట. 
వివస్త్రత యనగా నగ్నత, నగ్నత యనంగా నేమి? ఇచట విచారణ చేయవలెను. 
వస్త్రము ధరించినందువలన శరీరావయవములు కప్పణుడు నని యనుకొందుము. 
కప్పంబడుట యనా నొక వస్తువుయొక్క స్వరూపజ్ఞాన మేర్పడకుండ నుండుట. 
శరీరము యొక్క నగ్నత్వ మనంగా శరీరాంచలములు భాసించుట. మనకొక 
వస్తువు కనిపించుచున్న దనంగా నా వస్తువుయొక్క యవధిభూతములయిన 


శ్రీ నన్నయగారి భారతాంద్రీకరణము ॥ 7: 


రేఖలు సుస్పష్టముగా6 గనిపించుటయే, ఒక పేటికను జూచితిమి. ఒక ఘటమును 
జూచితిమి. మణి యింకొక వస్తువును జూచితిమి. తద్వస్తువు యొక్క లోపలి 
భాగమును జూడలేదు, దాని పై యంచులను. జూచితిమి. ఈ యంచులు రేఖలు. 
దృష్టికిగనిపించునది రేఖ. అందుచేతనే చిత్రకారు(డు రేఖలతో మనకు వస్తుదర్శన 
మీయ గలండు. వస్త్రముచేత శరీరాంచలరేఖలు కప్పంబడును. అపుడు శరీరము 
వ(స్తాచ్చాదితమైనదని చెప్పుదుము. అంచల రేఖలు విస్పష్టముగా భాసించుచు 
దానిపయిన వస్త్రమున్నను వస్తువు వస్తువుగా భాసించును. కొందణు పెట్టెలకు 
మాసిపోకుండ( బైన గుడ్డలు వేసి కుట్టింతురు. పెట్టె కనిపించుచునే యుండును. 
ఆ పెట్టె కనిపించుటలేదు. పెట్టె యని గుర్తుపట్టుటకు వీలులేదని చెప్పుటకు 
వీలులేదు. పురుషులు వస్త్రములు ధరించుట యీ ప్రయోజనము కొజకు. 
శరీరాంచల రేఖలు భాసించకుండ ముడుతలతోం గుచ్చెళ్ళతో, మడతలతో 
వస్త్రములను ధరించుట పేరు వస్త్రము ధరించుట. నగ్నత లేకుండ జేయుట. 
శరీరము నంటుకొనియున్న వస్త్రము నగ్నతను రక్షించదు. అందుచేత6 బాశ్చాత్యులు 
వేయు. దుస్తులు నగ్నతను సరిగా రక్షించవు. అది యనాగరకమైన వేషము. 
భారతీయులు కుచ్చెళ్ళు పెట్టుకొని కట్టెడు ధోవతి పరమ నాగరికమైన వేషము. 


అట్టి కుచ్చెళ్ళు, నట్టి మడతలు - నేది తొలణగినను నగ్నత భాసించును.. 
ద్రౌపది ధరించిన చీర యామెయొక్క నగ్నతను రక్షించునదిగా నున్నది. దుళ్ళాసను( 
డొక చీర తీసిన తరువాత మతియొక చీర యచట భాసించినచో నది తొల 
గియిది వచ్చులోన నగ్నత భాసించును. గాలిచేతం జీర తొలంగినప్పుడే. వేణీ 
సంహారమున దుర్యోధను(డు భానుమతీ విషయమున నాటకాంగమైన గండము 
నిక్షేపించు స్థలములో నూరు ప్రస్తావన చేసెను. అది నగ్నత. నన్నత రేఖామాత్రమున 
భాసించినను (ద్రౌపదికి. బరాభవము జరిగినట్టే. అందుకనియే “మున్నపనీతమైన 
తద్వస్త్రమ్మునట్టి వలువ' యని చెప్పుట నానారాగ విరాగములైన వసనములైనచో 
నొలిచిన వలువకు మజల మొలిచిన వలువకు భేదమేర్సడి నగ్నతా(భ్రాంతి కలుగ 
వచ్చును. తద్వస్త్రము నట్టివలువ యనుటచేత నొకవలువ యొలువంబడినది లేదు. 
మజియొక వలువ, తత్చానీయమైనది మొలిచినట్టు లేదు. నగ్నతలేదు సరికదా 
నగ్నతాభ్రాంతికూడ లేదు. ఇది యాశ్చర్యమైన రచన. నన్నయగా రీ విషయము 
నంత పరమ సూక్ష్మముగా విచారించి, యా మాటల నచ్చటం బొదివెను. 
పరమేశ్వరాను[గ్రహ మన్నచో నింత పరాభద్రమైన స్థితి యేర్చడుటయే. నగ్నత 
యనగా నేమి? యన్న విషయమును బహుముఖములుగా విచారించిన 
మహామేధాశాలికాని యిట్లు వ్రాయలేండు. పాశ్చాత్య దేశములలో. గొందణు (స్త్రీలు 


8 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


నగ్న నృత్యమును చేయుదురు. వారు నిజముగా నగ్నలుకారు. శరీరవర్లము వంటి 
వర్షము. కలిగిన సన్నని బనియను లాపాదమస్తకము తొడిగికొనెదరట. ఐనను 
దానికి నగ్న నృత్య మనియే .పేరు. ఎందుచేత? శరీరాంచల రేఖలు సుస్పష్టముగాం 
గనుపించును. కనుక, అది నగ్నత యొక్క స్వరూపము. దానిని( దెలిసి నన్నయ్యగారు 
ద్రౌపదీ వృస్తాపహరణ ఘట్టము నిట్టు రచించినారు. ఇది నిజమైన వర్షన. ఇట్టి 
వర్షన చేయ గలవాడు మహాకవి. వసంతకాలము వచ్చినది; పూవులు పూచినవి; 
కోకిలలు కూసినవి; చివుళ్ళెజ్ణంబడినవి; సన్నని గాలి వీచినది-ఇదియు వర్లనయే. 
మధురమైన శబ్దములతో నీమాత్రమైన వర్షనచేసినవాండు గూడ మహాకవి యని 
చెప్పబడుట మహాకవిత్వ మెట్టిదో తెలియక పోవుట. 


ఇట్లు బహుస్థలములయందు నన్నయ్యగారు తాను లోకోత్తరములయిన 
విషయములను మననము చేసి, భావనచేసి, తన కావ్యమునందు నిక్షేపించినాడు. 


ఇది స్టూలముగా నన్నయ్యగారు మహాకవి యగుట చెప్పుట యైనది. ఆయన 
మహాశిల్సి కూడాను. అట్టి శిల్పము నాన్యతో దర్శనీయము. శిల్పము కథాగతమై 
యుండును. కథను రచించుటలో. గథ యొక్క పౌర్వాపర్యములు విచారించి కథ 
యొక్క యాయువుపట్టులు తెలిసికొని యవి సువ్యక్తమగుటకు గొన్ని మెల(కువ 
లుపయోగించుట శిల్ప్వమని చెప్పవచ్చును. దానికిూడ రెండుదాహరణములు 
చూపించెదను. శకుంతలోపాఖ్యాన మున్నది. ఇది భారతములోని కథ. ఈ కథను 
గవికుల గురువైన కాళిదాసు తీసికొని, దాని కవధిభూతమైన మెణు(గులుచేసి 
వదలి పెట్టెను. ఆ కథను మజియెవ్వండును ముట్టుకొనుటకు వీలులేదు. అట్టి 
కథను భారతము తెలుగు€ జేయుట కారంభించిన నన్నయ్యగారు వ్రాయకతప్పదు. 
యథామూలముగా వ్రాసినచో దోష మేమియు లేదు. కాని కథలుమార్చి, మెజు6 
గులు చూపవలె నన్న దృష్టితో వ్రాసెడుకవికి. గష్టమగును. నన్నయ్యగారు వ్యాసు6 
డు వ్రాసిన కథల కన్నింటికి మెణుగులు దిద్దినవాండు. ఇంక మెణుగులు 
దిద్దుటకు వీలులే దన్నట్టు కాళిదాసు వ్రాసిన శకుంతల కథలో మెణు(గులు దిద్ద 
వలసివచ్చినది. ఇందులో రెండు మెణుగులు చేసెను. మొదటిది; శకుంతలా 
పాత్రపోషణము కాళిదాసు తన మహాధ్వనిమయమైన కావ్యములో రసదృష్టితో 
వెళ్ళినాండు. కనుక శకుంతలాపాత్రమును రసదృష్టితోం దీర్చినాండు. కాని పాత్ర 
సృష్టితోం దీర్చలేదు. నన్నయ్యగారి కది వీలిచ్చినది. ఆయన శకుంతలను. జిత్రముగాం 
దీర్చినాండు. నన్నయగారు (స్తీ పాత్రలను సృష్టించుటలో నందెవేసిన చేయి. ఇక్కడ 
నది (ప్రసక్తము కాదు. కథను నడుపుటలో నాయన చూపిన శిల్పమునుగదా 


శ్రీ నన్నయగారి. భారతాంధ్రీకరణము 9 





చెప్పవలయును. దుష్యంతుండు కణ్వా(శ్రమమునకు( బోయెను. శకుంతలను జూచెను. 
ఆమెయం దతనిమనస్సు తగుల్కొన్నది. ఆమె బ్రాహ్మాణకన్య యని యనుమానము. 
అంతటి సత్సురుషు(డైన దుష్యంతమహారాజునకు. దనకు వివాహయోగ్యకాని స్త్రీ 
యందు మనస్సు లగించదు. ఇది సత్పురుషలక్షణము, సత్పురుషునియొక్క 
మనస్సు ధర్మేతర విషయమునందు. (బ్రవర్తించదు. ధర్మేతరమైన యూహయే 
యతనికి రాదు. అందుకనియే కాళిదాసుయొక్క దుష్యంతుండు తనకుం గలిగిన 
సందేహమును దన యంతఃకరణ |ప్రకృత్తి యొక్క సాక్ష్యమువలన. దానే దొల. 
గించుకొనెను. “అసంశయం క్షత్ర పరి గ్రహక్షమా యదేతదస్యా మభిలాషి మే 
మనః సతాంహి సందేహపదేషు వస్తుషు ప్రమాణ మంతఃకరణ (ప్రవృత్తయః॥" 
తాను సత్సురుషు( డగుటచేత. దన యంతఃకరణ ప్రవృత్తి తప్పుదారులను బోదు 
కనుక దన మనస్సు శకుంతలమీ(దం దగులుకొన్నది. కనుక నామె తప్పకుండ 
క్షత్రపరిగ్రహయోగ్యయని నిర్ణయించుకొనెను. దీనిని నన్నయగారు. 


“ఇది మునికన్యయేని మతి యేలొకొ యీ లలితాంగియందు నా 
హృదయము తద్దయుం దవిలె నిప్పలు కెంతయు నమ్మనేణు నయ్యెద” 


ననిమాత్రము వ్రాసి వదలిపెట్టిరి. కాళిదాసువలె హేతువు చెప్పలేదు. కాళిదాసు 
చెప్పిన హేతు విచ్చట ననుమీయమాన మగుచున్నది. ధ్వనిత మగుచున్నది. తాను 
కాళిదాసు తరువాత [వ్రాసినవాండు కావున నన్నయ్యగారీ విశేషము నిందు. జేసెను. 
కాళిదాసు ననుసరించెను. కాని నూతన కవితాగుణ సంధానము చేసెను. 


నన్నయగారి శిల్ప మిదికాదు. ఈ రీతిగా శకుంతలం జూచి దుష్యంతుండు 
సందేహపడినాండు. ఆమె క్షత్రపరిగ్రహయోగ్యయన్న విషయము నిశ్ళయింప( 
బడు వణకు గథ యాంగిపోయినది. ఆవిడ రాజపరిగ్రహయోగ్య యని నిర్లయింప( 
బడిన తరువాత గదా కథ సాగును. కనుక నిది యొక క్లిష్టఘట్టము. కథ 
యారంభించి యొక ధర్మసందేహము వచ్చి, కథా ప్రసారము నిలిచిపోయినది. ఆ 
సందేహము నివర్తింపంబడిన తరువాతగాని మఅల6 గథ యందుకొనదు. ఇది 
రసప్రవాహము కట్ట నిలిచిపోయిన ఘట్టము. దీనిచేత. బాఠకుని బుద్ది రసమునుండి 
మజలును. ధర్మ విషయమున( (బ్రవర్తించును. మజల రసము నందుకొనువేళకు 
బుద్ది పరిప్రస్తమయి పోవును. పాఠకుని బుద్ధియందు. గలుగు నీ మార్పును 
సరిదిద్దుకొనుట మహాకవి తన శిల్పముచేత. జేయవలయును. 


శకుంతల తన జన్మ వృత్తాంతమును జెప్పెను. ఈ సందియము వివృతమైన 


10 | ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


ఇప్పుడు శకుంతలను జూచినవేళ దుష్యంతునకు. గలిగిన కోరిక నందిపుచ్చుకొని 
కథ నడువవలయును. కవి యా కోరికకును సేతుబంధము కట్టవలయును. 
వంతెన కట్టుట యనంగా గాలువకు 'రెండువైపుల రెండు పెద్ద స్తంభములను 
నిర్మించ. వలయును. ఆ రెండు స్తంభములు సమానమయినవి. ఒకటేరీతిగా 
నుండును. నిర్మాణ పద్దతియందధిక సామ్యముండును. ఈ శకుంతలా 
జన్మవృత్తాంత కథా (ప్రవాహమునకు రెండు సమానములయిన స్తంభములను నన 
me బద్యములను వ్రాయుట యొక మహాళిల్ప లక్షణము. 


ఇది మునికన్యయేని మణి యేలొకొ యీ లలితాంగియందు నా 
హృదయము తద్దయుం దనిలె నిప్పలు కింకను నమ్మనేణ న 
య్యెద విజితేంద్రియుండన(గ నమ్ముని6 బాయక విందునంచు( దా 
నిది కలరూపెణుంగ నవనీపతి యుత్సుకుండయ్యె నాత్మలోన్‌॥ 


ఇది మునినాథ కన్యయని యెంతయు నిస్పృహవృత్తినున్న నా 
హృదయము రాజపుత్రినని యి క్కమలాక్షి నిజాభిజాత్య సం 
పద నెటి(గించిన న్మదనబాణ పరంపర కిప్పు డుండ నా 
స్పదమయి సంచలించె నళిపాత వికంపిత పంకజాకృతిన్‌॥ 


ఇవి రెండును రెండు మహాస్తంభములు అవాంతర కథా (ప్రవాహ 
సేతునిబంధకములు, ఇది యొక మహాశిల్ప లక్షణము. కథలోనున్న యీ ఘట్టము 
యొక్క సువిస్పష్టమైన విభాగము తెలిసినంగాని యిట్టి నిర్మాణము కవి చేయలే. 
డు. ఇది మహాకవియే చేయంగలండు. ఇట్లు చేసినవాండే మహాకవి. 


మతి యింకొక మహాశిల్ప విషయమును జూపించెదను. పాండవులను జూద 
మాడుటకు విదురుండు పిలిచికొనివచ్చెను. పాండవులు వచ్చిరి. వారును, వీరును 
దగ్గతి చుట్టములు, మనసులలో శైత్యము లున్నను, బై పరామరికలకు లోపముండదు 
కదా. ఈ పరామర్శలు జరిగెను. ఇక్కడ నుండి కౌరవ పాండవులు జూదమాడుట 
ద్రౌపదీ వస్తాపహరణము, ధృతరాష్ట్రుడు (ద్రౌపదికి వరములిచ్చుట-యీ 
మొదలయిన కథలు జరుగును. ఈ కథలోని (ప్రధాన విషయము ద్రౌపదియొక్క 
పరాభవము. రాజు లెంతమంది జూదమాడరాదు. ఓడిపోరాదు. ఈ జూదములో 
నున్న విశేషము (ద్రౌపదీ పరాభవము. ఇట్టి కథ యెందును జరుగలేదు; జరుగదు. 
కనుక నీ కథలో ద్రౌపది ప్రధాన పాత్ర వహించును. ఒక్క పరాభవము 
పొందుటచేతనే గాదు. పాండవులకు దిరిగి రాజ్యప్రాప్తి కలుగుటకు నామెయే 
హేతువు. ఇంతకును దుర్యోధనాదుల కోపమంతయు (ద్రౌపదిమీద నున్నది. ఆమె 


శ్రీ నన్నయగారి భారతాంధ్రీకరణము 11 


యైదుగురి భార్యయగుట నామె యందు బరులకు వాంఛ కలుగుటకు హేతువైనది. 
ఆమె సర్వజనసామాన్య కావలయును, గాని పాండవులకు భార్యయేమి? అందులో? 
బతివ్రతయేమి? మహారాణి యేమి? ఇవి యన్నియు. బైకిం జెప్పని దుర్యోధనాదుల 
మనసులలోని యూహలు. మాత్సర్యము చమత్కారమైనది. ఈ మాత్సర్యము 
ద్రౌపదీ విషయమున గౌరవులకే కాదు; కౌరవుల భార్యలకు. గూడ గలదు. 


ఈ సర్వవిషయములచేత( బాండవ కౌరవ ద్యూత కథాసౌధ మూలస్తంభము 
ద్రౌపది. ఇది నన్నయ్యగారు చేసిన నిర్ణయము. అందుచేత నీ కథ యొక్క 
యాద్యంతములందు నన్నయ్యగారు ద్రౌపదిని నిక్షేపించిరి. గాంధారి కోడం'డ్రు. 


అఖిల లావణ్య పుంజంబు నబ్దభవు(డు 
మెల(తగా దీనియందు నిర్మించె నొక్కొ 
కానినా6 డిట్టి కాంతి యేకాంతలందు 
నేల లేదని సామర్ష హృదయలైరి ॥ 


ఆమె యొక్క లావణ్యమును జూచి కౌరవుల భార్యలు చుప్పనాతితనమునుC 
బొందిరి. నన్నయ్యగారు వాడిన శబ్దము లావణ్యము, సౌందర్యము కాదు. లావణ్య 
శబ్దమునకు సౌందర్యమని సామాన్యముగా నర్థము చెప్పినను నిజమైన యర్హ 
మదికాదు. లవణము యొక్క భావము 'లావణ్యము. రాతి ఉప్పు పగులగొట్టినచో, 
బలకలు పలకలుగా నుండును. ఒక (ద్రవ్యము పలకలు పలకలుగా నున్నపుడు, 
నది స్నీగ్రమైన వస్తువైనపుడు దానిమీద సూర్యకిరణ (ప్రసారము జరిగి యది 
తళతళలాడును. ఆ మెణుపు లావణ్యము. (స్తీ యొక్క శరీరచ్భాయయు, 
స్నిగ్ధత్వమును, బోషణచేత వచ్చిన సౌకమార్యమును, నైగనిగ్యమును-నివియన్నియు 
లావణ్యమనిపించుకొనును. అట్టి లావణ్యము (ద్రౌపదీ శరీరమందు కౌరవుల 
భార్యలు మాత్సర్యము వహించ దగినంతగా నుండెను. దీనిచేత ద్రౌపదీ దేవియొక్క 
భోగలక్షణాధిక్యము వ్యజ్యమాన మగుచున్నది. అందుచేత వారు మత్సరము పడిరి, 
వారందజా రాత్రి తమ భర్త లందజితో నామెయొక్క యీ భోగవైశిష్ట్యమును 
గూర్చి చెప్పియుందురు. వారందజకు (ద్రౌపది యన్నచో, జుప్పనాతితనము బలిసినది. 
మటునా(డు జరుగబోవు నధర్మమునకు నందజును హర్షించిరి. ఇంత 
ప్రయోజనకారిగా నన్నయ్యగారీ పద్యము నిచ్చట నిక్షేపించిరి. ఒక్క ద్యూత కథా 
మూల స్తంభమగుటయే కాదు. అట్టి మూల స్తంభ మగుటకు( బ్రధానకారణమయిన 
(ద్రౌపది యందలి లక్షణములు, నా లక్షణములు వారి మాత్సర్యమునకు హేతువులు, 
నామాత్సర్యము (ద్రౌపది పరాభవము హర్షించుటకు హేతువులు. ఈ రీతిగా 


12 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


నన్నయ్యగారు ద్యూతకథా మహాభవన మూలస్తంభ మయిన (ద్రౌపదిని. దొట్టదాలుత 
స్థాపించి, తరువాత ద్యూత కథలోనికి వెళ్ళిరి. 


మతియు నీ ద్యూతకథావసానము (ద్రౌపది. ఆమెకు ధృతరా్షుం డిచ్చిన 
వరములచేతనే యా విచిత్ర ద్యూతఫల మహావైపరీత్యము మతజియొక (త్రోవ 
పట్టినది. ఆ వరము లీయకున్నచో భారతకథ యేమి యయ్యెడిది? పాండవులు 
(బ్రదికినన్నాళ్ళు కౌరవ దాసులుగా నుండిపోదురా? ఉండిపోయెడివారు, భారతకథయే 
లేదు. పాండవులు దాసులై యుండి కౌరవులతో యుద్ధము చేయుదురా? ఇది 
యొక చిత్రమైన సమస్య. ఆ సమస్య సమాధానములేని సమస్య. (ద్రౌపదిచేత. 
బరిష్కరించంబడినది. ఈ రీతిగా (ద్రౌపది భారతకథలో నున్న యనేకములయిన 
కథా ప్రవాహ భంజకము లయిన ఘట్టములలో. గథ సాగించిన యొక సహకారిణి, 
ఈ ఘట్టమునందు ద్రౌపదియొక్క (ప్రాధాన్య మిట్టిది. దానిని. దెలిసికొని 
నన్నయగారు రచన చేసిరి. మహాకవి తాను ్రాసెడి కథయొక్క స్వరూపము 
తెలిసికొని వ్రాయును. ఆ కథాగత సమస్యలను ( బరిష్కరించును. ఆ పరిష్కరించిన 
వైఖరి ఘట్టములుగా. గనిపించును. ఆ ఘట్టములు మనకు సువ్యక్తములుగా 
నుండును. వాని యొక్క సువ్యక్తతచేతనే పాఠకులకు మహాకవి చేసిన కథానిర్ణయము 
తెలియును. అవి సువ్యక్తమగుటకు గవి నిరూపించిన విషయములు శిల్పతీర్థములు. 


ఈ' కథావసానమునందు మణుల నన్నయగా రిట్లు (వ్రాసెను. 


తలము: తరుణి ద్రౌపది యిట్లు పాండవ ధార్తరాష్టులదైన భీ 
కర పరస్సర కోప వేగము గ్రన్నం బాచి విపత్తి సా 
గర నిమగ్నుల నుద్దరించె. బ్రకాశ కీర్తుల ధీరులం 
బురుషసింహములన్‌ నిజేశులం బూని దద్దయు బ్రీతితోన్‌॥ 


ఈ రెండు పద్యములచేత ద్యూతకథయంతయు నెట్టు (ద్రౌపదిమీ(ద 
నాధార పడియున్నదో, భారతకథా (ప్రవాహములో నిది యెటువంటిఘట్టమో 
నన్నయగారు నిరూపించిరి. ఈ రెండును నన్నయ్యగారి మహాశిల్ప్వమున 
కుదాహరణములు. మతియు నన్నయ్యగారు తన తెలుంగు. సేతలో 
ననంతములయిన సౌందర్యములు చేయుదురు. ఆంధ్రభాష _ కుజ్జీవన 
హేతువులయిన కొంత రచన చేయుదురు. 


ఆహుతం చాగ్నిహోత్రం తే సూర్య శ్వాస్తంగతః ప్రభో 
అగోపా శ్చాగతా గావః కచ స్తాత న దృశ్యతే ॥ 


శ్రీ నన్నయగారి భారతాంధ్రీకరణము 13 


ఇందులో. 'సూర్య శ్చాస్తంగతః' అన్నమాటను దీసికొని “వాడి మయూఖముల్‌ 
గలుగువాం డపరాంబుధి (గ్రుంకె' నని తెలుంగు సేత తరువాత వచ్చిన సర్యాంధ్ర 
కవులకు భావముచేంత, తెలుగుభాషలో మెల(కువతనముచేతం దెలుంగు 
భాషయొక్క వ్యాకరణ విషయ మొకదానిని బోధించుటచేతల బద్య మెత్తుగడలోని 
సాగసుచేత నాచార్యకముగా నున్నది. తరువాత నెందతో కవు లిట్టి కూర్పులు 
కూర్చిరి. కాని యుపదేష్ట నన్నయ్యగారు 'వాడి మయూఖములొ అన్న సమాసము 
లాక్షణికులచేత నుదాహరణముగాం దీసికొనంబడినది. ఇట్టి వెన్నియో నన్నయగారి 
యందు గలవు. తక్కిన కవులకు భాష స్వాధీన మగుటకు6 గారణము నన్నయ్యగారు 
భాష స్వాధీన పడుటకు వేసిపోయిన రహదారులు. అట్టి వేలకొలది మార్గములలో 
నిది యొక్కటి. 


వ్యాసుండు ప్రధానముగా గథను( జెప్పికొనుచు(బోవును. భారతము విష్ణు 
పారమ్యబోధక మయిన గ్రంథము. శ్రీకృష్ణుని యొక్క పరమేశ్వరత్వ స్థాపనము 
వీలయినచోటుల నెల్ల. జేయబడుచుండును. నన్నయ్యగారు భారతకథమీ(ద 
(బ్రధానముగా దృష్టికలవాండు. అందుకనియే 'కథాకలితార్థయుక్తి లోనారసి మేలునా' 
నని వ్రాసినాండు. భారతకథలో నున్న రమణీయత్వ మాయనకు6 (బ్రధానము. ఆ 
కథలోని మెజుపులు చూపించుట యాయనకు. బ్రధానము అందుచేత మూలకథలో 
నున్న యద్భుతత్వము విష్ణుమాహాత్మ్య్యము, పువ్వులవానలు కురియుట మొదలయిన 
వానిని బరిహరించును. రాజసూయయాగ సందర్భమున భీష్ముండు కృష్ణునియొక్క 
పరమేశ్వరత్వమును మిక్కిలిగా నుపన్యసించిన యనంతరమున సహదేవునకు( 
గోపమువచ్చి యీ క్రింది రీతిగా ననెను. 


కేశవం కేశిహంతార మప్రమేయ ' పరాక్రమం . 

పూజ్యమానం మయా యో నః కృష్ణం న సహతే నృపః॥ 

సర్వేషాం బలినాం మూర్షి మయేదం నిహితం పదం 

ఏవ ముక్తే మయా సమ్య గుత్తరం ప్రబవీతు నః॥ 

మౌనినాం బలినాం రాజ్ఞాం మధ్యే వైదర్శితే పదే 

తతో పత త్పుష్పవృష్టి స్పహదేవస్య మూర్ధని ॥ 

మౌనుల యొక్కయు, బలవంతులయిన రాజులయొక్కయు నడుమ 
సహదేవుడు తన పాదము నెత్తి చూపించగా సహదేవుని శిరస్సుమీంద6 బుష్పవృష్టి 
కురిసెను. దీని నన్నయ్యగా రిట్టు దెనింగించిరి. 


ఎడపక యర్భ్య మచ్యుతున కిచ్చితి మిచ్చిన దీని కిం దొడం 
బడమని దుర్దనత్వమున( బల్కెడి వీరుల మస్తకంబుపై 
నిడియెద నంచు దాం జరణ మెత్తై సభ నృహదేవు. డట్టిచో 
నుడిగి సభాసదు ల్పలుకకుండిరి తద్దయు భీతచిత్తులై ॥ 


తెలుగు సేంతలోం బుష్పవృష్టి ప్రసక్తియే లేదు. సభలో నున్నవారందలు. 
భయపడి, పలుకకుండ నూజకుండి రని వ్రాయంబడెను. సహదేవుండు పాండవులలో 
నందటికంటెం జిన్నవాండు. 'అన్నగారల కతండన్నచో ముద్దు. పట్టరానంత (ప్రేమ. 
అతనిమీద నీగ వ్రాలనీయరు. ఒకవేళ నెవండయిన ' భీమార్జునుల నెదిరించి 
బ్రతికి పోవచ్చునేమోగాని సహదేవు నేమైనం జేసినచో భీమార్జునుల చేతులలో వాని 
మృతి తథ్యము. ఈ భ్రాతృవాత్సల్యము, నీ లోక స్వభావము దీనియందు 
ధ్వనితమగుచున్నది. పాండవుల పరాక్రమము దీనియందలి మహాధ్యని. కనుక 
నన్నయ్యగారి కథాంశములమీ(ద నున్నంత దృష్టి మతము మీద, వేదముల మీ. 
ద, దేవతల, మహత్త్యము మీంద లేదు. 


ఈ పద్యమునందు మణియొక విశేష మున్నది. నన్నయ్యగారు రసభావవేత్త 
ఈ సహదేవుని కోపము శిశుపాలవధ కథలో నున్న యొక చిన్న యవాంతర 
విషయము. ఈ కోపమును బెంచి వ్రాయవచ్చును. వ్రాసినచోం (బ్రధాన కథకు 
మొప్పము జరుగును. కవి తాను (బ్రవేశ పెట్టు నవాంతర రసములు కథ నడుమ. 
గల చిన్ని చిన్ని సన్నివేశములు (ప్రధాన కథాభంగకారులు కాకుండ జూచుకొన 
వలయును. సహదేవుని కోప మీ పద్యమునందు మొదటి మూడు చరణములందే 
కలదు. ఆ మూ(డు చరణములందు రౌద్రరసము భాసించినను, సభికులు 
పొందిన భయమునకు నీ రౌద్రరస మంగమై చెడిపోవుచున్నది. రౌద్రరసమునకు 
వ్యక్తిత్వము లేదు. సభలో నున్న వారి భయమున కది యంగమగుటచేత దాని 
యాయుర్దాయము స్వల్పము. ఈ సహదేవుని రౌద్రము పాండవుల పరాక్రమాతి 
శయమునకు దోహద మగుచున్నది. కాని స్వయంవ్యక్తిని సంపాదించుకొనుటలేదు. 
మజియు నిచ్చట శ్రీకృష్ణుని పరమేశ్వరత్వముకంటె. బాండవుల పరా(క్రమాతి 
శయమే (ప్రధానమయినదిగా నేర్పడుచున్నది. ఇది రసదృష్టితోం చేసెడు కథారచన, 
నన్నయ్య సర్వరచనయందు నీమహాలక్షణము భాసించుచుండును. ఇది యంశతః 
చూడందగినది, 


నేటి కాలమున జాలమంది నన్నయ్యగారి యందు దోషము చూపించు 
చున్నారు. ఈ దోషములు చూపింపంబోవుట యొందులకో తెలియదు. ఇందుచేత 


శ్రీ నన్నయగారి భారతాంధ్రీకరణము 15 


మతి యితర కవులు గొప్పవారసుటకో, కొన్ని దురభిమానములు పురస్కరించు 
కొనియో తెలియదు. సారస్వత ప్రీతి కవితా రసానుభవము ననేకావరణములు 
దాటినచో. బొంద(దగినది. ఈ యభిమానాదులు ఆవరణములు. వీనిని దా 
టినగాని రసానందములేదు. ఎవం డావరణముచుట్టు తిరుగుచుండునో వాండు 
లోనికి. బ్రవేశించుట జరుగదుగదా. ఒకప్పు డొక మిత్రునితో నీ క్రింది 
పద్యమునుగూర్చి కొంత చర్చ జరిగినది. ఆ మిత్రుడు గొప్ప పండితు(డు, 
భావుకుడు. ఆయన యన్నచో నాకు6 జాల గౌరవము. గౌరవమే కాదు. నాకు 
బంధువువంటివా(డు. కాని యాయనకు నన్నయ్యగారి రచన యెక్కువ నచ్చదు. 
దాని కెవ రేమిచేయ6 గలుగుదురు. ఒకదృష్టితోం జూచిన నొక కవి యాధిక్యము 
తెలియగలదు. ఒక కవి యాధిక్యము తెలిసికొనుటకు గావలసిన దృష్టి యొుకనికి( 
బరమేశ్వరుండు ప్రసాదించకపోయినచో నదియేమి యౌషధమా సూదులతో 
నెక్కించుటకు? ఆ పద్యమిది. 


అవిరళ సూర్యమండల సహస్ర సమప్రభమై ధనంజయ 

ప్రవరు కరమ్మున న్వెలుంగు పాశుపతాస్తము(జూచి దైత్య దా 
నవ సుర యక్ష రాక్షసగణమ్ము కరమ్ము భయమ్మునందె నం 
దవనియు దిర్దిరం దిరిగి నబ్ది శిలోచ్చయ సంచయంబుతోన్‌ ॥ 


ధనంజయ ్రవరుండు. ధనంజయు. డనగా నర్జునుడు. ఈ పేరు మీద 
శ్రేష్టవాచకము వేయుట తప్పని యా మిత్రుండనెను. అది సరికాదు. ధనంజయ 
శబ్దమునకు రెండర్థములు కలవు. అగ్నిహో(త్రు(డు .నర్జును(డునని. ఈ యిద్దణిలో 
(శ్రేష్టుండని యిక్కడ నర్థము. అర్జునుని ధనంజయ ్రవరుండనుటలో మటియు 
నెంతో యర్ధసంపత్తి కలదు. ఇద్దణును గాండీవధారులు. గాండీవము వీతిహో(త్రుని 
చేతిలో కంటె నర్జునుని చేతిలో నుండి యధిక వైశిష్టమును సంపాదించుకొన్నది. 
ఆ అగ్నిహోత్రు(డే.తన వ్యాధినివారణము కొజకు( ఖాండవవన దహనముకొణకు 
నర్జును నాశ్రయించెను. అగ్నిహోత్రుడు పాశుపతాస్త్ర మెజుంగండు. ఈ రీతిగా 
నతడు ధనంజయ (ప్రవరుడు. 


కరమ్మున న్వెలుంగు పాశుపతాస్త్రము. అస్త్రమనంగా మంత్రము. అది చేతిలో 
(బ్రకాశించుట యేమి? లోకములో 'వాని చేతిలో నావిద్య యున్నది” యందుము. 
ఆ విద్య వానికి, వశమైనదని లక్షణార్థము ఈ యర్థములోం దెలుంగు జాతి 
వాడుకొనునట్టు రమణీయార్థ (ప్రతిపాదకముగా నన్నయ్యగారు దీనిని వాడిరి. 


“దైత్య -దానవ సుర యక్ష రాక్షసగణమ్ము కరమ్ము భయమ్ము నాొందె” 
ఇచ్చట గణమ్ము కరమ్ము భయమ్ము నన్న యుకారసహిత ద్విత్వ మకారసంఘటిత 
వృత్యనుప్రాసముచేత భీత్యతిశయము వ్యజ్యమాన మగుచున్నది. ఇది రచనా 
శిల్పములోని రహస్యము. దీనిని. జాలమంది చూడలేరు. ఏదో పద్యనను వితిగిన 
దనుకొందురు. 


“అందవనియు దిర్దిరం దిరిగ? ఆ మిత్రుండు - ఇచ్చట నున్న 1 “అందు” అన్న 
మాట కర్ణము లేదనెను. ఇట్టే నన్నయ యన్వయములేని మాటలు వేయుననెను. 
నేను కాదని చెప్పితిని. 


నన్నయ్యగారి రచన తెలుంగువారు మాటాడుకొనునట్టుండును. ఆ మాటలలోని 
గడుసుందన మంతయు బొదుగంబడి యుండును. 


లోకములో మన మిట్లందుము. 'వానికింత పలుకు(బడి యున్నది. వాం 
డతనిని. బోయి యాశ్రయించును. ఇతనిచేతం బనిచేయించుకొనంగలండు. వాని 
. కెంతకుమ్మక్కు కలదు. ఇంత మద్దత్తు కలదు. ఈ విషయములో మనము వాని 
నేమియు జేయలేము' ఈ విషయములో ననంగా నీ పరిస్థితులయందు - అని 
యర్థము. పైన జెప్పిన వాక్యములయొక్క సమాహారభూతమైన విషయమునందు 
అని యర్థము. ఇక్కడ 'నందు” అన్నమాటయే తదర్థకము. 


ఒక కవియొక్క కవిత చదువుటకు సానుభూతి కావలయును. రెండవది 
బహు విషయములను సంయోజన పజచుకొనవలయును. తాను వలచినదియే 
రంభ. తాను మునిణగినదియే గంగి కాంగూడదు. 


నన్నయ్యగారు అచ్చముగా. దెలు(గువారు మాటాడుకొనునట్లే 'వ్రాయును. 
అందులో రచనాశిల్పమున్లు బొదువును. శకుని దుర్యోధనునితోం జేప్పుచున్నాండు. 


సీ॥ “నాగరథాశ్వ సన్నాహమొనర్చక యొడ్డనంబులు తీర్చ కుభయసైన్య 
వీరుల కరముల వివిధాయుధమ్ముల నన్యోన్య సంఘట్టనారనంబు 
లెసయగంగ సంగ్రామ మేర్చడజేయక యక్షముల్‌ తొలిచి నేనశ్రమమున( 
. బ్రతిపక్షతతుల సంపదలు జయించి నీ కిచ్చెద వగవంగనేల;” 


ఈ పని సులభముగా జేసిపెట్టెదను, అని లోకమునం దెవ(డయినను 
జెప్పునపుడు ఆ కష్టమును విస్తరించిచెప్పుట; చెప్పుటలో అందులో నున్న మెలికలు 
తెలియణజేయుచు, “దానిలో నున్న వైయర్థ్యము తేటపడునట్టు చెప్పుదురు. ఇచ్చట ప 


శ్రీ నన్నయగారి భారతాం(ద్రీకరణము 17 


నావైయర్హ్యము రెండు సైన్యములలోని వీరుల చేతులలోని యనేకాయుధము లొక 
దానితో నొకటి కొట్టుకొనుటచేతం గలిగెడు ధ్వనులు విజ్బంభింపంగా యుద్ధము 
లేకుండునని చెప్పుట మిక్కిలి లోకసహజము; ఆ యుద్దములో జరిగెడి మహాఘోర 
విషయము లేమియు. జెప్పలేదు. అప్రధానమైన కత్తుల రాపిళ్ళవలనం గలిగెడి ధ్వని 
మాత్రమే. చెప్పెను. ఇదియొక చమత్కారమైన రచన. నన్నయ్యగా రనేక 
విధములయిన రచనలు చేయును. తరువాత వచ్చిన సర్యాంధ్ర మహాకవులకు 
నాయన పెట్టిన భిక్షయే. అందుకనియే యాంధ్రభాషలో నాధునిక యుగమున 
గవికుల స శలయిన శ్రీ తిరుపతి వేంకటేశ్యరులు. 


“నన్నయకని పెట్టినాడు కదా తిక్కనాది కవుల కాదిభిక్షో 


అని వ్రాసినారు ఈ యాదిభిక్ష యెట్టిదియో చూతము. నన్నయగారిలో నొక 
విలక్షణమైన రచన యున్నది. ఆ రచనాపద్దతిని దీసికొని తిక్కన్నగారు దానిని 
బెంచికొని యొక (ప్రత్యేక లిగా వృద్ధి పొందించుకొన్నారు. తిక్కన్న గారి శైలి 
నన్నయ్యగారి నుండి. గ్రహించినదే, నన్నయ్యగారా శైలిని. గొన్ని కొన్ని చోట్ల 
నుపయోగించుచు వచ్చిరి. సామాన్యముగా ధర్మములు చెప్పునప్పుడు పొడి పొడి 
మాటలతో నన్నయ్యగారు వాయుదురు. 


కం॥ ధీరముతియుతులతోడ వి 
చారము సేయునది మును విచారిత పూర్వ 
ప్రారబ్దమైన కార్యము 
పాఠము పొందును విఘాత పద దూరంబై. 
కం॥ జనపాలు(డు నృుదుకర్మం 
బున నైనను క్రూర కర్మమున నైనను నే 
ర్పున నుద్దరించునది ద 
న్ననపాయత బొంది చేయునది ధర్మమ్ముల్‌. 


కం॥ తచీయగు నంతకు రిపు(6 దన 
యజకటం బెట్టికొని యుండునది తటి యగుడున్‌' 
జెఆచునది జాతి మీదను 
వణలగ మృద్నటము నెత్తివైచిన భంగిన్‌ 


ఉ॥ ఇమ్మహి నీవు. బాండవులు నెప్పటియట్ల పరస్పరానురా 
గమ్మున నేలుచున్కి యిది కార్యము పాండవలక్ష్మి నీ కస 


18 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


హ్య మ్మననేల వంచన. బరార్ధ్థ పరిగ్రహబుద్ధి(జేసి పా 

పమ్మగు( బాపకారులకు( బాయు నవశ్యము నర్జధర్మముల్‌. 
ఆ.వె అల్పుండయ్యు నునుజు( డతి పరాక్రమమున 

సేర్మిందర తరంబ పెరుగుచున్న 

వాడు [మ్రాని మొదలి వల్మీకమామ్రాని( 

'జెణచునట్టు గడం చెణచు6 బగణ. 


కం॥ వనగతులని వారలపై 
చని భంగము పొందిరా[గ సమకట్టెడు నీ 
తనయుడు గావున నీవా 
తని వారింపు మది యనుచితం బని నెమ్మిన్‌ 


కం॥ విను నీవును గురు(డును శాం 
తనవు(డు విదురుండు నుండి తగు నయధర్మం 
బున నీ యుపేక్ష ననయం 
బును( బాండవ విగ్రహంబు బుట్టుట లగే. 


ఇట్టి పద్యములు నన్నయగారిలో వందలు కలవు. ఇది యొక శైలి. ఈ శైలిని 
నన్నయ్య కొన్ని కొన్ని భావములు చెప్పుటకు నుపయోగించెను. దీనిని. దీసికొని 
తిక్కన్నగారు సర్వదా యది తన కవితాముద్ర చేసికొన్నాండు. ఇంతే భేదము. 


నన్నయ్యగారు రసమును శబ్దసంయోజన శక్తి నుండి కలిగింతురు. విస్తరించి 
భావములను జెప్పుటచేత( జేయరు. ఇది యొక చమత్కారమయిన విలక్షణమయిన 
మార్గము. 


హా మహారాజ మహా మహీరక్షణ 

దక్ష దక్షిణబాహుదండ దండి 

తారాతి నిషధరాజా[గ్రణి నన్నిట్లు 
వీతదయుండవై విడిచి చన(గ(దగునె” 


అని దమయంతి వలపోసిన వలపోంతయు 


_సీ॥ ఇభరాజ గమన నీ వెందుల కరిగిత 
త్యురుకుచాభోగ యెందున్నదాన 
వబల యెవ్వరిచేత నడవులలో. బట్టు 


శ్రీ నన్నయగారి భారతాంధ్రీకరణము 19 


వడి తశనాపేక్షం. బజచుచున్న స్ట 
యు(గ్రవృగంబుల యుదరంబులో నున్న దానవే ॥ 


మొదలయిన నలుని దుఃఖము సంబోధనలచేత భాసించుచున్నది. “హా! ' 
మహా రాజమహామహీరక్షణ” మొదలయిన పిలుపులచేతనే శోకరసము వెల్లి 
విరియుచున్నది. 'ఇభరాజగమన' “అత్యురుకుచాభోగ' ఈ రెండు సంబోధనల చేత 
శృంగార. శోకరసములు పెనంగొని పరమ రమణీయమయిన యాహ్లోదమును 
గలిగించుచున్నవి. ఆశలి కొణకు పరుగెత్తెడి యు(గ్రమృగముల యుదరమ్ములో 
నున్నదానవా? అని రచనయందోజోగుణము సంధానము సేయుటచేత. నీ 
యోజోగుణము దుఃఖరసమునకు సంగముగా స్వీకరింపంబడి కావ్యగుణము రస 
స్ఫూర్తి కొకు నుపయోగించిన మహాశిల్పము వ్యక్తమగుచున్నది. ఏ కవియందు 
వృత్తులు, . రీతులు, గుణము, లలంకారములు సర్వము రసాభిముఖముగా 
(బసరించునో యత. డొక్కడేం మహాకవి శబ్దవాచ్యు(డు. వృత్తి రీతి 
గుణాలంకారాదులు రసమునందు6 గలసిపోవుట యెట్లు తెలియుననంగా మణుల 
నాలోచించినపుడవి భాసించి కథ చదువుచున్నప్పుడు వాని స్థితి మనకు గోచరించని 
దెప్పుడో యప్పుడు. కొందజు కవులయొక్క రచనలో రసము భాసించుచున్ననూ 
త(ద్రసావభాసనమునందు. గూడ వారి శైలియొక్క, వృత్తి యొక్క, రీతియొక్క, 
ప్రాధాన్యము బుద్దిని వదలిపెట్టదు. ఏలకులు, మిరియాలు’ కుంకుమపువ్వు 
మొదలయిన వస్తువులతో మిళితమయిన పానకము శ్రావినపుడు దానిలోని 
తీపిదనము వీనియొక్క రుచిచేత నధిక సేవ్యమానమయినట్టుగా శైలీ వృత్తిరీత్యాది 
గుణసామగ్రీ విశిష్టతకల కవియొక్క రచన యందలి రసానుభూతి. తద్విశిష్టగుణ 
సహితముగా నుండును. అచ్చమయిన మధువునందు వట్టి మాధుర్యమే భాసించును. 
నన్నయ్యగారి రచన యిట్టిది. సర్వదా రసభావములే గోచరించును గాని యీ 
యలంకార మెంత చక్క(గా వాడినాడు ఇక్కడ నెంత గొప్ప భావము చెప్పినా 
డు. ఇట్టి భావములే రావు: నన్నయ్యగారి రచన రసభావములను కరిగించి పోసిన 
రచన. ఇట్టి రచన మజియొకచోటం గనిపించనే కనిపించదు. 


ఒక్కొక్కచోట నాయన చేసెడు చమత్కారములు నూహాతీతములు. రాక్షసులు 
దేవతలతో యుద్దము చేసిరి. అమృతమునందు విగృహీతులై వారు దేవతల మీ 
దకు యుద్దమునకు బయలుదేరిరి. ఈ భావమును సీసపద్యముతో మొదలిడెను. 
ఆ సీసపద్యమునందు ప్రాసయును సమకూర్చెను. ఆ సమకూర్చ(బడిన (ప్రాసము 
చేత రాక్షసుల కోప మంతయు వ్యజ్యమాన మగుచున్నది. 


20 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


“అంత దేవాహితు లమృతమ్ము గానక 
యెంతయు నలిగి బలీంద్రు గూడి 
మంతనంబుండి యమర్త్యులతోడి షా 
త్తింతియ చాలు నింకేల యనుచు 
సంతనకట్టి యుత్సాహ సమేతులై 
యంతంబులేని రథాశ్వములను 
దంతుల నమితపదాతు నొడణగూర్చి 
యంతకాకారులై యార్చి.” 


ఈ సీసపద్యపు నాల్గు చరణముల పూర్వపరార్హములయందు నిక్షేపించిన 
యనుస్వార పూర్వకతకార (ప్రాసముచేత 'నిచటి రాక్షసుల కోపము, యుద్ద 
ప్రయత్నము నేమి విచిత్రముగా స్ఫూర్తికలుగుచున్నది: ఇది తెలిసి చేసిన రచన, 
శిల్పస్వరూప మెటింగిన రచన, న 

నన్నయగారి కవితాగుణములు, చెప్పుటకు శక్తి చాలదనవచ్చును. 
(గ్రహించుటకు. దొలుత శక్తి యుండినచో( జాలును. 


“కలి దమయంతి. బాప సమకట్టు సతిం బతి బాయనోప( డా 
లలన సుదీర్హ సౌహృద బలంబున .నిట్టులు రెంట(జేసి య 

న్నలు(డు విమోహరజ్ఞాల( బెనంగి  గతాగత కారియైన యు 
య్యెలయును బోలె 'నూరడక యెంతయు బొద్దు వినిశ్చితాత్ముంై. 


ఇచ్చట విమోహశబ్దము రెండర్థములయందు వాడబడినది. “వి అను నుప 
సర్గకు విగత విశిష్టార్ణములు రెండునూ కలవు, “విమోహ రజ్ఞులన్‌' విగతమోహము 
అలక రజ్ఞావులు. విశిష్ట మోహములయిన రజ్ఞావులు.. విగత మోహములు నలుని 
పంపింప€6 జూచును. విశిష్టమోహములు నలుని నిలుప(జూచును. ఇట్లు 
రెండర్థములలో నీ శబ్దము ప్రయోగింపయబడినది. ఇట్టి బుక కములు నన్నయ్యగారి 
యందెన్నియో గలవు. 


నన్నయ్యగారు భారతములోని కథలకు, వ్యాఖ్యానము చేయును. భాష్యము 
'వ్రాయును. కథలోని క్లిష్టార్థములు విడిపరచి చెప్పును. అసంగతములుగాగనిపించు( 
వానికి సంగతత్వము కనిపించును. దీని కొక చిన్న యుదాహరణము, ధృతరా(ష్టునకు( 
బెండ్లి కావలయును. అతండు గ్రుడ్డివాడు. రాజైనను తొందరగా ' నెవ్వరును 
బిల్లనివ్వరు. అట్టివానికి వివాహము . కొన్ని (ప్రత్యేక పరిస్టితులయందే జరుగును. 


శ్రీ నన్నయగారి భారతాంధ్రీకరణము | 21 


అట్టి పరిస్థితులు వ్యాసుని భారతమునందు లేవు. ఈ (క్రింద  నన్నయ్యగారి 
తెలుగు సేంతలు సంస్కృత భారతమునందలి గాంధారీ వివాహ కథాభూత 
శ్లోకములును నుదహరింప( బడుచున్నవి. వానినింబట్టి నన్నయ్యగారి తెలుంగుసే 
త యర్థము చేసికొనవచ్చును. ఈ పెండ్లి యగుటకు. గారణము గాంధారి 
తండ్రియైన సుబలుండు. తన కూ(తును ధృతర్శాష్టుని కిత్తునని నిశ్చయించు 
కొనుటకు నాయన చాల యుద్దతుండు. అతనిమాట కెదురులేదు. బంధువు 
లతనికి భయపడుదురు. అత6 డన్నమాట కాదనువాండు లేడు. ఆయన యిట్టివాని 
గా నన్నయ్యగారు సృష్టించి గాంధారీ వివాహ పరిష్కారమును జేసెను. ఆయన 
యిట్టివాండని ధ్వనితమగుచున్నది గాని వాచ్య మగుట లేదు. 


ఈ కులము వివర్ణింప(గ నా కభిమత మేనువింటి నలినేక్షణ దా 
నేకశత సుతల బడయయగ నాకన్యక వరమువడసె నంటె హరుచేతన్‌॥9 


కావున ధృతరా(ష్టునకు గాంధారిని వివాహంబు సేయుదము. గాంధారపతి 
మనతోడి సంబంధమునకుం దగునని నిశ్చయించి సుబలుపాలికి. దగు 
ముదుసళ్ళంబంచిన సుబలుండును సుముఖుండై కురుకుల విస్తారకుండయిన 
ధృతరాష్టుండు యిక్కన్యకకు నర్హు ౦డు గావున నా రాజునకు గాంధారి నిచ్చితి 
ననిన వాని బంధు జనంబులెల్లం దమలో నిట్లనిరి: 


అంగములలోన మేలుత్తమాంగ మందు 
నుత్తమంబులు గన్నుల యుర్విజనుల 
కట్టికన్నులు లేవను టంతెగాక 
యుత్తముండుగాండె సద్గుణయుక్తి నతండు॥ 11 


అనిన వారి పలుకులు విని గాంధారి ధృతరా(ష్ట్రనకు( బితృవచన దత్తంగాం 
దన్ను నిశ్చయించి నాకు( బతి యమ్మహీపతియకాని యొరుల నొల్లనని పరమ 
పతివ్రత పరపురుష సందర్శనంబు పరిహరించి తన పతి కనుగుణంబుగా 
నేత్రపట్టంబు. గట్టికొనియుండె. 


అథ శుశ్రావ విప్రేభ్యో స సుబలాత్మజాం 
ఆరాధ్యవరదం దేవం భగనేత్రహరం హరమ్‌॥ 9 


గాంధారీ కిల పుత్రాణాం శతం లేభే వరం శుభా 
ఇతి శుశ్రావ తత్త్వేన భీష్మః కురుపితామహః॥ 10 


22 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


. తతో గాంధారరాజస్య గ్రేషయామాస భారత 

అచక్షు రితి తత్రా౭ 9 సీత్‌ సుబలస్య విచారణా॥ 11 
కులం ఖ్యాతించ వృత్తంచ బుద్దాతు ప్రసమీక్ష్య సః 
దదౌ తాం ధృతరామ్రాయ గాంధారీం ధర్మచారిణీమ్‌॥ 12 
గాంధారీ త్వథ శుశ్రావ ధృతరాష్ట్ర మచక్షుషమ్‌ 
ఆత్మానం దిత్సితం చాస్మై పిత్రా మాత్రాచ భారత॥ 13 
తత స్పా పట మాదాయ కృత్వా బహుగుణం తదా 
బబంధ నేత్రే స్వే రాజన్‌ పతివ్రతపరాయణా॥ 14 


నాభ్యసూయాం పతి మహ మిత్యేవం కృతనిశ్చయా ॥ 

ఆయన తన కూంతురు నిచ్చితి ననెను. బంధువులు తమలో నిట్లనుకొనిరి, 
అది గాంధారి వినున ట్లనుకొనిరి, ఆమె తండ్రి యెంత చెప్పిన నంత, ఆమెచేత 
నెదురుతిరిగింపించవలె నని. వారి యుద్దేశ్యము. మూండు మాటలలో నీ కథ 
యంతయు. బరిష్కారము చేయంబడినది. సుబలునియొక్క గృహవిషయముల 
యందలి యౌద్ధత్యము ఒకటి, యిచ్చితి. ననుటలో రెండవది, బంధువులు తమలో 
నిట్టనుకొని రనుటలో సువ్యక్తమైనది. ఆయన కథ లన్నియు నిట్లే వస్తుధ్వని 
ప్రాధాన్యము కలవిగా నుండును. జాగ్రత్తగా . విచారించినచో - లోకము సువ్యక్త 
మగును. ఆయన యంతటి లోకజ్ఞుండు. తాను లోకజ్ఞుండ నని తనకుం దెలియును. , 
“లోకజ్ఞు నుభయభాషాకావ్య రచనాభిశోభితు' నని చెప్పికొన్నాండు. : 

అన్ని సాహిత్యములలో మొట్టమొదటనే మహాకవులు పుట్టుదురు. మజల 
నంతటి కవి భాషలో బుట్టండు. చదురుగా నొకరిద్ద యున్నచో నుండవచ్చును. 
సంస్కృతములో వాల్మీకియు( దెలు(గులో నన్నయ్యగారును నట్టివారు. తరువాత 
నేకవులును వారిని మించలేరు. తరువాతి సర్వకవులకు వారు పెట్టినదియే భిక్ష 


శ్రీ నన్నయగారి భారతాంధ్రీకరణము 23 


జ 
శ్రీ ఎల్హన మహాకవి 


అరణ్య పర్వ శేషము 


- శిరోమణి శ్రీ వేదాల తిరువేంగళాచార్యులు 


ఉప(క్రమము ప్రస్తావన 

ఎజ్జన మహాకవి మహానుభావు(డు. పవిత్రుడు, అట్టి మహానీయుని 
నామస్మరణము దురితనివారకము. సకల సంపదలను సమకూర్చునదియు. గూడ, 
మనయాంధ్రుల యాది వాజ్మయ సర్వస్వమగు నాంధ్ర మహాభారతమును 
'ప్రణయించిన బుషి త్రయము వంటి కవిత్రయములోని మన యొజ్జన యాంధ్ర 
ప్రపంచమునకు మొదల వెలుంగునిడు నరుణుడే. తమస్సుచే నావరింపంబడి 
' విచ్చిన్న ప్రాయములైన పగుళ్లను నిరస్తనీరదావరణములనుగా సరిగా సమన్వయించి 
వాని వ్యవహారములను నావరణ (ప్రతిబంధము లేకుండ నవిచ్చన్నముగా తళత్కమల 
వైభవజృంభణ ముల్లసిల్లునట్టుగా నుద్ధరతర హంససారస మధు (వ్రత మధుర 
నిస్వనములు చెలంగు తీరున దిద్దంగల్లునది యరుణండుగాక మటెవ్వరు? సరిదిద్దం 
' గల్గును కనుకనే సరిదిద్దవలసినవాండును, సరిదిద్దినవాడును నతండే యయినాః 
డు. 


మన యొజ్జనమహాకవియు నంధకారబంధురమగు కాలములోనే నీరంధ్ర 
నీరదావరణములోననే, యడంగిపోయి పరస్పర సంబంధము లేక విచ్చిన్నమైయున్న 
ఆదిమ మహాకవి నన్నయ రచనను, ' ద్వితీయమహాకవి తిక్కన సోమయాజి 
రచనను సరిగా నవిచ్చిన్నముగా సమకూడునట్టు, నా యావరణము నిరస్తమగు 
నట్టును, మహాకవి. రచనలు కమలదళములవలె విస్తరించి వైభవాతశయముతో 
దీపించునట్టును, సరిదిద్దం(గలవాండు గనుకనే సరిదిద్దవలసినవాండై, సరిదిద్ది, సరస 
పండిత కవివరుల ప్రశంసల నెగడింపలేదా? 


మతీయు( బ్రపంచమునకు మొదట వెలుంగు నవిచ్చిన్నముగా నొసంగి 
ప్రపంచ వ్యవహారమును సరిగా నిర్వహించవలసిన వాండును నరుణుండే యగుట 
ప్రసిద్దమే కావున మన యరుణుండును. నాంధ్ర ప్రపంచపు మొదటి వెలుంగు. 


24 | : ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


నాం(ధ్ర మహాభారతమును నవిచ్చిన్నముగా నొనరించి యొసంగి యాంధ్ర (ప్రపంచ 
వాజ్మయ వ్యవహారమును సరిగా. నిర్వహించినవా. డయ్యెను. 


అంతటివా(డు కనుకనే యీ మహానీయుండు కాలక్రమమున గవిత్రయములోం 
జివరివాం డయ్యును, దన గుణగరిమచే, నన్నయ తిక్కనల నడుము మధ్య 
మణివలె వెలు(గొందుచున్నాండు. అంతేకాక సంస్కృత భాషకు ప్రమాణభూతులైన 
పాణిని, వరరుచి పతంజలులవలె యాం(ధ్రభాషకు. (బ్రమాణ మూర్దన్యులైన 
మువ్వురిలో నీ మహానుభావుండు సహజముగ వరరుచియే. ఈ మహానీయుండు 
శంభుదాసుండు, ప్రబంధ పరమేశ్వరుండు, పరమేశ్వర స్మరణము, సేవయు నతి 
లోకములగు శుభసంపత్తులను గూర్చంగలుగునే గదా? మహనీయులకు సేవ 
యొనరించుటయు నొక విశిష్టమగు సత్కత్యమే. వారికి. సేవచేయుట యనంగా 
వారి (గ్రంథముల విమర్శించుటయే యని యభిజ్ఞ సంప్రదాయము. అదియే యీ 
'ప్రాతస్మరణీయు౬ డగు నరుణుని ఎజ్జన, యరణ్య పర్వశేషోన్నయమును 
విమర్శించుట కుత్సాహము కల్గించినది. 


దేశము 


మొదట నీ మహానుభావునివలన ధన్యతనొందిన దేశ మేదియో విచారింతము. 
ఈ మహనీయుని తాత వేంినాటిలోని కరాపర్తి (గ్రామములో వృత్తిమంతుండై 
యుండెనట. వర్లసామీప్యము వలన నిది యిప్పటి వంగవోలు తాలుకాలో అమ్మన 
బ్రోలు ప్రక్కనున్న రైల్వేస్టేషను (గ్రామమైన కరవది యని నేను భావించుచున్నాను. 
దీని నిప్పటికిని. గొంతమంది “కరావది” యని వాడుదురు. ఇంచు మించుగా నీ 
ప్రదేశమంతయు( బూర్వము వేంగినాటిలోనిదే నేమో! అంతేకాక ఈ “కరవది” కి 
కొలది దూరమునుండియే పాకనా(డు (ప్రారంభమగును, అట (గ్రుడ్డూరులోనే 
కదా మన కవీశ్వరుండును నతని తల్లిదండ్రులు పోతమాంబా సూరనార్యులును 
గూడ నివసించియుండిరి. చివరి రోజులలో నీ కవీశ్యరు(డు “కరవది” (గ్రామమునకు( 
జేరువ గుండ్లకమ్మ యేటి యొడ్డున నున్న చదలువాడ (గ్రామముననే కదా కాపుర 
ముండి చదలువాడ వారని యింటిపేరొందినది. కనుక “కరవది” సమీప [గ్రామమున 
కేగి. రనుటయే యుక్తము. 
' కాలము 

హరివంశములో 


“కావున( జెప్పెదకళ్యాణావహ మహానీయ రచన హరివంశము సద్భావమున 
" నవధరింపుము భూవినుత గుణాభిరామ ప్రోలయవేమా.” 


శ్రీ ఎజ్జన మహాకవి అరణ్య పర్వ శేషము 25 


అని (ప్రోలయ వేమనకు వినిపించుచు నతని కంకిత మొనర్భినట్టున్నది. ఈ 
ప్రోలయ వేమన 1328 (క్రీస్తు శకము (ప్రాంతమున స్వతంత్ర రాజ్యమును స్థాపించి 
క్రీ.శ 1346 వజకు నేకధాటిగాం గృష్టాగోదావరుల నడుమ నేలెనని కందుకూరి 
వీరేశలింగం పంతులుగారు వ్రాయుచున్నారు. కాని యీతనికి “తనకు నద్దంకి 
తగు రాజధానిగాయగ” అను హరివంశమునుబట్టి కృష్ణా పెన్నా నదుల నడుమ నున్న 
అద్దంకి రాజధాని యగుటవలన నీతని రాజ్య మించుమించుగా గోదావరి పెన్నల 
నడుమ సాగినదేమో యని తోయచున్నది సరి! ఈ (ప్రోలయవేమనకు 
హరివంశమును గృతి యిచ్చిన యీ మన మహాకవియు కీ శ, 1345వ సంవత్సరము 
ప్రాంతమువాడనుటకు నభ్యంతర మేముండును? అని కందుకూరి వీరేశలింగ 
ప్రభృతుల యాశయము. కాని ఇది విచారింపవలసి యున్నది. ఏమనగా దిక్కన 
పదమూడవ శతాబ్దివాడనియు ననగా క్రీ.శ. 1250 నాటివాండనియు వారే వ్రాసిరి. 
అత డోరుగంటి రాజైన గణపతి దేవుని కడకేగి : రాజ్య(భ్రష్టుడైన తన రాజు 
మనుమసిద్దిని గద్దెనెక్కింప నతని సహాయ్యము సంపాదించెనని వారే యనిరి. 
అట్టియెడ ణపతీదేవుని మనుమడు రెండవ ప్రతాపరుద్రు. డోరుగల్లు రాజ్యము 
నుండి భ్రష్ణుడైన తరువాతగాని యీ (ప్రోలయ రాజ్యము వెలయలేదు కదా! 
అపుడు ప్రోలయ రాజ్యము పదునాల్గువందల డెబ్బది (ప్రాంతమై యుండకతప్పదు. 
తరమునకు నలుబది సంవత్సరములని వారు చెప్పిన లెక్క ్రకారమైనన్ను నట్టే 
యగును. ప్రతాపరుద్రుని రాజ్యము పోయిన వెంటనే యీ రాజ్యము వెలయలేదు. 

కదా! కావున నింకను దరువాత కాలమునకే యీ ప్రోలయయు నితనితోంబాటు 

మన కవియు6 గూడ దేకవలసీ యున్నారు. మజియు నీ మధ్య నొకరు తిక్కన 
గణపతిదేవుని కడకేగియట జైనకరణములకు( బోటీగా (బ్రాహ్మణుల నారువేల 
మందిని కరణీకమునకు దింపెనని (వ్రాసిరి. అదియు దప్పే. ఈ యెజ్జన మహా 
కవికి బూర్యము అరవతరము వాండైన యీతని తాత భీమన మంత్రి వెలనాటి 
చోడుని వలన గౌరవింపంబడి యతనికడ మం(త్రిపదవిని వహించి నట్టుగా నెజ్జన 
తన నృసింహ పురాణములో [వ్రాసియున్నాండు. తరమునకు వారు తెల్పునట్లు 
నలుబది సంవత్సరముల లెక్కను జూచినను ఎజ్జనకు ముందేంబది సంవత్సరముల 
నాండున్ను తిక్కనకన్న నూరేండ్డు పై చిల్లర ముందుగనే నియోగి శాఖ యేర్పడెనని 
తేలుచున్నది. కనుక నీ రెండు విషయములును సరికాదని తోయచున్నది. 


కులగోత్రములు 


ఇతండు స్మార్త బ్రాహ్మణుండు. “ప్రగ్గడ” శబ్ద ముండుటవలన నియోగియన 
వలయును. శ్రీ వత్సగోత్రు(డు. ఆపస్తంబసూ(తు(డు. 


26 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


మతము 


ఈ మహానుభావుడు రచించిన (గ్రంథములన్నియు గోవింద కథా 
సుధారసములే కాని యాయన శంభుదాసుండు. ఈతని తండ్రిసూరనార్యుండు. 
“శివ పదాబ్దసంతత ధ్యాన సంసక్తచిత్తు(డు.” కాపురమా? నీలకంఠేశ్వర స్థానము. 
(గుడ్లూరు. (చూ. అరణ్యపర్వము చివర) గురువు శంకరస్వామి (చూ. 
హరివంశకృత్యాది). ఈ కారణము లతనిని “గిరీశ పదభక్తి రసతత్పర భావము 
కలిమి శంభుదాసుండనంగాంబరగు” నట్టానర్చినవి. కాని యీ వెనువెంటనే “గోవింద 
గుణాదర సంభృత సౌమనస్య ధన్యుండ నెందున్‌” అనియెను. ఈతని తాత 
యెజపోత సూరి “కంసారి చరణకమల మధుకరపతి” కనుక నతని పోలిక యబ్బి 
యుండును. లేక వీరశైవుడే యగుచో గోవింద కథామృతములగు [గ్రంథముల 
రచించుట కాని “గోవింద గుణాదర సంభృత సౌమనస్య ధన్యుడలో ననుకొనుటం 
గాని సంభవింపనేరవు. కనుక నీలకంఠేశ్వర స్టానపు బలిమియు6 దండ్రి పోలికయు, 
శివునకు భక్తు నొనరించినను, పైతామహమును, ననువంశికము నగు గోవింద 
గుణాదర సౌమనస్యము విడువక శివకేశవులందు సమాన (ప్రతిపత్తిని సమకూర్చినది. 
“యేనాస్య పితరో యాతాః యేన యాతాః పితామహాః”. అని పెద్దలు తండ్రితాతల 
మార్గమున బోవుట ్రశస్తముగా నెంచెదరుగదా! నిజమున కీతనికిం దండ్రి 
యందుకన్న( దాతయందే యెక్కుడు భక్తి, తాత కలలో గన్పడి (ప్రోత్సహించుటవలన 
శ్రీనృసింహపురాణమును వ్రాసెను. అందులో దన తాతను విశేషముగా. గీర్తించెను. 
అతని యనుభావ విశేషమే యితని యందతిశయించి యన్నియు గోవింద 
కథామృతమునే రచింపంజేసినది. కాని యొక్క శైవ (గ్రంథమును గూడ రచింప 
జేయలేదు. అంతేకాక యీతండు రచించిన హరివంశములోనే కైలాసయాశత్రా 
ఘట్టమున హరిహరుల యైక్య మనుండు, లేదా సామ్య మనుడు. అది యంతయు 
మహర్షిసంఫుము హరిహరుల వలన విస్పష్టముగా నెజుంగుటంను నతి 
రుచిరముగాను, దన మనసుకు వచ్చినట్టుగాను, నీతండు కూర్చి యున్నాడు. 
ఇప్పటివారివలె. జదివిన (గ్రంథములలోని విషయముల ననుభవము లోకి 
దెచ్చుకొననివారు కారుకదా యప్పటివారు! కనుక నిట్లు పరిణతమతి విభవుండగు 
నీ మహనీయు(డు తిక్కన సోమయాజివలె శివకేశవులందభేద ప్రతిపత్తి గలవాడే 
యయినాండు. 


రచించిన [గ్రంథములు 
రామాయణము, అరణ్యపర్వ శేషోన్నయము, నృసింహ పురాణము, హరివంశము 
నను నీ నాల్లును నితని రచనలుగా సుప్రసిద్దము లయినవి. 


శ్రీ ఎజ్జన మహాకవి అరణ్య పర్వ శేషము 27 





రచనాక్రనుము 

నృసింహ పురాణములో 

ఉన్నత సంస్కృతాది చతురోక్తి పదంబుల(C గావ్యకర్తవై 

యెన్నికమై ప్రబంధ పరమేశు. డనంగ నరణ్య పర్వశే 

షోన్నయ మాచరించి సుజనోత్సవ మొప్పంగ నిర్వహించి తౌ 

నన్నయభట్ట తిక్కకనినాథుల కెక్కిన భక్తి పెంపునన్‌” 

అను నీతని పద్యమునుబట్టి మొదట నొక కావ్యమును, (రామాయణమును) 
. బిమ్మట నరణ్య పర్వశేషోన్న్మయమును, దరువాత నృసింహపురాణమును రచించెనని 

తెలియుచున్నది. తదనంతరమున, హరివంశమునుబట్టి “బంధురాష్టాదశ 

పర్వనిర్వహణ సంభావితం' బగు మహాభారతంబు హరివంశపూర్ణ మగునట్టుగా( 
(గ్రమవ్వాఖ్యాన” మొనరించెనని -తెల్లమగును. 


మొట్టి మొదట నీతండు రచించినది రామాయణకావ్యమే యని హరివంశము 
నిర్దారించుచున్నది. 

. నాతమ్ముండు ఘనుండు మల్లరథినీ నాథుండు ని న్నాతత 

శ్రీతోడన్‌ సముపేతు జేసి యెలమిం జేపట్టి మా కిచ్చుటన్‌ 

జేతోమోద మెలర్స రామకథ మున్‌ జెప్పించి యత్యుత్తమ 

ఖ్యాతిం బొందితి మింక నేను. దనియన్‌ గావ్యావృతాస్వాదనన్‌. 


ఇతని చిన్న మనుమ(డు చదలువాడ మల్లయగూడ “వల్మీకభవు వచో వైఖరి 
రామాయణంబు నాంధ్రప్రబంధంబుతీసె” అని యీ విషయమే స్థిరపరచుచున్నాడు. 
అయితే యీతని [గ్రంథరచనాక్రమ మిదేనా యని పరిశీలింతము. నృసింహపురాణపు . 
బద్యములో రచించిన (గ్రంథముల బేర్కొనుచోట హరివంశమును నుడువకుండుట 
వలన నది యిప్పటికి రచింప(బడలే దనుట యుక్షమేకదా, హరివంశములో(గూడ 
రామాయణ .మొకటిదక్క నృసింహ పురాణాదికము సేర్కొన(బడలేదు కనుక నవి 
నృసింహపురాణము నరణ్యపర్వ శేషోన్టయమును నప్పటికి రచింపంబడలే దనరాదా 
యని యాశంకింపవచ్చును. 

' కాని యచ్చటి సందర్భము వేరు. అనంగా నృసింహపురాణములో నీ కవి 
రచించిన (గ్రంథములను దెలుపవలసిన (ప్రసక్తి వచ్చినది. కనుక నప్పటికి .రచింప( 
బడిన (గ్రంథములను దెలుపవలసిన సందర్భ మేర్పడినది కనుక నప్పటికి రచింప 
బడిన (గంథము లవి యని తెలుప(బడినది. ఎట్లనగా “నృసింహపురాణము” 


28 | ' ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


అను పురాణ గ్రంథమును రచింపజీయబోవునపుడా (గ్రంథమును రచించుట 
కతనికి. గల యర్హత నిరూపణీయము. అది రచిత పూర్వములగు (గ్రంథముల 
ద్యారమున. బ్రశంసింపదగి యున్నది. కనుకనే యదివరలో నీ పురాణము వంటి 
(ప్రాక్తన కథాసందర్భముగల రామాయణ భారతముల రచించియుండుటను దప్పక 
'ప్రశంసింపవలసియున్నది: అట్టే 'ప్రశంసింపంబడినది. _ రామాయణ భారతముల 
రచన యొనరించి పురాణరచన యందతనికింగల యర్హతను నిరూపించుకొన్నా( 
డనుట యప్పటికి, హరివంశము రచింపంబడియుండనిచో నది వెనుకటి యన్నిటికన్న 
మంచి రచన కల్గిన పురాణమే కనుక దానిని. దప్పక పేర్కొనియే తీరవలెను. 
నృసింహపురాణ రచనయందర్హత్రమత్వ మును నిరూపింపంగలది కదా యది? 
అటనట _ నుదాహరింపబడిన యెజ్జన రామాయణపు బద్యములును, నరణ్య 
పర్యశేషోన్నయమును నృసింహపురాణమును, హరివంశమును సవిమర్శగా 
పరికించుచుచో నెజ్జన కవితామార్గమున( (బథమావతారము రామాయణ మనియు, 
నుత్తరోత్తర గుణవంతమయిన యతని కవితా రచన హరివంశమున విశ్రాంత 
మయినదనియు.౬ దోంచితీరును. అట్టియెడల సారవత్తమమయిన ' రచనగల 
హరివంశమును నిదివరలోనే రచించినచో నృసింహపురాణములోం బేర్కొనకుండుట 
యుక్తముకాదు. అంతేకాక. అట్టి హరివంశ రచన దానికన్న తక్కువ పరిణతిగల 
నృసింహపురాణ రచనకు. బూర్యముండుటయు సంభవము కాదు. తిక్కన యాం(ధ్ర 
భారతరచనకు6 దరువాత నతని నిర్వచనోత్తరరామాయణపు రచన యుండ 
. గలదా? కవితా పరిణతి పరమావధియగు నన్నయ యరణ్యపర్వ రచన తరువాత 
నతని యాదిపర్వరచన యుండుట యెన్నయడైన సంభావ్యమా? కనుక 
నృసింహపురాణములో హరివంశము (ప్రస్తావింప(బడకపోవుటుచి తమే. 


అయితే చిట్టచివర నీతడు రచించినది హరివంశ మనికదా మీ రనునది? 
అట వెనుకటి గ్రంథములు అర్యణపర్వ శేషోన్నయమును, నృసింహ పురాణమును 
"నేల రచింపంబడియు స స్మరింపంబడలేదు? పోనీ, వెనకటి [గ్రంథములు స్మరింప ' 
బడలేదేమో యనుకొన్నచో రామాయణ మేల యిదివరలో రచింపంబడిన దని, 
అట. దెలుపంబడెను? అని యాశంక కలుగవచ్చును. 


కాని యచట సందర్భమును బరిశీలించుచో నీ యాశంక తొలుగును. అచట 
ప్రోలయవేమన, మన కవిని. దనకు హరివంశమును గృతి యీాయవలసినదని 
యడుగుట సందర్భము. అపుడు తనకును గవికిని. గల పూర్వ సంబంధమును 
ప్రకృత కార్యోప యుక్తముగా. బేర్కొనవలసివచ్చెను. అదివరలో( దన తమ్ముయీ 


శ్రీ ఎజ్జన మహాకవి అరణ్య పర్వ శేషము 29 


మహాకవి యెజ్జనను ధనధాన్యాదికమున సత్కరించి తన యొద్దం గవిగాం 
బరిచయ మొనరించుటయు నతనివలన నపుడొక (గ్రంథమును దాను రచింపంేసి 
తాను కృతి గైకొనుటయు దాని యందలి స్వారస్య విశేషమువలనం దనకు 
దనివితీరక పోవుటయు నది కారణముగా. ప్రకృత గ్రంథమును - హరివంశమును 
రచింప6 జేయవలయునను కోరిక యుదయించుటయు యుక్తతరమును, 
. సామాబికమును గూడ గదా! అది కారణముగా నిటంగృతిపతికిని. గృతి కర్తకును 
గల సంబంధము తమకు మాత్రము సంబంధించిన కృతులవలన దెలుప 
వలయుటయే ప్రసక్తము కాని యతనికి సంబంధము లేని [గ్రంథముల మూలమున 
గాదుకదా! అట్టుభయులకును సంబంధము కలవి రామాయణము, హరివంశము 
మాత్రమే. కడమవి రెండును బ్రకృత కృతిభర్తయెన (ప్రోలయ వేమునితో సంబంధము 
లేనివి. కనుక వానిని బేర్కొనకుండుటయే యుక్తము. అదియే యిట నొనర్చం 
బడినది. అవి. యిదివరలోనే రచింపంబడియుండుట నృసింహపురాణము పద్యము 
. వలననే స్పష్టపడెనుగదా! ఈ నిరూపణము వలన నీ నిర్ణయము పర్యవసన్న 
మగుచున్నది. 


మొదటి కావ్యము - రామాయణము, తరువాత భారతారణ్యపర్వశేషోన్నయము, 
పిమ్మట నృసింహపురాణము, చివర హరివంశమును మన మహాకవి రచించిన 
క్రమము. 


బిరుదములు 


ఈ మహానుభావుని బిరుదములను విచారించుటకు ముందీతని నిజనామ 
మేమియో సరిగా దెలియవలసియున్నది. నృసింహపురాణములో( (బ్రజ్ఞాపవి(త్రు 
డాప స్తంబసూ/త్రుండు మ 


సూరనార్యు మజ్జనకుని.....గన్న తండ్రి 
వేంగినాట కరాపర్తి వృత్తిమంతుండు 

అనఘు( డెజఅపోతసూరి. కంసారి చరణ 
కమల మధుకర పతి సార నిమలయశు.డు. 


కలు త ఆ తాం “స ఈం ఈ 0 HP 


బటు wh తు యు అ ల, తంతు అ, hm అం టి స పంట ఈ త్య 


“నను(6 దన సేరి వాడని మనంబున నెప్పుడు నాదరించుటన్‌” 


అను వ్రాతనుబట్టి మన మహాకవి నిజనామము “ఎజపోతసూరి” అదియే 


30 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


లోకుల వాడుకలో “ఎజ్జన” గాను ఎజ్జప్రగడ” గాను, మారినదని తెలియుచున్నది. 
ఇ(క 'బిరుదములు. ఈ మహానీయునకు శంభుదాసుండు, ప్రబంధ పరమెశ్వరు. 
డు అను రెండు బిరుదము లున్నవి. “గిరిశ పదభక్తి రసతత్సర భావము కలిమి 
శంభుదాసు6 డనంగా6 బరగిన” వాండని మొదటిది వివరింపంబడినది. శంకరస్వామి 
శిష్యతయు నిందు సూచితముగా నగును. ఇక రెండవ బిరుదము ప్రబంధ 
పరమేశ్వరుడు, 


దీనిని. గూర్చి విచారింతము. 


ప్రబంధ పరమేశ్వరుండు 
నృసింహ పురాణములోని 
ఉన్నత సంస్కృతాది చతురోక్తి పదంబుల( గావ్యకర్తవై 
యెన్నికమై ప్రబంధ పరమేశు( డనంగ నరణ్య పర్వశే 
షోన్న్మయ మాచరించి సుజనోత్సవ మొప్పయగ నిర్వహించితో 
నన్నయభట్ట తిక్క కవినాథుల కెక్కిన భక్తీ 'సెంపునన్‌. 


అను - పద్యమునుబట్టి  నన్నయ్యభట్ట తిక్క కవినాథుల యందలి భక్తి 
పెంపునందా నరణ్యపర్వ శేషోన్నయ మొనర్చంగా సుజనులు దాన సంతసించి 
ప్రబంధ పరమేశ్వర బిరుదము నొసంగిరని మన మహాకవి తెల్పుచున్నాండు 


దీని స్వరూప స్వభావములను బాగా విచారింపవలసియున్నది. ఏమనగా నీ 
బిరుదము ప్రకృతమగు నరణ్యపర్వ శేషముతోనే చాల సంబంధము కల్గియున్నది 
గదా! 


ఈ విషయములో రావుబహదూర్‌ కందుకూరి వీరేశలింగం పంతులుగారు 
తమ యాంధ్రకవుల చరిత్రలో నిట్లు వ్రాసిరి. “ఎజ్జాప్రగడకు శివభక్తుండగుటచేత 
శంభుదాసుండనియు6 (బ్రబంధ ధోరణిని భారతారణ్య పర్వమును జమత్కార 
బంధురముగ రచించుటచేతం బ్రబంధ పరమేశ్వరు. డనియు బిరుదనామములు 
కలవు” అని. 


ప్రబంధములు, పురాణములు 
కాని యిది సరిగా నున్నట్టుతోంయదు. ఏమనంగా-బ్రబంధదోరణి యనంగా 
నేమి? మనుచరిత్రాదికమును బ్రబంధముల ధోరణిలోనివనియు, భారత భాగవత 
భాస్కరరామాయణ మార్కండేయపురాణాదికమును, బురాణ ధోరణిలోని వవియు. 


శ్రీ వెజ్ఞన మహాకవి అరణ్య పర్వ శేషము 31 


బండితులుం, గవులు సుప్రసిద్దముగా వాడుచున్నారు. “ప్రబంధ కల్పనా కథా” 
యను యమరుని. సూక్తినింబట్టి సామాన్యముగా నష్టాదశ వర్లనల ద్వారమున 
రసస్సురణం గల్షింప6 (బయత్నించు వానిని (బ్రబంధము లనియు, నట్టుగాక 
ధర్మార్ధ సంగతముగా హితైక బోధకములగు కథలతో నితివృత్త నిరూపణ 
" ప్రధానములను  బురాణము లనియు. బెద్దలు విభజింతురు.”,. (ప్రబంధములందు 
గుణాలంకారాదులు, శబ్బార్జాడంబర వైచిత్రములు, వర్లనా ప్రాగల్భ్యము మొదలగు 
వస్తుప్రధాన కవిత యతిశయించియుండును. పురాణములందు, నట నట వర్లనాది 
మయమగు వస్తుకవిత యత్యల్పముగా నుండి కథా విస్తరణాత్మకమైన భావ 
ప్రధాన కవిత్వము విస్తరించి యుండును.” అని పండిత గోష్టిలో. (బ్రసిద్దమే. 
వస్తుకవిత 
ఉదాహరణము 
మృగమద సౌరభ విభవ 
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ 
స్థగితేతర పరిమళమై 
మగువ పాలుపు( దెలుపు నొక్క. మారుత మొలసె౯. 
మను చరిత్రము. ౨ఆ. 
' ఇచట ననుప్రాస శబ్దాలంకారము. మీలిత మర్జాలంకారము. ఏటి వస్తువు, 
అది మారుతానీతగంధమై స్వగత వస్తువిశేషముచేత మగువ పొలుపును. దెలుపుట 
ప్రతిపాద్యము. 
భావకవిత 
'భావ(ప్రధానమైన కథా విస్తరణ కవిత కుదాహరణము. 
అంత(బరమేష్టి చోదితమైన యొక్క మారుతము నలిరే6గి దుర్వారభంగి 
విలయకాల విశృంఖల విపుల వారిధరచయంబుల నెల్లను విరియంజేయ. 


అరణ్య. అ అ. ౨౪౯ 


ఇట(గూడ మారుత మున్నది. కాని శబ్దార్ధాలంకారములు దాని నలంకరింపలేదు. 
ప్రళయకాలమునందు జరుగునట్టి కథను విస్తరించుచు సర్వము. బరమేశ్వరాధీనమై 
ప్రవర్తించు నను భావమును (బ్రధానముగా తెలుపును. ఇచట వస్తువు, 
'ప్రళభయకాలమారుతమున్నను దానికి బ్రాధాన్యముగాని, విస్తరణముగాని లేక యది 


32 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


కార్యాంతర వ్యావృతమై పరమేశ్వరాజ్ఞా నిర్చృత్తినిం దెల్పుటలో. బర్యవసించును. 
“భగవానుని యాజ్ఞవలన నప్పటిగాలి వారిధరములను విరియంజేయును.” అనుకథ 
నడచును. ఈ తీరు కవిత్వమే యారణ్యపర్వములో నత్యధికముగా నున్నది. 
ఎటనైనను6 గొంచెముగా వర్లన మున్నను నది వెంటనే భావములోనో కథలోనో 
పర్యవసించునట్టుగా6 గరిగిపోవును. ఉదాహరింతుము. 


భావకథాపర్యనసానము 


“స్ఫురదరుణాంశురాగరుచి” ఈ వర్లనము భావములో. బర్యవసించుట 
ముందు ముందు నిరూపింతుము. 


దానామ్బ: పటలంబునన్‌ బృథుపయోధారవలిం దాల్చి గ 

ర్దా నిర్నోషము బృంహిత చ్చలన( బ్రచ్చాదించి ప్రావృట్బయో 
దానీకంబు శరదృయంబున నిగూఢాకారతన్‌ డిగ్గె నా 

గా నొప్పారె మదోత్కట ద్విరద సంఘంబుల్‌ వనాంతంబునన్‌ 


కల నీలకంఠ కోలాహల లీలలు సెలగె రాజహంసకులములన్‌ 
బులకించె సప్త వర్ణావళి, విగళిత కుసుమ కుటజవాటి కల డరెన్‌ 


అతిగాంభీర్య విభూతి నేక చుళుకాహంకార నిశ్శేష శో 

షిత పాథోధిపయస్కు (డైన ముని తోణెన్‌ బుణ్యతేజోమయా 
కృతి నయ్యామ్యదిగంత వీథి. బ్రకట క్రీడా కళాగర్వగ 

ర్దిత మండూక కళంకితాంబు శుచితాసిద్దిప్రదాచార్యు.డై. 


అరణ్య. అ ఆ. (ఎజ్జన కవిత ప్రారంభము.) 


ఈ మొదలగు శరద్వర్లన మంతయు ముందు రాంబోవు దుర్యోధనా 
ద్యుత్కట మదోద్దతుల ఛలచ్చన్నమగు ఘోషయాత్రా సంరంభంబును, వారికి( 
జిత్రసేనాది గంధర్వులవలనం గలుగనున్న పరాభవమును, బాండవా[గ్రజు6 డొనర్చ 
నున్న తద్విమోచనమును దుర్యోధనాధుల దుళ్చేష్టలువలన భీమసేనాదులు కలుషిత 
హృదయు లగుటయు ధర్మజుని సామాలాపాద్యుపాయముల నది తీరుటయు 
నింకను నిట్టివ యగు భావాంతరములందువ్యంజక మార్గమున బర్యవసించి 
వాచ్య ముఖమున దత్కాలమున మహాసరస్వతీనదిలో సలిల స్నానావకాశముల 
యోగ్యతాభిప్రాయమునకు( బోషకమై పాండవులా నదీతీరంబునంగార్తికమాసంబు 
కడవణకు నుండుటను గార్తికస్నానముల( గర్తవ్యతను నగస్తోదయము ద్వారమున 
జల పారిశుద్దాదులను దెలిపి నిర్వర్తించుచు. (బకృతపు( గథను - బాండవుల 
యరణ్యవాసపు( గథను ముందుకు నడుపును. 


శ్రీ ఎజ్జన మహాకవి అరణ్య పర్వ శేషము 33 





అరణ్య పర్వశేషములోని కవిత్వము ప్రాబంధికము కాదు 


ఈ రకపు గవిత్వమును బ్రాబంధికమని తెల్పంగలమా? తెల్పుదురా యెవరైన? 
ఈ వర్లనా (ప్రధానమైన కవితకూడ నారణ్యపర్వములో “నెణ్టాప్రగడ కవిత్వము” 
అను భాగములో జాల యల్పము (నాచన సోమనకును నితనికినిం గల భేద మిదే 
అతడు వర్లనైక ప్రధానమై, శృంగారాది వివిధ రసపరిపోషక మగు కవిత్వపు 
మార్గమున నత్యుచ్చతమ స్థాయి నందినవాండు. మన యొజ్జన మహాకవి పౌరాణిక 
మార్గమున హృదయముల నలరించుచు. గథాకథన స్వభావముతో మృదుల 
కదళీపాకమునం గవితను నడిపించువా(డు. ఇరువురకును బోలికయేలేదు. 
రెండును నలరించునవియే కవితామార్గములు, 'భ్రూవిలాసానభిజ్ఞలగు జనపద 
వధూలోచనములచే6 వీయమాను( డగు సరసజలద యువకుండు శ్రీ విశాలయగు 
విశాలలోని నాగరిక విలాసిని కటాక్షముల భావముల నలరనిచో వంచితుండు నౌ 
బోవునని మహాకవి కాళిదాసు తెల్పలేదా? అందులోని యంతరార్హ ధ్వనిని గుర్తింపక 
యనవసర కలహముల కవకాశ మిచ్చెదరేల? సరి అది మనకేల?) 


ఇంతకు( (బ్రకృతమునం జెప్పవచ్చిన దేమనగా “మన యొజ్జన యారణ్య 
పర్వ” మను దానిలో నెచ్చటను బారిభాషిక ప్రబంధములగు మనుచరిత్రాదులందు. 
గల వర్లనాది ప్రధానధోరణి, వస్తువిశ్రాంత్తమైనది కన్పడదు. కనుక నందువలన( 
(బ్రబంధ పరమేశ్వర బిరుదము వచ్చినదను కం. వీ. లింగంగారి వాదన 
యుక్తముకాదని. 


ఈ విషయము నింకొక విధముగా బరిశీలింతము. 


“ప్రబంధ” పదము నర్థము (ప్రాచీనుల కాలములో) 


అసలు మన మహాకవి యెజ్జన నాటికిం బ్రబంధపదము తెలుగులోనే యర 
మున వాడంబడుచున్నదో గమనింతము. తిక్కన విరాటపర్వ (ప్రారంభములో 


“అని రచనా కౌతుకమున మనమలరంగ నీ ప్రబంధమండలి కధినాథునిం 
గానే పురుషునిం బేర్కొను వాండనో యనుతలంపు( గూరిన మదితోన్‌. 


“అని పూని యీదృశంబులగు (ప్రబంధంబులు దేవసన్నిధిం బ్రశంసించుటయు 
నొక్క యారాధనావిశేషం బగుటంజేసి'యని విరాట పర్వాదిగా నున్న భారతేతిహాసము 
నంతయు. బ్రబంధమనియే వాడినాండు. 


34 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


ఈ సందర్భములో నాదికవీంద్రుండు నన్నయ “మహాభారత బద్ధ 
నిరూపితార్థమేర్పడ” ననుట గమనింపః దగినది. ఇట “బద్ద” పదముగాక “బంధ” 
మై యుండునని నా యూహ. లేనిచో నర్థము సరిగాం బొసంగదు. పైన నన్నయ 
శెలియు నా సమాసము కాజాలదు. “బంధ పదము “ప్రబంధ” పదమునకు - 
(గ్రంథవాచకమునకు( బర్యాయము. అయితే దీని నూహించుటకు హేతువేమి? 


చెడిపోయిన సీసములు 


నన్నయ కవితలో. జాలచోట్ల నితరుల చేతులు గలసినవి. అది యిచట 
సుస్పష్టముగా దెలియందగియుండు రెండుదాహరణముల నిరూపింతుము. 


నన్నయ సీసములందు వడి, (ప్రాస, నియమము కలవనుట సుప్రసిద్ధమే 
కదా! లాక్షణిక శిరోమణి యగు నప్పకవి స్పష్టపణఅచియే యున్నాండు. నన్నయ 
కవితలోని యీ సీసములను జూడుండు. 


హితుండైన తన పురోహితు నుపదేశంబు పేర్మితో. జేకొని ధర్మసుతు(డు 

నెమ్మి బుష్ఫోపహారమ్ముల నాదిత్యు( బూజించి భాగీరథీజలంబు 

లందుండి. విషయంబులం దింద్రియంబుల ననవరతానధానమున నొడిచి 

వాయుభోజనుండు6  బ్రాణాయానుపరుండునై సూర్యాదినానమముల్స్‌ సూర్యుంగుజీంచి. 
అరణ్య, ౧ ఆ. ౪౨ ప, 


మూండవ పాదము నుత్తరార్థమునం (బ్రాసనియమము చెడుటయేకాక యసలు 
యతియే చెడినది, 


ఇంకొకటి: 


పరశు పాశాంకుశ కరవాల శూల ముద్గరములు నామీద దెరల. గురిసె 
నేనును గడ(గి యద్దానవు శస్త్రముల్‌ వాయంగ( జేసితి, మాయ జేసి 
చెజనక్ష సాల్వుండు వెండియు నామీద బరుష శిలావృష్టి వరుస గురిసె 
సమర దమఃప్రకాశములతో దుర్దిన సుదిన శీతోష్ణముల్‌ గదియ-ేసి. 


అరణ్య, ౧ ఆ, ౧౮౮ ప, 

మూడవ పాదప్పు( బూర్యార్హమున6 (బ్రాస నియమము పోయినది. ఇది 

నన్నయ శైలి కాదు. కనుక నిందువలన నన్నయ కవితలో నితరుల హస్తక్షేపము 

వలన నీ దుస్సహమగు సాంకర్య దోషము సంభవించిన దనుట స్పష్టమే కదా! 
కనుక నట్లే బంధపదము “బద్ద''గా మాజీయుండును. 


శ్రీ ఎజ్జన మహాకవి అరణ్య పర్వ శేషము ం 35 





ఎజ్జన ప్రబంధ మేది? 
సరి. అది యట్టుంచు.డు. మనము (ప్రబంధ పదము నర్జ్హమును 
విచారించుచున్నాము. ఇప్పుడు మన మహాకవి యెజ్జ్దనయు నృసింహపురాణ 
కృత్యాదియందు( బ్రబంధ పదము నే యర్హములో వాడినాండో కనుగొందము. 


(1) మించిన వేడ్క వీనులకు మిక్కుటమై మధువృష్టి గ్రమ్మ రా 
యంచలు కూయ( గ్రాంచమును నావల( గూయ( దొడంగుభంగి( బౌ 
ఢాంచిత శబ్దసారులు మహాకవు లాద్యులు కావ్యశయ్య( గ 
లించిన క్షీర్తసంగ సుఖలీలకు నేనును గాంక్ష సేసితిన్‌ 


(2) సరస బహుపురాణ ధర్మశాస్త్ర కథావిస్తార వేదివి కావున (బ్రబంధ రచనా 
ప్రావీణ్యము నీకు సహజ పరిచిత సిద్దంబు. 

(3) (బ్రహ్మాండాది పురాణోక్తంబయిన శ్రీ నరసింహావతారంబను పురాణంబు. 

"__ దెనుంగుబాస6 బకటింపవలయు నమ్మహా 'ప్రబంధమునకు నస్మత్సితామహ 
హృదయ గుహావిహార సింహంబగు శ్రీమదహోబల నరసింహదేవు డధీశ్యరుం 
డగుటం బేసి. 


(4) కృతికి విభుండు శ్రీవిభుండు. 


(5) ఏను విన్నపంబు సేయంగల లక్ష్మీనరసింహావతారం బను పురాణ కథకు 
(బారంభంబు. 


ఈ యయిదుచోటుల మాటలును, శ్రీ నృసింహ పురాణముగాని, భారతము 
గాని, మను చరిత్రాదికము వంటి పారిభాషిక ప్రబంధమని తెల్పగలవా? తెలుపలేవు. 
భారత మెటువంటి కావ్యమో యటువంటి కావ్యమే యీ (గ్రంథమును. అనంా 
భారతము నాద్యులగు నన్నయ. తిక్కనలేకావ్యశయ్యను రచించిరో, కీర్తినొందిరో 
యట్టి కావ్యశయ్యను గ్రంథమును రచింపవలెను. కీర్తినొందవలె నను తలంపుతో 
శ్రీ నృసింహపురాణమును మొదలిడె నెజ్జన. భారతమునందు నన్నయ తిక్కన 
లవలంబించిన కావ్యశయ్య యనంగా బురాణ శయ్యయేకదా! అసలీ (గ్రంథపు( 
బేరుకూడ నృసింహపురాణమనియే కాని నృసింహ చరిత్ర లేక నృసింహ ప్రబంధమని 
కాదుకదా, మను చరిత్ర, వసుచరి(త్రాదులందున్న (ప్రబంధధోరణి కాదుకదా 
యిది? కనుక నెజ్జన పేర్కొనిన కావ్యశయ్య యాతని (గంథములం దంతటను 
భారతారణ్య పర్వశేషోన్నయమునందును గన్పడు పురాణ శయ్యయే. మజొకటి 
కాదు. కనుక మన యొజ్జన మహాకవి కూడ పురాణధోరణి (గ్రంథమునే ప్రబంధ 


36 3 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


0 


మని తెల్పినాండని స్పష్టము. నన్నయ “బంధము, తిక్కన “ప్రబంధము” ఎజ్జన 
“ప్రబంధము, కావ్యము” ఇవి యన్నియు నొకే యర్థమున బురాణధోరణి గల 
గ్రంథ మనియే  తెల్పునని స్పష్టము. 


భారతమున బురాణధోరణియేల? 


భారతము శాస్త్రకావ్యము. అందువలన దాని ననువదించు నప్పుడు 
శాస్తోచితమును గావ్యోచితమునగు శయ్య నవలంబింప( దగును. నన్నయ యా 
“మహా భారత సంహితా రచనబంధురుండయ్యె జగద్దితంబుగన్‌” కనుక “ప్రసన్న 
కథా కలితార్థయుక్తి"తో (బాటు “అక్షరరమ్యత”యు నాదరింపంబడి “కవీం[ద్ర కర్ల 
పుట పేయమై” “హృదయాహ్లాద” మొనర్చి. సాధుజన హర్షసిద్ధి కల్షింప6 గలిగినది. 
కాంగా శయ్యాపాకములు సముచితముగా నాదరింపంబడి యందజి మనసులకును 
నవగాహనమై యానందదాయకమగు హితరచన. పురాణ రచనను దెనుంగు మహా 
భారతమున మన కవిత్రయము సరసముగా౬ గూర్చినది, అయితే కేవలము 
వైదర్శిశయ్య యగుచోం నది కథాకలితార్థయుక్తి కనువుగాదు. గాఢీశయ్య యగుచో 
జగద్దితము కాదు. పాంచాలశయ్య యగుచోం బైరెండింటికిని మధ్యస్థమై పై రెండు - 
గుణములను సమకూర్చంగలదు. “అళ్లిష్ట శ్రథభావాం తు పురాణచ్చాయయాన్వితాం. 
మధురాం సుకుమారాం చ పాంచాలీం కవయో విదుః” అనికదా వామనాచార్యు( 
డన్నది. 


అంతటను బంధశైధథిల్య మలవరించి 

ప్రాతగిల్లిన జయల( బాలువడియు 

మధురమై సుకుమారమౌ విధిని. గవులు 

సేరుకొందురు పాంచాలి పేరుతోడ 

ఆంధ్ర కావ్యాలంకార సూ(త్రవృత్తి. 

కాని యిది సాంస్కృతికుల మతము. అయితే మన యాదిమహాకవి, 
సకలాం(ధ్ర భువనోపజీవ్యుండు నన్నయ భట్టారకుండు. సర్వే సర్వత్ర సరసోదాత్త 
మగు వైదర్భీ శయ్యనే చాల జాగ్రత్తగా నుపయోగించి ద్రాక్షాపాకముతో మేళవించి 
కథాగమనమున కడ్డుతగలకుండ రసమయమగు రచన యొనరించెను. ఆ 
మార్గమే కవిబ్రహ్మ యగు తిక్కనయు నించుమించుగా నమలోదాత్తమగు 
శయ్యాపాకముతోనే తన భావమంజుల'.. కవితను సాగించెను. మన యొజ్జన 
మహాకవి వారిరువురియందును హరిహరులందువలె గాఢ భక్తితత్యపరత గలవా 
డగుటవలన నిరువురి రచనలను ననుసరింపయూని. తన శక్తికొలది. బాంచాల 


శ్రీ ఎజ్జన మహాకవి అరణ్య పర్వ శేషము : '37 


శయ్యలో విశ్రాంతు. డయ్యెను. కనుకనే నన్నయ రచనలో నెచ్చటను వర్లనల 
వలనంగథాగమన మడ్డుపడక రసమంజులముగా6 గథాప్రవాహ మత్యంతోదాత్తముగా 
శ్రవణాంజలి. పుటపేయమగు నక్షర రమ్యతతో. గవిత  యెసలారును. కవిబ్రహ్మ 
తిక్కన రచనా విన్యాసము కూడ నించుమించుగా నాత్రోవలోనే యనుభావ 
బహుళమగు భావముతో నుజ్జ్యలమై వర్లన లెడనెడం గొంచెము వ్యవధానము 
కల్గించినను, దానిని. దోపనీయని స్ఫూర్తితో సాగిపోవును. మన యెట్టన మహాకవి 
రచనయు బై యిరువురి త్రోవలం దప్పిపోవక యటనట వర్షనలు కథాభావములందు 
పర్యవసింపంా సరళముగా శిథిల మధురమగు నడకతో. మాఘమాసపు సరస్వతీ 
ప్రసన్నతతో మృదువుగా. జదువరులం దనవంక కాకర్షించును.. ఇట్లు మొత్తము 
మీ(ద మువ్వురును. బురాణధోరణిలోనే కావ్యశయ్యతో.. నాంధ్రుల యదృష్టమును 
బంగారు పూవుల బూయించిరి. 


నిజమునకు, నానాండు నిపుడు. ప్రబంధము లనునట్టి గ్రంథములు కానీ, 
యటువంటివానికే. (ప్రబంధములను పేరుకానీ లేదు. (ఇంకను లో(తుగా( 
బరిశీలించుచో నప్పటి కట్టి ప్రబంధములు పుట్టుట కవకాశము లేనుగూడ లేదు.) 
ఇది విషయాంతరము. కొలది రోజులనాండు “ప్రబంధ వికాసము” అను రేడియో 
యుపన్యాసములో సమగ్రముగా నిరూపించి. యుండుటవలన6 బ్రకృతములో 
నుపేక్షించితిమి. అయితే ప్రబంధములకు బీజములు మాత్ర మేర్పడినవి. నన్నయ 
కవితయందును (ఇంద్రప్రస్థపురాది వర్లనమునందు) తిక్కన నిర్వచనోత్తర 
రామాయణము, విరాట పర్వాదులందునుగూడ నివి స్పష్టముగా గోచరించును.. 
అయినను వాని నెవ్వరును (ప్రబంధము లనరు. నన్నయ యారణ్య పర్వభాగమునుC 
ప్రబంధమనువా రెవ్వరును గూడ లేరు. ఇందులో. (బ్రబంధ బీజములు కూడ 
లేవు. నిజముగా (బ్రబంధ బీజములున్న (గ్రంథములను రచించిన నన్నయకుంగాని 
తిక్కనకుగాని నానా(డు “ప్రబంధ” పదఘటితమైన బిరుదములేదు. ఇంకొక 
చిత్రము. “వల్మీకభవు వచోవైఖరి రామాయణమ్ము నాంధ్ర ప్రబంధముగం జేసె” 
నని చదలవాడ మల్లన-మన యొజ్జన మహాకవి చిన్నమనుమండు (వ్రాసినట్టుగా, 
నితడు రామాయణ (ప్రబంధ రచన యొనర్భినపుడు “ప్రబంధబరమేశ్వర బిరుద 
మెజ్జన కెవ్వరు నీయలేదు. కానీ, యెట్టి ప్రబంధ లక్షణములను, (బ్రబంధ 
బీజములు లేని యీ యరణ్య పర్వశేషమును. బూరించినపుడు మాత్రము సుజను 
లీ బిరుదము' నిచ్చుట విచిత్రము కాదా!” 


38 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


అరణ్యపర్వ శేషములో( బ్రబంధధోరణికానీ, 
అది చమత్కార బంధుర మగుటకానీ లేదు. 


ఇంకొక విషయము. “ప్రబంధధోరణిని. జమత్కార బంధురముగా నారణ్య 
పర్వశేషమును రచించెనంట.” అసలారణ్య పర్వశేషములో6 (బ్రబంధధోరణి కానీ 
యది చమత్కారబంధురమగుట కానీ లేదు. విరాట పర్వాదులకన్నం 
జమత్కారముగా౬ గూడ లేదు. నిజమున కీ యారణ్యపర్వశేషము నన్నయ 
రచించిన వెనుకటి భాగమున కన్నను, తిక్కన రచించిన విరాటపర్వాదిక మగు 
నుత్తర భాగము కన్ననుగూడ, నెజ్జన రచించిన యితర (గ్రంథముల కన్నను 
గూడ దక్కువ రకములో నున్నది. రచనలో జిగిబిగి కాని, శయ్యాపాకాదులు కాని 
-వానితో సమానము కావు. చమత్కారమునం గూడ న్యూనముగానే యున్నది. ఈ 
విషయము సకల సహృదయ పండిత కవులకే గాక శేషభాగరచనా వాదులగు కం. 
వీ, గారు, శేషాద్రి వేంకటరమణ కవులు మొదలగువారందటికిని. గూడ నొప్పుకొనక 
తప్పనిదే. అట్టియెడం “బ్రబంధ” పదఘటిత బిరుదము నన్నయ తిక్కనల కీయక 
వారికన్న న్యూన చమత్కార మగు దీనిని. జమత్కారబంధుర మనుకొనువారు 
సుజను లెట్లగుదురు? వారిచ్చిన బిరుదము సభా జనార్హ మెట్టగును? కనుక నెన్ని 
విధముల విచారించినను కం. వీ. గారి వ్రాత బాగా లేదు. 


ఉపపత్తి 
సరి, యీ బిరుదపు టుపపత్తియేమి? దీనిని. గనుగొందము. 
ఈ బిరుదమే సందర్భములో నీయంబడినదో విచారింతము. 
అరణ్య పర్వము చివర . 


తే॥ ఎజ్జనార్యుండు సకలలోకైకనినుతు(డైన నన్నయభట్ట మహాకవీంద్రు 
సరస సారస్వతాంశ ప్రశస్తిదన్ను? జెందుటయు సాధుజన హర్ష సిద్ధి(గోరి 
క॥ “ధీరవిచారుండు తత్కవితారీతియు( గొంతదోప( దద్రచనయ కా. 

. నారణ్య పర్వశేషము( బూరించె. గవీంద్రకర్లపుటపేయముగాన్‌ 
అని యున్నది. 
ఇంక నృసింహ పురాణములో 


“ఎన్నికమైం బ్రబంధ పరమేశుండనంగ....నారణ్య పర్వశేషోన్నయ మాచరించి 
సుజనోత్సవ మొప్పంగ నిర్వహించి తా” అని యున్నది. దీనివలన నేమి 


శ్రీ ఎజ్జన మహాకవి అరణ్య పర్వ శేషము : 39 





తెలియుచున్నది? ఆరణ్య _పర్యశేషోన్స్మయమును జూచి హర్షించిన సుజనులు 
“ప్రబంధ పరమేశ్వరుండు” అను బిరుద మొసంగిరి. “ఉన్న్మయము” అనంగా 
“పూరణము” అని. వారు బిరుదము నిరర్ధకముగా నొసంగరుకదా? అందువలన 
నీ బిరుదమునకును నా పూరణమునకును నేదో ఘనిష్టమైన సంబంధ మున్నదని 
తోయను. లేదేని సుజను లా బిరుదము నెట్టొసంగుదురు? సంబంధములేని 
“రావుబహుదూర్‌” మొదలగు బిరుదముల నిప్పటివారివలె నొసంగినచో వారు 
సుజను లెట్లగుదురు? అ ట్లొసంగుట సుజన ధర్మము కాదుకదా? కనుక నారణ్య 
పర్వశేషోన్నయ మొనర్చ్భ్చుట ప్రబంధ పరమేశ్వర కృత్యమని యా రెంటికిని 
సంబంధమును వారు (గ్రహించిరి. 


ఈ సంబంధము కం. వీ. గారు చెప్పినది కాదని యిదివణకే నిరూపించితిమి. 
అనగా నారణ్య పర్వశేషోన్నయము (ప్రబంధము. (ఉన్నయము - పూరణము) 
నొనర్భినవాండు కనుక మన యొజ్జన మహాకవి పరమేశ్వరు(డు. అనగా-హరుండు 
అయితే యితనిని హరు(డని యేల తెల్పవలెనో? 


ఇది విచారింతము. 
“అని యిట్లు వచనము” 


నన్నయ భట్టారకుడు తన భారత కృత్యాదియందు “అని యిట్టు సకల 
భువన రక్షణ (ప్రభువులైన హరిహర హిరణ్యగర్భుల పద్మోమావాణీపతుల” అని 
క్రమముగా మొదట హరిని. దరువాత హరుని, పిమ్మట హిరణ్యగర్భుని6 
(బ్రశంసించెను. ఇది భవిష్యదర్థ సూచనమునకు బీజరూపమగు విన్యాసము. సంస్కృత 
భారతము వ్యాస వైశంపాయన సూతులను బుషిత్రయముచే. (బ్రకాశితమై 
నిర్వహింపంబడినది. అట్లే యాంధ్ర మహాభారతముగూడ నట్టి బుషులు మువ్వురిచే 
నిర్వహింపంబడవలెనని భగవానుని సంకల్పము కాంబోలును. ఆ దైవ సంకల్పమున 
కనుగుణముగానే యిట నన్నయాదులు మువ్వురిచేతనే యిది నిర్వహింప(బడి 
ప్రకాశితమయ్యెను. ఈ భవిష్యదర్థమే నన్నయ “అబోధపూర్వము”గా (గ్రంథాదియందు 
వెనుక వ్రాసిన వాక్య రూపమున స్మరించెను. సంస్కృత భారతము “వ్యాసో 
నారాయణో హరిః” అను (ప్రమాణమున నారాయణుండైన వ్యాసునిచే “నారాయణం 
నమస్కృత్య” యని నారాయణోప(క్రమముగానే బయల్పణుప( బడినది కదా! అట్టే 
యాంధ్ర మహాభారతము గూడ నారాయణు. డగు (నన్నయ శబ్దము నారాయణ 
శబ్దభవ మని పెద్దల వాడుక) నన్నయ యుపక్రమించుట యుక్తమే కదా! 


40 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


ఇట్లు హరి-యాద్యుండు నన్నయ ప్రబంధ రచనను మూండు పర్వముల 
దనుక నెరవేర్చెను. ఆ పిమ్మట దిక్కన సోమయాజి రచన పదునైదు పర్వములు 
తుదిదాంక నెరవేర్చెను. అత(డు హిరణ్యగర్సు(డు. చివరవాండు - హిరణ్యగర్భు. 
డేకదా: తిక్కన కవిబ్రహ్మ యని మన యొజ్జన మహా కవియే “కవిబ్రహ్మ నా 
వినుతింతున్‌ గవి తిక్కయజ్య నిఖిలోర్వీ దేవతాభ్యర్చితున్‌” అని తెల్పినాండు. 
అసలాంధ్ర కవిప్రపంచమునందంతటను నతండు “కవిబ్రహ్మ” యనియే 
సుప్రసిద్దముకదా: ఇట్టాద్యుండగు హరియు. బివరివాండు హిరణ్యగర్భుండును . 
నాంధ్ర మహాభారత రచనమున( బాల్త్‌నిరి, కాని యిట రెండవవాండగు హరు. 
డు మిగిలిపోయినాయ. ఈ రచనమున నింత వణకు. బాల్లొనలేదు. అంతేకాక 
యతని సమయమునకు నారణ్య పర్వశేషము పూరింపవలసిన స్థితి యేర్పడి 
ముందు (గ్రంథము విరాటపర్య్వముతో' నదుక కున్నది. వెనుకటి భారత 
(గ్రంథము-ఆరణ్యపర్వశేషము నాల్లాశ్వాసము లించుమించుగా నున్నదియు, 
ముందున్న ఏరాట పరమును, సరిగా బంధింప బడక-అనంగా సరిగా నదుకునట్టు 
, కూర్చంబడక. విచ్చిన్నముగానే యుండిపోయినవి. దాని నా శేషగ్రంథము నీ 
మహామహుండు సరిగా నున్నయ మొనర్చి-పూరణ మొనర్చి వెనుక ముందుల 
గ్రంథమును సరిగా నేకముఖముగా సంధించి (ప్రబంధించినాడు. ఇట్టు సరిగా 
నదుకున ట్లొనరించి నిర్వహంచిన దెవ్వరు? శంభుదాసుండు. శంకర స్వామి శిష్యుం 
డు. శంభుదాసులకు శంభుసారూప్యము సుప్రసిద్గమే. కనుక హరుండైనా6 డెజ్జన, 
సుజనులీ విశేషమునంతను గ్రహించిరి. అదివజకు విచ్చిన్నముగా నున్నవానినిం 
బ్రబంధించి శంభు సారూప్యముచే హరుండగు నెజ్జనను “ప్రబంధ పరమేశ్వరు( 
డు” అని కీర్తించిరి. గ్రంథపు వినాశము హరున కవకాశమిచ్చినది. ఇది యుచితము. 
అయినను నా వినాశము స్ఫురించి యుద్వేగము కలుగకుండుటకును (బ్రకృత 
క్రియ వినాశ ప్రశమనమగుటను గమనించిన మన సుజనులు “బ్రబంధ హరు( 
డు' అనక “ప్రబంధ పరమేశ్వరు(డు' అని యెజ్జనను సత్కరించి తాము ధన్యులైరి. 


శ్రీ వాణీ గిరిజా:- శ్లోకము 


ఈ విషయములో నాంధ్ర మహాభారతపు మొదటి శ్లోకము కూడ సూచన 
కవకాశ మొసగు(ను. అట మూర్తిత్రయము, తరువాతి గద్యములోని క్రమము కన్న 
వేలుగా “శ్రీవాణీ గిరిజాధిపులని పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరు'లని యున్నది. 
మొదటిదగు శ్లోకమునుబట్టి (బ్రహ్మ రెండవవాండు. ఈ సూచనవలన కవిబ్రహ్మ 
రెండవ నిర్మాత యయ్యెను. శ్రీకంధరుండు మన (ప్రబంధ పరమేశ్వరుండు 


శ్రీ ఎజ్జన మహాకవి అరణ్య పర్వ శేషము 41 





తరువాత కవియని సూచనయందున్నది. వచనములో, శ్లోకములోని కవుల 
పరిణామము సూచితమైనది. కనుకనే మూండవ నిర్మాతయైన (ప్రబంధ పరమేశ్వరుండు 
పురుషోత్తమాంబుజభవులకు నడుమవాండుగా స్వకృత (గ్రంథ స్వభావముచే నయ్యెను. 
రాధామాధవకవి యీ విషయము నందిట్లనుచున్నాండు. 


భారత కావ్య హార మొక భాగము నన్నయభట్టానర్చె ము 
క్రారమణీయ వాక్యముల దక్కిన భాగము సోమయాజి సాం 
పార నొనర్భె రెంటిగలయన్‌ శివదాసుండు మధ్యనాయక 
శ్రీ రచియించె శారద ధరింప గవిత్రయ కీర్తిమించ(గన్‌. 


వీరు మువ్వురును సకల భువన రక్షణ (ప్రభువులు, సకల (స+కలా) భువన 
మనగా నాం(ధ్ర కవితా కళా ప్రపంచము. దానికి రక్షణ సమర్ధులు కవిత్రయమువారు. 
ఆంధ్ర కవితా కళాప్రపంచము నుద్ధరించిరనుటలో6 దెనుగు నాట సంశయము 
లేదు కదా. ఒక కవియు నిట్లు తెల్పియున్నాండు. 


మహీ ము న్వాగనుశాసనుండు సృజియింపన్‌ గుండలీంద్రుండు త 
న్మహనీయస్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్‌ మహా 
మహిముల్‌ సోముడు భాస్కరుండు వెలయింపన్‌ సొంపువాటించు నీ 
బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున దత్రాగల్భ్య మూహించెదన్‌. 


(భట్టుమూర్తి-వసుచరిత్రము) 


ఇట భాస్కరుండు. మన యొజ్జన-యరుణుండే కాని భాస్కర రామాయణకర్త 
హుళక్కి భాస్కరుండు కాండు. అతనికి సోమునితోడి సాహచర్య మేది? హరివంశ 
రచనచే నాచనసోమునితో సాహచర్యము మన యరుణునకు నెజ్జన కున్నది 
కనుక మన యొజ్జనయే యిట భాస్కరుండు - స్పురదరుణుండు. 


ఈ యారణ్య పర్వశేషోన్నయము వలననే యీ మహనీయు(డు నన్నయ 
తిక్కనలతో( బాటు భారత కవిత్రయ పూరకుండయ్యెను, ఇతనినాటినుండియే 
భారత కవిత్రయ (ప్రసిద్ది యేర్చడినది. అంతేకాక 'నిత్యసత్య వచనుండగు నన్నయ 
భట్టారకుని' 'హరిహరహిరణ్యగర్భులు' అను వచనము తన సూచనతో. 
సత్యాపితమైనది. 

లౌకికానాం హి సాధూనాం అర్ధం వాగనువర్తతే 

బుషీణాం పున రాద్యానాం వాచ మర్గో౭_ నుధావతి. 


42 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


(లోకమునందలి సాధువులు ముందు రాంబోవు నర్థమునుబట్టి మాటాడుదురు. 
ఆర్యులగు బుషు లాడెడు మాటలను బట్టి ముందు జరుగంబోవునవి జరుగును.) 
'యని కదా మహాకవి భవభూతి తెల్పినది: 


కాంగా. (ప్రబంధపరమేశ్యర _ బిరుదమునకు మూలమైనది “ఆరణ్య 
పర్వశేషోన్నయము' అన్నది స్పష్టము. ఆ యారణ్య పర్వశేషోన్నయ మనంగా నేమో 
విచారింతము. ఒకచోట-నృసింహ పురాణములో, “ఆరణ్య పర్వశేషోన్నయము' 
అనియు. మజొకచోట-నారణ్యపర్వము చివర “అరణ్య పర్వశేషము. బూరించె” 
ననియు నున్నది. వాని యర్ధమేమో విచారింపవలసియున్నది. 


అరణ్య పర్వశేషోన్నయము, అరణ్యపర్వశేషము( బూరించెన్‌. 


ఇది 'ఉన్నయము' అను పదము నర్థమునఈ .జాలమంది వ(ప్రతిపన్నులైరి, 
అందు గొందణు రచనము అని యర్హమొనర్చిరి. ఆరణ్యపర్వములో 
'స్ఫురదరుణాంశు' అను పద్యము మొదలుకొని, యేడవ యాశ్వాసము చివర 
వణుకును ఎజ్లన యెణ్లాప్రగడ కవిత్వము” అను శీర్షిక యున్నది. కనుక ఎజ్జన 
గ్‌ 9లి- ఈల ల (అ) 
మహాకవి యారణ్య పర్వశేషమును, ననగా మూండాశ్వాసముల పై చిల్లర 
(ప్రబంధమును రచించెననియే వారి విశ్వాసము. 


మతిీకొందణు 'ఉన్నయము” అనగా “ఊహించుట” లేక “పైకి దీసుకొని 
వచ్చుట” అను నర్థమును దెల్పిరి. అనగా నరణ్య పర్వము సమగ్రముగా మూండు 
కృతులు-మూండు పర్వములును నన్నయ రచించినవే. అందులో నారణ్య పర్వపు( 
జివరి భాగము కొంత కొంత శిథిలమై పోవంగా నటనటం దోయ నన్నయ కవితా 
రితినింబట్టి యూహించి. యనగా నన్నయ యిట్టిట్టురచించి యుండునని భావించి 
యటినటయూరించి, యదివరలో( జెదలు మొదలగు వానివలన శిథిలములై పైకి 
రాలేక-యెటనో దేనిచాటునో పడియున్న నన్నయ పద్యభాగములను శిథిలములయిన 
వానిని, లోకములో బండితకవి సుజనులకు హర్షము సిద్దించునట్టుగాం బైకిం 
దీసుకొని వచ్చినవాండె ప్రబంధ పరమేశ్వరుండు. ఎజ్జన మహాకవి యని వారి 
తాత్పర్యము. 

ఈ తీరున శేషభాగ రచన మని కొందణును, శిథిలాంశ పూరణమని మి 
కొందును. రెండు పక్షములవారును 'నానావిధముల వాద (ప్రతివాదములను 
“ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక” మొదలగువానిలో జాల కాల మొనర్చిరట. కాని, 
వానిని నేనెంత ప్రయత్నించినను గనుంగొనంజాలక పోయితిని. అయితే మన మీ 


శ్రీ ఎజ్బన .మహాకవి అరణ్య పర్వ శేషము 43 





రెండు పక్షముల వారికిని మధ్యస్థులమే. ఏదే నొక పక్షము నవిచారితముగా 
నభిమానించుచో దృష్టి పక్షపాతకలుషితమై వాస్తవము గమనించంజాలక పోదుము. 
కనుక మనమే పక్షమునకును జేరక స్వతంత్రముగా నాలోచించి నిర్ణయించుట 
కుప[క్రమింతము. మన మాలోచించి నపుడు ప్రకృతములో నున్న ప్రమాణములను 
బట్టియే (ప్రయత్నింపవలెను. ప్రమాణానుగతమైన దృష్టియే తత్త్వదర్శనమును 
గల్గించి తీరునుగదా? 


ప్రమాణములు 


అయితే మన మీ విషయములో (గ్రహించవలసిన ప్రమాణము లేవి? అనంగా 
వేనిని. బ్రమాణముగా గ్రహింపనగును? అనుట, మొట్టమొదట నెజ్జన మహాకవి 
వాక్యములు ప్రమాణములుగా ([గ్రహింపక తప్పనివేకదా? అతడే కదా ప్రకృత 
గ్రంథకర్త! ప్రకృత [గ్రంథపుటుప[క్రమమును నిరూపించినవాండతండే కదా! ఈతని 
తరువాత6 బకత (గంథమునకు సంబంధించిన యితర (ప్రామాణిక 
మూర్థన్యులవాక్యములు మనము ప్రమాణములుగా( గైకొనందగి యుండుటలో 
నభ్యంతర మేముండును? 


ఎజ్జన మహాకవి యారణ్య పర్వము చివర వ్రాసిన వాక్యముల నీవజకే 

యుదాహరించితిమి, వొని యుర్ధమును సరిగా విచారించి తెలిసికొందము. 
ఎజ్బున వాక్యములు 

ఎజ్జనార్యుండారణ్య పర్వశేషమును బూరించెనని యన్వయము ఎట్టు 
పూరించెను? తద్రచనయకా-నన్నయభట్టు రచనగానే యేల? తత్కవితారీతియు.( 
గొంతదోప నన్నయభట్టు కవిత్వపు6 దీరు గూడ గొంత కనంబడగా (“రవిదోపన్‌ 
' మునిదోెన్‌” (ఎజ్జన) ఇత్యాదులందున్న యర్థమును గ్రహింపవలెను) ఎట్టు తోం 
చినది? ధీర విచారుండు, నిబ్బరముగా. ' నెమ్మదిగా నాలోచించి వెదుకంగా 
(“విచారించుట - 1076682601 . ఆ యిల్లిక్కడ విచారించండి యని తెలుగు 
వాడుక.) ఏల తాను విచారింప వలసి వచ్చెను? సాధుజన హర్షసిద్దిగోరి-సుజనులకు 
సంతసముగూర్చందలంచినపుడు? నన్నయభట్టు సరససారస్వతాంశ (ప్రశస్తి తన్ను 
జెందుటయు - నన్నయభట్టారకుని రసవంతమయిన సాహిత్య (గ్రంథములోని - 
మహాభారతములోని భాగముయొక్క మంచితనము తనకు దెలియంగానని 
యాకాంక్షా (క్రమమున నర్థము. 


నన్నయభట్టు యొక్క రసవంతమయిన యాంధ్ర 'మహాభారతములోని 


44 , ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


కొంత భాగ మింపుగా, దోంచంగా (ఇందువలన నెజ్జన నాటికి నారణ్యపర్వపు6 
జివర భాగము శిథిలమైపోయి కొంత శిథిలముగా నున్నదని. సూచితము. లేదేని 
సారస్వతము నంశమే దొరుకు టెట్టు? సకల లోకులకును సుప్రసిద్ధమయిన 
(సకలలోకైకవిదితుండయిన) నన్నయ సారస్వతము “జగద్దితంబుగన్‌' అని 
సాధుజనముల హితముగోరియే యుదయించినది కనుక, నది కొంత దొరకంగా 
జదివి దాని (ప్రాశస్య్యమును బట్టి యింకను బాగుగా వెదకి యచ్చటచ్చట నన్నయ 
కవితారీతి కన్సడ(గా - అనంగాందాను వెదకుటవలన నన్నయగగ్రంథ మింకను 
బయటపడి కన్సడలా, నారణ్యపర్వపు శేషమును శిథిల భాగమును నన్నయరచనగానే 
కవీంద్రు లాస్వాదించునట్టుగా నెజ్జన మహాకవి పూరించెను. అని తాత్పర్యము. 
నన్నయ 
' సారమతిం గవీంద్రులు ప్రసన్న కథాకలితార్థయుక్తి లో 

నారసి మేలునా నితరు లక్షరరమ్యత నాదరింప నా 

నా రుచిరార్థ సూక్తి నిధి నన్నయభట్టు తెనుంగునన్‌ మహా 

భారత సంహితారచన బంధురుండయ్యె జగద్దితంబుగన్‌. 


ఆది. ౧ అ, 


అని కవి పండితుల కాదరము కల్లునట్టుగా సకల సాధు జగద్దితంబు పొంటె 
దెలుంగు మహాభారత సంహిత రచింప దొరకొనెను. కనుక నాతని (గ్రంథములోని 
కొంత మంచి భాగ మెజ్దనకు దొరక6గా దానిని. దాను బాగుగా6 జదివెను. దాని 
స్వారస్యము తన మనసునకు నచ్చినది. సాధుజనులక్రై నిర్మితమగు నీ [గ్రంథము 
శిథిలమై సరిగా దొరకక యనుభవింపలేకపోవుటవలన సాధుజనులు చింతిల6, 
జొచ్చిరి. వారికి హర్షము కల్లుటకై నన్నయ తలంచిన ప్రయోజనము నెరవేరుటకై 
యా శిధిలములను బట్టి యింకను గొంత నెమ్మదిగా నటనట విచారించినాడు. 
అపుడు నన్నయ కవితా రీతి -కవిత్వాంశములు తోంచినవి - కన్నడినవి, దానినంతను 
నడుమ నడుమ దాను నన్నయ కవితానుగుణముగా( - గవీంద్రులు విని నన్నయ 
కవి. యనందగునట్టుగా. బూరించెను. దేనిని? అరణ్య పర్వశేషమును, అంతేకాని 
యారణ్యపర్వమును గాదు. శిథిలమైనదానినిం గదా పూరింపవలసినది. శేషము 
శిథిలమైనది. దానిని. బూరించెను. అంతేకాని యారణ్యపర్వము మొత్తము శిథిలము 
కాలేదే? కనుక నారణ్యపర్వమును బూరించెననక యారణ్య పర్వశేషము 
బూరించెననుటలోనే శేషాంశములోని శిథిలాంశములకడ నటనటందన పదవిన్యాసమే 
'నారణ్య పర్వము బూరించెన్‌' అనవలదా? పూరించవలసినది దేనిని? ఆరణ్య 


శ్రీ ఎజ్జిన మహాకవి అరణ్య పర్వ శేషము 45 


పర్వమా? తచ్చేషమా? శేషము రచితము కానినాండు పర్వము పూరణీయము. 
(కుండలో నీరు కొంతపోసి కొంతపోయక యున్నపుడేది పూరణీయము. కుండకదా? 
నిండుట యనునది కుండయొక్క సమష్టిధర్మము కాని యవళిష్టభాగపు ధర్మము 
కాదే? దాని ధర్మము జలకలితమగుటయే కదా! అట్టే ప్రకృతములో శేషము - 
ఇపు డెజ్జన రచించె ననుచున్న భాగము ఎజ్జననాటికి రచితము కానిచో 
నారణ్యపర్వమును బూరింపవలెనుగాని (ఆరణ్యపర్వ) శేషమును గాదు పూరింప 
వలసినది. “పూరించుట” యనంగా “రచించుట” యని తప్పర్థము చేసుకొని 
పొరపడుచున్నారు. కనుక శేషము రచిత శిథిలమైనది. దాని నతండు పూరించెను. 
శిథిల భాగములకడ మాటల నదికి పూరించెను. -ఈ విషయమును సరిగా 
గ్రహింపక (ఆలోచింపక) పోవుటవలన వివాద మేర్పడియుండును. ఇంతకు 
దేలినదేమి? అరణ్యపర్వము శేషాంశ రచనచేత( బూరింప6 బడలేదనియు, శిథిలాంశ 
రచనచేత నారణ్య పర్వశేషమే పూరితమయినదనియు, దీనిని నెజ్జన చెప్పిన 
మాటలే స్పష్టపజచుచున్నవనియు, అరణ్యపర్వశేషము శిథిలమయినదనియు నా 
శిథిలభాగములను మన యెజ్జన మహాకవి సరిగాం బూరించెననియు నీ యర్థము 
నెజ్బన మహాశయుని మాటలే స్పష్టముగా. దెలియ. జేయుచున్నవనియును 
బర్యవసానము. 
సరస సారస్వతాంశ ప్రశస్తి 

ఇచట “సరస సారస్వతాంశ ప్రశ స్తిదన్ను జెందుటయు” అనగా “నన్నయ 
యొక్క విద్యావిశేష మెజ్జనకు( జెందినది” యని యర మొనరింతురు. అది సరి 
కాదు. సారస్వతమనయా సాహిత్య (గ్రంథము. సరస్వతి యన వాక్కు! తన్‌- 
విష్యం దము సారస్వతము (గ్రంథము, సాహిత్య [గ్రంథమునకు సారస్వత మనియు, 
సకల విధి గ్రంథములకు _ వాజ్మయ మనియు వాడుక సుప్రసిద్దము. 
'ప్రతాపరు[ద్రీయము మొదట “సారస్వత (ప్రక్రియా బీజన్యాస భువః” అని యున్నది. 
దానికి సారస్వత (ప్రక్రియా: కావ్యనాటకాది వాజ్మయ విశేషాః? అని కుమారస్వామి 
సోమపీథి రత్నాపణ వ్యాఖ్య. విద్యా విజ్ఞానాంశ మను నర్థము సరస లభ్యము కాదు. 
అంతేకాక “ప్రశస్తి” యనుదాని కపుడసలర్థమే లేదు. “సరస” అను దానితోనే 
గతార్థమగును. ఇట్లే “ధీరవిచారుండు” పద్యమంతయు నిరర్ధకము. “పూరించెన్‌” 
దుష్రు యుక్తము వారి పక్షములో నారణ్యపర్వము పూరణీయముకాని. శేషము 
కాదుగదా! ఇట్లే యా పక్షము పదానురూప్యము లేకుండ నడుగిడుట కన్పడును, 
మజియు నృసింహ పురాణములో “అరణ్యపర్హ్వశేషోన్నయ మాచరించి” యన్నాండు 


46 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


కాని శేషరచనము” అనలేదు. “ఉన్నయ” పదమున కర్ణము “పైకిం దీసుకొనివచ్చుట” 
లేక “యూహించుట.” ఇంతేగాని “కవితా రచన” యని యర్థము లేదు. అసలితండే 
యున్నయమనయణగా “నారణ్యపర్వశేషము. బూరించెను' అని యర్థము చెప్పు 
కొన్నాండు. ఇంక:- లక్షణ నాశ్రయింతమన్నను నది యశక్తి లక్షణయే యగును. 
కాని యెట్లో యొప్పుకొందమన్నను “నారణ్యపర్వ శేషము బూరించెన్‌” అనునది 
స్వవచన వ్యాఘాతమై దీనిని బాధించును. ఇట్టు సాధక మేమియు లేక 
బాధకములున్న యర్థము జెప్పనొప్పదు. లేదా? 


తిక్కనాదుల వాక్యములు 


ఇంతకును మన మీ యాలోచనయంతయు, నన్నయభట్టారణ్యపర్వమును 
సమగ్రముగా రచింపలేదను నూహతో నొనరించుచున్నాము. కాని ప్రమాణములో 
యూహకు వ్యతిరేకముగా నున్నవి. 

ఈ యాంధ్ర మహాభారతముతో బాగుగా. బదునైదు పర్వముల సంబంధము 
కల్షియున్న కవిబ్రహ్మ తిక్కన సోమయాజి నన్నయ (గ్రంథమునుగూర్చి యిట్లు 
్రాసినాండు. 

“ఆదరణీయ సార వివిధార్థగతి స్పురణంబు గల్లి య 

ష్టాదశ పర్వనిర్వహణ సంభృతమై సెనుపొందియుండ నం 

దాది దొడంగి మూండుకృతు లాంధ్రకవిత్వ విశారదుండు వి 

ద్యాదయితుం డొనర్భె మహితాత్ముండు నన్నయభట్టు దక్షతన్‌” 

మూ(డు కృతులు-మూండు పర్వములు. దీని నీతని శిష్యుడు మారన 
స్పష్టపణచుచున్నాండు. 

“సారకథా సుధారస మజస్రము నాగళ పూరితంబుగా 

నార గోలుచున్‌ జనులు హర్షరసాంబుధి( దేలునట్టుగా 

భారత సంహితన్‌ మును ద్రిపర్వము లెవ్వ( డొనర్చె నట్టివి 

ద్యారమణీయు, నాంధ్ర కవితాగురు నన్నయభట్టు. గొల్చెదన్‌” 

(మార్కండేయ పురాణము) 


కాకునూరి అప్పకవి విస్పష్టముగా( దన గ్రంథములో 


ఆ మూడు పర్వములలో నా మాన్యుండు నుడువు తెనుగు లరసికొని, 
“కృతుల్‌ దాము రచించిరి. తిక్కసుధీమణి మొదలయిన తొంటి తెనుగు కవీంద్రుల్‌' 


అన్నాడు. 


శ్రీ ఎజ్జన మహాకవి అరణ్య పర్వ శేషము 47 


“షుమారు” వాదము 

ఇక్కడం కందుకూరి వీరేశలింగంగారు “ఎనిమిది వందల ముప్పదియాణు 
మంది సభకు వచ్చినను” “వేయిమంది” వచ్చి రందురు. అట్లే రెండు పర్వముల 
మూండాశ్యాసముల నూట నలుబది రెండు పద్యములయినను మూడు పర్వములు 
రచించె నన్నారు తిక్కనాదులు” అని చెప్పిరి. సభకు వచ్చినవా రింతమందే యని 
నిర్మయమయిన తరువాత “వేయిమంది” యనుమాట ోలాక్షణిక మని, “సామీప్య 
నిమిత్తక” మని గ్రహింపయుడును. అది నిర్ణయము కానంతవణకును బై మాటకు 
వేఆర్ధము చెప్పినచోం దప్పను టందజికిని దెలిసినదేకదా! ప్రకృతములో మూండు 
పర్వముల పైచిలుకే నన్నయ రచించెనని నిర్ణ్మయమగుచో నీ మాటలు లాక్షణికము 
లగునని వారు చెప్పిన “షుమారు” అను నర్థము (గ్రహింపనగును. అట్టి ప్రమాణమే 
వారి కెంత తంటాలు పడినను దొరకదు. అప్పుడా మాటలకు వేఅర్ధ్హము తెలుప 
బోవుట కేవలము ననుచితము, 


మటీయు నికరముగా నెంతయో తెలిసిన వారట్లెన్న(డును వేయిమంది వచ్చి 
రనరు. నికరముగా లెక్క తెలియనివారును, బ్రచారమునకై యబద్దము లాడువారును 
మాత్రమే “వేయిమంది” యనెదరు. ్రకృతములో. దిక్కనాదులకు నన్నయ 
(గ్రంథము యొక్క వాస్తవస్థితి తెలియదందుమా? తెలియునందుమా? న 
పక్షమయినను కం. వీ. గారికి బాధకమే. తిక్కన సరిగా తెలియకయే “మూండు 
పర్వములనుచో. దిక్కన నాటికే యా[గ్రంథ మరణ్యవాసమో యజ్ఞాతవాసమో 
చేయుచున్నదని యేర్చడును గనుక నా గ్రంథము శిథిలమగుటను గూర్చిన వారి 
యాక్షేపణలనాలోచితములగును. నికరముగా( దెలియునన్నచో “నన్నయ మూండు 
పర్వములు రచింపనియెడల” నట్టు చెప్పుట యనృతమగును. అస్వాభావికమును 
నగును. తిక్కనాదు లస్వాభావికముగా ననృతమాడవలసినంతటి దురవస్థను 
వీరేశలింగంగారు అరసున్న ఇది వారికే యుచితముగాని తదితరు 
లుచిత మనుకొనరు. 

అసందర్భములు 
ఈ శేషరచనా పక్షములో నింకొక యసందర్భ మున్నది. అన్ని చోట్లను నర్ధ 





* ముల్లాల్ల బాధాదికము ల్వకణకు బీజము. అది యిట నన్వోన్దాతళయ దోషము 
వలన నంభనింవడు. ఎట్టనగా- ఎజ్రన యారణు వర్హశేషయును లబింబెనని (వమా 
నిరీతమైనదిగాని ఉననయ" వదవు ముఖ్లార్థమునకు బాధ చెమ్టుటు కుడురదు. ఇట్లు 
బాధయేర్పుడినంగాని యట రబనయును నర్థము దొల్బు ననువ్రు వడదు. 


48 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


వైషమ్యము. “త్రిపర్వము ఒనర్చెన్‌” “మూండు కృతులు- ఒనర్భె-నన్నయభట్టు"”. 
“ఆ మూడు పర్వములలో నామన్యు నుడుపు తెనుంగును” అని యన్న 
'ప్రామాణికులు ముగ్గురి మాటలకును “మూండు కృతులు చేయలేదు. రెండున్న 
కృతులే రచించెను” అని యర్థము తేల్పవలెను. “అరణ్యపర్వశేషముం బూరించెన్‌” 
అని కవియే స్వయముగా నన్న దానికి “అరణ్యపర్వ శేషమును బూరింపలేదు. 
ఆరణ్య పర్వమునే పూరించెను” అని యర్థము తేల్పవలెను. చేసిన దానికి 
చేయలేదనియు, నొకటి చేసితినన్న మతొకటి చేసెననియు” నర్థకల్పన, మిథ్యా 
కల్పనయే కాని వాస్తవము కాంజాలదు కదా! (ఇది “ముద్దాయి నేరము చేసితి” 
నని యొప్పుకొను చున్నను. ప్లీడరు “అతండు నేరము చేయలేదు” అని 
వాదించుచున్నట్టుండలేదా?) అదియునుగాక “ఉన్నయము” అనంగా “రచన” 
యని యర్థము ననుచితముగాను, నసంగతములుగాను జెప్పవలెను. ఇది కేవలము 
విపరీతము. ఇన్ని యసందర్భముల తోడి యీ యారణ్య పర్వశేష రచనావాద 
మారణ్య పర్వశేష రచనవలె యొజ్జన మహాకవీంద్రుని విషయమున మిథ్యా 
కల్పనయే యగుచున్నది. 


భారతము సమగగ్రము కాంబోదు 


ఇదియు(గాక యీ సందర్భములో నింకొక విషయముగూడ ముఖ్యముగా 
గమనింపవలసియున్నధి. తిక్కన విరాటపర్వము మొదలుపెట్టుటలో నిట్టుపపత్తి 
చూపియున్నాండు. అదియును (ఆ భారతమును) 


అష్టాదశ పర్వనిర్వహణ సంభృతమై పెనుపొందియుండ నందాది దొడంగి 
మూడు కృతులొనర్భి .... నన్నయభట్టు 


హృదయాహ్లాదిచతుర్భ్ణము ... విరాటపర్వమట నుద్యోగాదులుంగూడగా( 
బదియేనింటి. దెనుంగుబాస జన సంప్రార్థ్యంబులై పెంపునన్‌ దుదిముట్టన్‌ 
రచింయించు టొప్తు బుధ సంతోషంబు నిండారంగన్‌ .... 


“నన్నయభట్టు మూండు _ పర్వములు రచించినాడు. విరాటము మొదలు 
పదునైదు. పర్వములు మిగిలిపోయి గ్రంథము తుదిముట్టలేదు. ఆ (గ్రంథము 
పూర్తికావలెనని జనులు ప్రార్థించుచున్నారు. (జన సంప్రార్థ్యంబులై పెంపునన్‌) 
కనుక కవి పండిత మోదకరముగా నా (గ్రంథమును మిగిలిన పదియేను 
పర్వములును రచించి పూర్తి యొనరింతును.” అని కదా తిక్కన సోమయాజి 


శ్రీ ఎజ్జిన మహాకవి అరణ్య పర్వ శేషము | 49 


పూనిక! (గ్రంథపుటసమ(గ్రత వలన గల్గిన జనులలో నసంతృప్తిని. బోంగొట్టనే కదా 
వారి ప్రార్థనపై విరాటాది భారత రచనకుం దిక్కున పూనుకున్నది! అంతేకాని యీ 
కాలము “వారివలెనే యూనివర్సిటీలోనయినను దన గ్రంథమును బాఠ్యముగా 
నిర్ణయింపంజేసి దాని వలన ధనార్జనమునకై కాదు కదా. అట్టివారి కెన్ని 
యసందర్భములయినను లెక్కలేదు కదా! 


ఇట్టి యెడ నన్నయ రచన యసమ(గ్రముగా నున్నచో విరాటాదినుండి 
రచించినను భారత మసమగగ్రమే కనుక యసమగ్రతా హేతుక మగు నసంతృప్తి 
యెట్లు నిరాకరింపనగును? అపుడు తిక్కనయే యిపుడెజ్జన రచించిన భాగమును 
రచించి. పూర్తి యొనరింప వలసినవాండగును. లేనిచో నారణ్యాంతము వణకు 
సమగ్రత తప్పనిదే. అందువలన సాధుజనులకు హర్ష మొదవదు. “సాధుజన 
హర్షసిద్దింగోరి” యే కదా మన్న యొజ్జనయు నా భాగములను బూరించినది? 
కావున నిందువలన నేమి తేలుచున్నది? తిక్కన నాటికి నన్నయ రచన మూండు 
పర్వములు సమ(గ్రముగానే యున్నవి. అందువలననే యాతండు 'విరాటాది రచన 
యొనర్చెను. నన్నయ యారణ్యపర్వ మసమగ్రముగా నుండుచో నసంతృప్తి 
సజ్ఞనులకు( దష ప్పదే కదా! కనుక దానిని. గూడ నతండు పూరించియే యుండును. 
ఆ తరువాత విరాట పర్వము ప్రారంభించి యుండును. 


తిక్కన యబద్ద నూడెనా ? 


అంతేకాక మూండుపర్వములు సమగ్రముగా నన్నయ రచింపనిచో “మూడు 
కృతులు రచించెను” అని యేల యనృతమాడవలసివచ్చెను. “వైదికమార్గనిష్టమెయి 
వర్తనమున్‌ దగ నిర్వహించుచున్‌” సోమయాజియైన కవిబ్రహ్మ తిక్కన కన్ఫత 
మాడవలసినంతటి గండకత్తెర యేమి వచ్చినది? వైదికనిష్ట కలిగి పరమేశ్వర 
భక్తులగువారనృత మాడవలయు నవసరము కల్గినపుడుగూడ ననృత మాడరేకదా! 
ప్రకృతములో నేమాత్ర మనృత మాడవలసిన యావశ్యకత లేనిచోట (బ్రకృత 
కాలపు మానవాపశదులవలె నిరర్ధకముగా నా మహాశయు(డనృత మాడునా? 
ఒకవేళ నాడెనుబో యట్టి వానికి నెన్నండో చనిపోయిన తండ్రి దర్శనము, 
పరమేశ్వర దర్శనము నబ్బునా? ఇది యంతయు ననృతమను “గజం మిథ్య 
పలాయనం. మిథ్య” వారికి, అసలు భారతము కవిత్రయము వారి రచన 
యంతయు మిథ్యయే యగును. అట్టి మూలోచ్చేది పాండిత్య ప్రకర్ష వారి 
సర్వనాస్తిత్వ వాదమును పేక్షించి మన మాస్తికులమై సామరస్య దృష్టితోం బరిశీలించుచో 
నన్నయ మూండు పర్వములు రచించె నను తిక్కన వాక్యము పరమ సత్యమే 
యని దృఢపడక పోదు. 


50 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


“వనవాస సమ్యగనుష్టానంబుగా విని కుదరదు 


మతొక విషయము కూడ మన మీ సందర్భమున బరిశీలింపక తప్పదు. 
తిక్కనసోమయాజి విరాటపర్వ కథను బూర్వసంగత మొనర్చుటలో “వైశంపాయనుని 
వలన వినిన కథ యగుటంజేసి తత్ర్రృకారంబు నడిపెద నది యెట్టనినం బరమ 
పవిత్రులగు పాండు ప్వుతుల చరితం బుపాఖ్యాన సహితంబుగా వ్యాఖ్యానంబు 
సేయుచుండ వారల వనవాస సమ్యగనుష్టానంబు సవిస్తరంబుగా విని జనమే 
జయుండు వైశంపాయనున కిట్టనియె” అని వెనుకటి కథతో యోజించినాండు. 
అరణ్యపర్వములో సగము పైచిల్లర (గ్రంథము వ్రాయణడకుండెనని “పాండవుల 
వనవాససమ్యగనుష్టానంబు సవిస్తరంబుగా వినుటెట్ల్టు కుదురును? అది వ్రాయ. 
బడనిదే జనమేజయుండెట్టు వినును” సవిస్తరముగానే యని తిక్కన సోమయాజి 
సోమాశివదనముతో ననృత మెట్టాడును? ఇంక నప్పటికి వనవాసములో నెంతో 
కథ ముఖ్యమైనది మిగిలియే యున్నది. కడమ ధర్మాది శ్రవణమును వీడినను 
కేవలము పాండవులకు సంబంధించిన కథయే యెంతో యున్నది. “ఘోషయా(త్ర 
వృత్తాంతము, ద్రైతవనము నందలి మృగములు ధర్మజునికి స్వప్నములో గన్పడి 
తమ గోడు తెల్పుకొనుట, సత్యా(ద్రౌపదీ సంవాదము, సైంధవ పరాభవము, 
యక్షప్రశ్నలు, అజ్ఞాతవాసమునకు వలసిన వరములు యముని వలన ధర్మజుండు 
సంపాదించుట మొదలగునవి కేవలము పాండుపుత్రులకే సంబంధించినవికదా! 
ఇంతటి వనవాస సమ్యగనుష్టాన వృత్తాంతము నిదివరలో( జనమేజేయునకు( 
దెల్లున నెవరు తెల్ప్సిరి? నన్నయ యా భాగమును రచింపలేదనికదా వారి వాదము. 
ఎజ్జన యప్పటికి-అనగా( దిక్కన విరాటపర్వము రచించు నాటికి. బుట్టనేలేదుకదా!” 
“వనవాససమ్యగనుష్టానంబు సవిస్తరంబుగా” ననుట వలన ధర్మాది కథాశ్రవణము 
లన్నియు సంగృహీతములయినవనక తప్పదుకదా! ఇక ధర్మాది కథలనినచో 
సత్యకు (ద్రౌపది పతివ్రతా ధర్మముల దెలుపుట, మార్కండేయునివలన ననేక 
ధర్మముల వినుట, ధర్మవ్యాధవృత్తాంతము. సావిత్రుపాఖ్యానము, రామకథ 
మొదలగున వెన్నియో యున్నవి. ఇవి యన్నియు వినెననుట కేవల మనృతమేకదా! 
తిక్కనయెన్ని పర్యాయములనృత మాడవలసివచ్చెనో కనుంగొనుండు. ఈ శేష 
రచనా వాదములో నొక యనృతముకొజుకై మటెన్నియో యనృతము లాడవలసివచ్చు. 
చున్నవి. అంతేకాక యీ వాదులు తమ యనృతమునకై యసలు వారనృత 
మాడినట్టు కల్పించక తప్పుటలేదు. 


శ్రీ ఎజ్జన మహాకవి అరణ్య పర్వ శేషము 51 


విరాటపర్వము సందర్భించదు 


ఇంతేకాక వీరి కింకొక యసందర్భముకూడ౦ దప్పదు. ఇంత వృత్తాంతమును 
వీడినచో విరాటపర్వకథ యసందర్భమై తీరును. తిక్కన యెంత సందర్భింప( 
జూచినను నది మొదలే కూడక కుంటుపడును. ఎట్లనగా - విరాట పర్వాదిలో 
నర్జునుండు ధర్మజుతో “ధర్మదేవత నీదు సత్కర్మమునకు మెచ్చి యెంతయు( 
బ్రీతిమై నిచ్చినట్టి వరము గలుగంగ మనమేమి వర్తనమున నెచటనున్నను 
నొరులకు నెణు(గనగునె!” అనెను. ఈ వరప్రదాత కథ యారణ్యపర్వములో? జిట్ట 
చివర నున్నది. ఇతఃపూర్వ మిది తెల్పబడలేదు కదా! రెండు పర్వముల 
మూండాశ్యాసముల నూట నలువది రెండు (142) పద్యములలో నీ కథ లేదుకదా! 
శేషమును నన్నయ రచింపలేదుకదా వారికి? అపుడి క్రింద క కూడ 
నసంగతమే యగును కదా! 


తండ్రి! నీవు నాకు దయతోడ నిచ్చిన వరము చిత్తగింపవలయు తెజంగు 
సమయ సముచితముగ సతర యీరాకుమారులవిధి బోక యుండ. 


అ 


విరాట. ౧ ఆ. ౧౮౧ ప. 


ఇది “కౌంతేయా(గ్రజాండు ప్రాజ్ముఖుండై నిర్మల చిత్తంబున ధర్మదేవతం 
దలంచి” యన్న పద్యము, ఇదివరలో నీ వృత్తాంతము తెలుపంబడనిచో జనమే 
జయుండిటం దెలుగులో' (బ్రశ్ళ్న యొనర్పవలదా? “అది యేమని?” ఇట్టే (ద్రోణ 
పర్వములోం నభిమన్యు వధనాండు సైంధవునకు. బాండవుల నడ్డగించు శక్తి 
కల్లుటకుం గారణమయిన సైంధవుని శివ తపశ్శక్తి దానికి. గారణమైన సైంధవ 
పరాభవము. దానికి హేతువు. ద్రాపద్వృపహరణము మొదలగు కథ లీ వివాదాస్పద 
మయిన భారత భాగములో నున్నవి. అవి తిరుగ (బ్రష్టవ్యములే కదా! ఇదివరలో 
మటొకరికి( జెప్పిన ట్లున్నను. బ్రకృత (శ్రోతకు( దెలియుటకై తిరిగి యా కథ యీ 
భారతములో దెల్పంబడుటాచారమే కదా! కక్ష జన్మ వృత్తాంత మదివరలో 
నాదిపర్వములో శౌనకాదులకు సూతుడు తెల్పినను, జనమేజయునకై తిరిగి యీ 
శేషభాగములోం దెల్పంబడినది కాదా మణీ? అట్టిక్కడ. దెలుపంబడలేదుకదా! 
ఇట్టెన్నియో యసందర్భము లీ శేషరచనావాదములో౬ దప్పవు. పైన దిక్కన 
నసత్యవాదిని. జేయుటొకటి. తిక్కన ననృతమాడించు పట్టుదల మానినచో నీ 
దోషము లేవియు సంభవింపవు. | 

కాంగా నన్నయ రచించిన భాగమునకు ననంతర భాగమును రచించి 
యాంధ్ర భారతమును బూర్తి యొనరింపం బూనికగొన్న తిక్కనసోమయాజి 


52 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


యారణ్యపర్వమసమాప్తముగా నుండగా దానిని రచించి పూర్తిచేయకయే పై 
భాగమును రచింప(బూనెననుట కేవల మసంభవము, అసంభావ్యముకూడ, 


ప్రవాదములు 


ఆరణ్యపర్వ రచనమునుగూర్చి తిక్కన కేదో భయము కల్లెనని కల్పించుట 
యనుచితము. అనేక ధర్మాద్యుద్దీపితములయిన పాండవాది కథను కౌరవపాండవ 
యాదవ నిర్యాణములను యుద్ధ పంచక శాన్యనుశాసనికాదులందు.6 (బపంచించిన 
యా మహామహున' కట్టిదే యగు కథ నుపేక్షించుటలో. దగు కారణమేమి? పాప 
మాంధ్ర శబ్దచింతామణి నన్నయకృతము కాదను వాదాభాసమునకై ప్రాక్తనములగు 
(ప్రవాదములను నప్పకవి వజకును గలవాటిని (గ్రంథస్థ్రములైన వానిని నమ్మ 
దగినవి కాదనునపుడీ తెలివితేట లెట వోయినవో? ఇవిమాత్రమిప్తుడు నమ్మ 
దగిన వెట్లయినవి? అసలీ ప్రవాదమున కెచటనయిన (గ్రంథాధార మున్నదా? 
ఉన్నదే యనుండు. తిక్కన నమ్మెనే యనుండు. ఎజ్జన కేల దానియందు 
నమ్మకము లేకపోయినది? “ఎజ్ఞన యా ప్రవాదమును నమ్ముటవలననే తాను 
రచించినట్టుగా. జెప్తుకొనక నన్నయ రచనగా (తద్రచనయ) నే యిది రచించితి 
నన్నాడు" అని యొక తెలివి తక్కువ సమాధానకల్పన. ఇందులో గల 
తెలివితక్కువతనం చూడుండు. నన్నయ రచనగానే శేష పూరణములో6 గారణమేమి 
యెజ్జన తెల్పినాండు? “ధీర విచారుంయు తత్కవితారీతియు. గొంతదోపం 
దద్రచనయకా” అన్నాండు. అనంగా బాగుగా నన్వేషించిన నన్నయ కవిత్వపురీతి 
కొంత కన్సడుటవలన నట్టొనర్చితి నన్నాండు. అంతేకాని వారు చెప్పు నదృష్టాశ్రుతచర 
ప్రవాదమువలన ననలేదు కదా; ఇట మరల నొక యనృత కల్పన మొనర్చవలెను 
వారు. “ఎజ్ఞన యట్లు చెప్పెనే కాని నిజానికి అతండీ కారణము. వలననే యట్లు 
చేసినాడు” అని. యిది కేవలము (ప్రత్యక్ష విరోధముతో (బాటు పశ్యతోహరత్వము 
కూడంగదా! ఆరణ్యపర్వము విషయములో నంతభయమే యొజ్జన కున్నచో 
“నారణ్య పర్వశేషము( బూరించెన్‌” అని తన ప్రసంగమేల యట నెత్తుకొనును? 
ఇంతవజకు ననగా శేషాంశ పూరణ మొనర్చు వణకు గర్భత్వములోంగాని, యా 
కర్భతమును బేర్కొనుటలోంగాని యెజ్జన కేమియు భయము కలుగలేదు. కాని 
యది తన రచనగా. బూరించుటలో మాత్రము భయము కల్లెనా? ఈ 
యర్థజరతీయము కం.వీ. గారికే తగునుగాని యీ యమూలకమును నప్రమాణము 
నగు ప్రసంగములతో. గాలక్షేపము మనకు యుక్తము కాదు. 


శ్రీ ఎజ్జిన మహాకవి అరణ్య పర్వ శేషము 53 


“దక్షతన్‌” 

మణియు నీ యవకతవక (ప్రసంగములకు నోరుమూంతగా “విద్యాదయి 
తుండొనర్భె మహితాత్ముండు నన్నయభట్టు దక్షతన్‌” అని తిక్కన స్పష్టముగానే 
మూడు పర్వము లొనర్చువణుకు నన్నయ విజ్ఞాన (విద్య) ము కానీ, సామర్థ్యము 
(దక్షత) కానీ యేమియు. గొజంతవడలేదని చెప్పుచున్నాడు. నన్నయకెట్టి దోషమును 
సంభవింపలేదనియే యిట సూచించినాండు. ఇక నంతస్వాక్ష్యమును జూచినను 
నట్టే కన్పడును. 

శారదరాత్రులు 

నన్నయ చివర పద్యము 

“శారదరాత్రు లుజ్ఞ్యల లసత్తర తారకహారపంక్రుల౯ 

జారుతరంబులయ్యె వికస న్నవకైరవగంధబంధురో 


దార సమీరసౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క 
ర్ఫూర పరాగ పాండురుచి పూరము” లంబరపూరితంబులై. 


ఈ యనువాదమెంతటి బుద్ధివైభవముతో నొనర్పయడెనో ముందు 
వివరింతుము. 


ఈ మధురతను కవితామార్గములో నెటనయినను మతిభ్రమణపు. 
జిన్నెలున్నవా? తరువాతంగూడ నన్నయ పద్యాల జిగిబిగి యేమియు దగ్గలేదు. 





శక్కడం గొంధణు "అంబర వూరితంబులై' యను నొక పాఠమును 
(వస్తావింతుడు. దానివలన నొక నూబన యున్దుదని వారి తలంవు. దాని వివరణ మిది 
పై పాఠములో “వల వూరితంబులై” యని యేక దోశమున్దది. దాని యర్థము “ఈ 
ముందు నుండియు. బాలురు భారతము వరులచో రబింవయిడును. ” అని 
యధవ్రక్రోతముగా నష్టయభట్టునోట నవాముగా బయల్పైడలినటి. కాలా నిది ముందు 
భారతము వరళబితమగు ననుటకు నూబనా కావున నిటనుండి యెజ్రునగాడు 
లబించిరి. దాని కనుగుణయుగా చక్కడిచుండియే. వరుండ్రైన యెజ్ఞున, కబిత్తాము 
(పారంభమైనది” యని వాడు తొల్టుదుడు. నిజయునో కీ పాఠముననర్ధము నునంగతము 
కాజాలదు. కనుక నా పాళమును నన్గయ. రబింబినాడనుట పానలదు. 

నర్తి అది యట్లుంచు(య, వారి యిష్టవకారముగా “వర వూరతంబులై” యను 
పాఠము నొవ్పికొళ్టును వరులచేతం బూరింవణుడును” అని మ్యాతమే యర్థము 
నూబింవయబడునుగాని, “వడులుత్తర భారతభాగము. నంతను. రబింతురు” అను 


54 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


ఎజ్జన శిథిల భాగములకడ నెజ్జన పూరించిన చోటుల మాత్రమే యా విభేద 
మగుపడుచున్నది. అసలు తెనుంగు భారత రచనలో నారణ్య పర్వమే యత్యం 
తోత్కృష్టమగు రచన. ఇది మనము క్రమముగా నాది సభాపర్వములను 
జదువుకొనుచు నారణ్యపర్వమును బరిశీలించితి మేని మన యంతరాత్మకే 
బోధపడును. ఇంతేల? శ్రీ కట్టమంచి రామలింగారెడ్డిగారే యిట (బ్రమాణము. 
ఇట్టి యత్యంతోత్కష్ట రచన మతిభ్రమణము కలవానికి."సంభవింపదు. కాని యా 
వాద మొనర్చువానికి మాత్ర మది తప్పదు. 


ప్రశ్నాభాసము 
అయితే యన్ని ప్రతులందును నొకే పర్యాయ మొక్కచోటనే (గ్రంథలోప 
మెట్లు సంభవించె నని యొక (ప్రశ్నాభాసమును కం. వీ. గారొనర్చిరి. నన్నయ 





నూబన లేదు. శారిదారాతులు - అను దానికిణదా యిది విశేషము. అధవా కర్పూర 
వరాగపాండు తుబివ్రూతములైన ఎిశేవ్యయగును. ఆట్టియెడ నా ఎశేవ్రుములబేత 
బవాువబనాంతములచేత నూబింవణుడునవేవి అరణ్బవర్పామును నొకటి కాదు; పోనీ 
భారీతములోని కడమ వర్తములన్చియు నని నూబింవరాదా? యనినబో నన్నియునను 
బూరింవయబడలోదో! రబింవంబడినపి కొని, వూరితమైనదేది యిబట? భారతము. 
అంతేకాని విరాటాదివర్హాములు కావు కనుక నీ వ్షము కూడ కుదురదు. ఇటో 
నేమనగా శారదర్యాతులు” అను బిళష్ట కాలముల వలనణాని లేక కర్పూర వరాగ 
పాండుదుబివ్రూూరముల వలనంణానీ నూబితయు లగునని యారజ్బవర్పవుటాళ్తానములు 
మిగిలియుత్ద్చువి అవియే యనుట కొక య్యుక్తీియునుది ఒక యఖండ వస్తువు శారద్తగ " 
యని నూబితమగును. రాత్రులు” అనునది దాని విభాాయులను నూబించును. “ఇల్లో 
'నుధాంజు” వొండురుబివూరయులు” అను బోబను గమనించునది, ఆ మొత్తము 
వస్తువు నారణ్యవర్హము. దానిలోని విభాగములు నాళ్లానములు. అవి వూరింవయిడును. 
వతులబేతనని నూబన అంతేకాని మొత్తము రబింవణుడునని నూబన యెంత 
మ్యాతమయు కూడ కాజాలదు. | 

వూరింవయణుడునని నూబన కనుగుణముగానే యా యాళ్ళానములలోంొల్టి 
వద్దములును, గొర్టి వద్దుభాగములును, గొంత కొంత కథాబాగములును. నెజ్టున 
మవోకబీం(ునిచోతం బూరింవయిడినవి. దీనినంంతను ముందుముందు. విస్తరించి 
నిటూావీంతుము కనుక వై పాళమునందలి నూబన కూడ మాకే యశనుకూలమై 
యెజ్రున మవోకవీందుం డారణ్బవల్పాభాాములను. - నాళ్లానములను నటనటం దద్దు 
వద్ధాభాగ కథాభాగాదులం బూరింబె ననియే న్హుష్రవజబును. 


శ్రీ ఎజ్జన మహాకవి అరణ్య పర్వ శేషము 55 





యాదికవిగా. డనుటకై నన్నయకు. బూర్వమున్న తెనుంగు గ్రంథము లన్నియు 
నొకేసారి నశించినవని యొప్పుకొనుచున్న వీరీ యొక స్వల్పభాగము నశించుటను 
గూర్చి ప్రశ్న వేయుట యాళశ్చర్యమే. కూచిమంచి తిమ్మకవి వణకు ఉన్న యెజ్జన 
రామాయణ మిప్పుడొక్కసారిగా నన్నియెడలను గన్పట్టక పోవుట కేమికారణము 
తెల్పెదరో వారు? బమ్మెర పోతనామాత్యుని మహాభాగవతము దశమస్కంధములోని 
యుత్తరార్థములో రెండువందల తొంబది యేడవ పద్యములోని నాల్లవపాదము 
నుండి “వెలిగందల నారయగారి కవిత్వము” అని యున్నదికదా! అన్ని ప్రతులందును 
నచ్చటివజకే పోతరాజుగారి కవిత్వ ముండి మిగతా (గ్రంథ మేల యన్ని (ప్రతులలోను 
నశించిపోయినదో తెల్పెదరా? 
వాస్తవ సంభావన 

ఇది యంతయు కం. వీ. గారి వాదములోని యసందర్భమును దెలుపుటకై 
ప్రతిబంధిగా నిరూపించితిమి. కాని నిజముగా విచారించుచో నసలు విషయ 
మిట్టుండి యుండును. పూర్వకాలములో నచ్చు సౌకర్యములు లేకపోవుటవలన( 
దాటాకులలో వ్రాసికొనువారు. ఆ (ప్రతులు వ్రాత కష్టము వలన( జాల నుండ. 
బోవుకదా? ఆ యున్న కొలది ప్రతులును జెదలు మొదలగువాని వలన 
జెడియుండును. అందువలననే యిపుడు భారతములో. జాలం బాఠభేదముల 
కవకాశము కల్లుచున్న దనుట మజువరానిది, అరణ్యపర్వపు టీ భాగము 
భారతములోని చివరిభాగ మగుటవలన. సరిగా వ్రాయంబడకయు, నడుగున 
నుండియు దైవవశమున నా చోటువజకు శిథిలమై యుండును. ఇంకను బైభాగ 
మెక్కువగాం జెడకపోయి యుండును. అథవా కొంతభాగ మేప్రతిలో నయిన 
దరువాతది యున్నను నది శిథిల శిథిలముగానుండి యవి రూపణీయముగానే 
యుండియుండును. అందువలన నీ భాగమునుండి యెజ్జన పూరణము 
మొదలుపెట్టి యుండును. ఇంతకు. బూర్వము కూడ గ్రంథము కొంత కొంత 
శిథిలమైనట్లగుపడుచున్నది. ఈ విషయమును ముందు నిరూపింతుము. అయితే 
యింత చెడిపోయి యుండదు. అట నెక్కువగా నితరసాహాయ్యమవసరమై 
యుండదు. ప్రకృత భాగములో. జాల శిథిలమై యితరుల. పూరణాత్మక 
సాహాయ్యమునంగాని తమ యావరణముదాటి బయటపడి వెలయుట కవకోశము 
లేక యుండును. కనుకనే యెజ్జన య(ట నుండి తన పూరణము మొదలుపెట్టినా. 
డు. ఈ విషయమున నెజ్జన (వ్రాసిన మొదటి పద్యము “స్ఫురదరుణాంశు” 
అనునది చాల స్పష్టముగా సూచనల నిచ్చుచున్నది. ఆ విషయ మనుపదమే 
నిరూపింతుము. 


56 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


అంతరంగ సాక్ష్యము 


మన మింతవజకును బహిరంగ సాక్ష్యమునే-ఆరణ్యపర్వ రచనా స్వరూపమును 
బరిశీలింపకయే యొజ్జన తిక్కనల మాటలనుబట్టి మాత్రమే మాట్టాడుచున్నాము. 
కాని యది యుక్తముకాదు. ఒకవేళ యెజ్జన తానరణ్య పర్వశేషమును రచించెనన్నాం 
డనుకొందము. అయినను రచన యతనిదిగా లేకపోయినచో నతని మాటను 
మనము నమ్మవచ్చునా? దానినింబట్టి మనము మాటాడుట యుక్తము కాదుకదా! 
కనుక నిక నంతరంగ సాక్ష్యము, అనంగా నంతస్వ్పాక్ష్యమును బట్టి విచారింపవలసి 
యున్నది. అది యవిచార్యమైన ప్రమాణము. ఏమనగా మన మహా కవులలో. 
గొందజిపేర 'రచింపంబడినట్టుగా' నున్న గ్రంథముల నంతస్పాక్ష్యాదులచే వారు 
రచింపలే దని నిర్ణయించుచున్నారుకదా! కృష్ణదేవరాయలు రచించినట్టున్న యాముక్త 
మాల్యద నతండు రచింపలేదని యొక వాద మున్నది కదా! (క్రీడాభిరామమును 
వల్లభామాత్యుండు రచించినట్టున్నను రచనాస్వరూపము నంత స్వాక్ష్యమునుబట్టి 
యనంగా సీసాది పద్యముల శైలి మొదలగువానినిణుట్టి యతండు రచింపలేదనియు 
శ్రీనాథుడే రచించి యతని పేరం బెట్టెననియు మనవారందటికిని దృఢ విశ్వాసమే 
కదా? కనుక గ్రంథములోని రచనా స్వరూపమునుబట్టి యిది యెవరి కవిత్వమో 
నిర్ణయింప6 (బ్రయత్నింతము. అంతస్వాక్ష్య మన్నింటికన్నం గూడ బలవత్తమ 
మనుట నిరాకరింపరానిదే కదా! 


“స్పురదరుణాంశు. రాగరుచొ యను పద్యము 


ఈ పద్య మీ వ్యాసముఖమున నున్నట్టే 'యెజ్టాప్రగడ భారత కవిత్వ ముఖ 
మునంగూడ నున్నది. అక్కడ నుండియే యెజ్టాప్రగడ కవిత్వ మని వ్రాయ 
బడినది. కాని యయితే యసలక్కడనుండి యెజ్టాప్రగడకవిత్వ మని యెట్లు 
తెలిసినది? ఈ విషయములో. బై పద్యమే (ప్రధానమైన జ్ఞాపక ప్రమాణముగా 
నున్నది. అది శబ్ద శక్తి మూలక మగు వ్యంజనా ద్వారమున నీ విషయమును 
దెలుపును. ఇట 'అరుణ' యనా “ఎజ్జన” యని కదా! (ప్రకృతమగు శరదృతు 
సందర్భమున కుపయోగింపంబడి సూర్యవాచక మగు పై పదము తన నానార్థ శక్తి 
వలన 'ఎజ్ఞన' యని వ్యంగ్యమొనర్చును. అందువలన నెజ్జన మహాకవి యంశువులు 
కిరణములవంటి పద, పద్యాంశము లిటనుండియే స్ఫురించు నని వ్యంగ్యమగును. 
దీనివలన నీ పద్యము ధ్వని (ప్రధానమై యొక విశిష్టభావమును సమర్పింపం 
గలదనియు నందుకే యిది యిట నుంచయబడినదనియుC దెలియుచున్నది. ఆ 
విశిష్టభావ మేదో గమనింతము. పద్యము వ్యాసముఖమున నున్నది. ప్రకరణము 
శరదృతు వర్లనము. వాచ్యార్థము సు[గ్రహము. దాని నిటం దెలుపము. 


శ్రీ ఎజ్ఞన మహాకవి అరణ్య పర్వ శేషము 57 


ఇంక వ్యంగ్యార్థము విషయములో నీ పద్యపు. బదము లేయే యర్థములను 
వ్యంగ్య మొనర్చ్భునో విడివిడిగా. దెల్పుదుము. 

శారదవేళ-తద్వర్లనతో నుపలక్షితమగు నన్నయ భారతములోని వాసర 
ముఖంబులు పద్యములు మొదలగునవి. స్ఫురదురుణాంశు రాగరుచిన్‌ - ఎజ్జన 
మహాకవి యొక్క లేశలేశములైన శిథిలభాగముల నదికి వ్యక్తపణచునట్టి మాటలు 
'అంశువులు” అను పదమున వ్యంగ్యము. (అంశువు-కిరణము, దారములోని 
భాగము). సాలె తెగిపోయిన తంతువుల భాగముల నదికి యొక దారము 
నవిచ్చిన్న మగునట్టు సరిచేసి వ్యక్తపణచును గదా! అరుణుని కిరణములవలన 
నదివర కగుపడని వస్తువులు వ్యక్తములు కా(గల్లును గదా! (ఈ చోట “నన్నయ 
సారస్వతాంశ ప్రశస్తి దన్నుజెందుట” “తత్కవితారీతియుంగొంతదోప” యనునదియు 
జ్ఞాపకము దెచ్చుకొనవలెను.) అరుణ కిరణములు స్ఫురించి ఎజ్జన మహాకవి 
యదుకులు కన్పడి వాని ఛాయ సోశుటవలన నన్నయ పద్యములలోని శిథిల 
భాగములు సొగసుకలవై “నిరస్తనీరదావరణలై” అదివరలో వాటి నగుపడకుండం 
జేసిన చెదలు మొదలగు నావరణములు తొలంగినవై (చెదపురుగు తాను 
'ప్రాకుచోటినిం దన నోటినుండి వచ్చు తడిచే. తడిపి దాని నావరించి చెడంగొట్టుట 
స్వభావము. “నీరద” పదము కేవల యోంగముచే జెదపురుగును వ్యంగ్యమొనర్చును.) 


దళత్కమల వైభవ జృంభణ ముల్లసిల్ల - నన్నయ 

కవి యతిశయము వికసించి విజ్బంభింపంగా: నుద్దుర 

తర హంస సారస మధువ్రత నిస్స్వనముల్‌ సెలంగంగవి 

పండిత సుజనులు ప్రశంసింపణగా మిక్కిలి విలసిల్రైను. 

('సారమతిన్‌' అను నన్నయపద్య మిక్కడ స్మరణీయము.) అందువలననే 
అనయా నీ నిరూపించిన కారణమువలననే 'తద్రచనయకా( బూరించెన్‌' 'కవీంద్ర 
కర్లపుట పేయముగాన్‌' అని తెల్సుట యుచితముగా నున్నది. 


ఈ పద్యములో నీ ధ్వని యున్నదా! యను సంశయ మక్కణలేకుండ 
'స్ఫురదరుణ' యనునదియే యిటనుండి యెజ్జన మహాకవి స్ఫురణ మని 





*2 5) యొజ్ఞునయే కాదు, (పపాబీచులగు మవాకవులందజును వ్యంగ 
(వతిభావంతములుగనో వారి కావుములను రబించిరి. కావ్హమనానో వాంగ్యావలంబికదా! 
బూడుడ్ము భట్ట నాయకు డేమనుబున్దాడో' 

- శోబ్రిము (ధానమ్రైన జాస్త్రందిటందు రాయు (వధానమైన వ్యాఖ్యాన యందుడు, 
ఉభయ. మీయది గుణ భావమొంది వ్వావ్రుతివధానమ్ముయినో. కావ్పుధీ జనించు. 


58 క ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


ప్రముఖముగనే వ్యంగ్యపణుచుచున్నది కదా! ఇట్టీ పర్వమువలన గూడ నన్నయ 
కవితలో నెజ్జన యొనర్భినది శిథిలాంశ పూరణమే యని వ్యంగ్య మొనర్చినది. 
అసలతండే (గ్రంథము చివర “అరణ్య పర్వశేషము పూరించెన్‌' అని స్పష్టపజచినాం 
డు కదా! శేషభాగరచన యనుటకా మాటతోంబాటుగా 'స్ఫురదరుణాంశురాగరుచి' 
“నిరస్తనీరదావరణములై' యను రెండును (బ్రతిబంధకములే కదా! 


అయితే శిథిలాంశ పూరణములో నొక విషయమవశ్యము గ్రహింపవలసి 
యున్నది. నన్నయ కవితలో, గొన్ని చోటులం బద్యభాగములేకాక పద్యము 
గద్యములునుగూడ( బోయినవి. కొన్ని యెడల గొన్ని కొన్ని కథాభాగములే 
పోయినవి. ఇవి యన్నియు మన యొజ్జన మహాకవి పూరించెను. నన్నయ రచన 
యగునట్లే యతని పూరణ ప్రయత్నము. కాని యాయా ఘట్టములు మనకు 
విస్పష్టముగానే చాలవజకు6 గన్పడుచుండును. పరిశీలింతము. 


మన మహాకవులు తాము (వ్రాయంబోవు గ్రంథములు వేదపురాణములుగా 
నున్నచో, ననంగా శబ్దార్థమా(త్ర ప్రధానములుగా నున్నచో సకల జనులకును నా 
.స్వాద్యములు గాంజాలవనియు నుద్దిష్టమగు 'సకల జగద్దితము, జనసంఫప్రార్థ్యత, 
సాధుజన 'హర్షసిద్ది' సమకూరవనియు గుర్తించి మృదుమధుర రసభావ భాసుర 
నవార్థవచన రచనా విశారదులయిన మహాకవులు” వోయిన మార్గమున. (బ్రసన్న 
కథా కలితార్థ యుక్తితో నక్షర రమ్యత మిళితమగునట్టుగా. దమ (గ్రంథముల 
నిర్మించిరి అది వ్యంగమును వీడరానిదేకదా! కొన్ని యెడల వ్యంగ్యము “మా 
నిషాద" శ్లోకములో వాల్మీకివోలె వ్యంగ్యము వివక్షితముకాకయే యవశముగానే 
(ప్రవర్తిల్లును. మతికొన్ని యెడల సూర్యునకు లతాంగి మొక్కె' 'నా బాల్యంబు( 
గరుణ సైపవలయు( గమల మిత్ర యనియు నెడలవలె వివక్షితమై యుండును. 
ఎజ్జన 'నా బాల్యంబు౮ అన్నచోట సొగసైన వ్యంగ్యమున్న దనుటలోను నది 
వివక్షిత. మనుటలోను నెవ్వరికిని విప్రతిపత్తి యుండరాదుకదా! ప్రకృత స్థలములో 
'అరుణ' పదము 'ఎజ్జనను' వ్యంగ్య మొనర్చుటలోను విప్రతిపత్తి లేదు కదా! 
అప్పకవియు నీ వంకలే మొగ్గుచున్నా(డు కదా! ఇంక నీ 'స్ఫురదరుణాంశు, అను 
చోట మేము నిరూపించునట్టు వ్యంగ్య ముండుననుటలో విప్రతిపత్తి యేల? ఈ 
వ్యంగ్యార్థ మిదివరలోనివారు గమనింప లేదని మేము దానిని సక్రమముగా 
నిరూపించితిమి. ఇంతమాత్రమున నదిలేకపోవునా? మేము గాకున్న మటొక 
బుద్ధిమంతులు దానిని నిరూపింపంగలరు. ఇదివరలోనివారు “రయవిచలత్తురంగమ” 
అను పద్యమును గమనించినారా! సీసభేదములు నన్నయ రచనలోనివియు. 


. శ్రీ ఎట్టన మహాకవి అరణ్య పర్వ శేషము 59 


గానివియు నగు వాటిని గమనించినారా? లేదుకదా! అంతేకాక కొన్నింటి 
నసందర్భముగా గమనించిరి చూడుండు. తిక్కన విరాటాదిలో 'హరిహరనాథునకు' 
- ఏను విన్నపంబు సేయు. తెజంగుగానంతస్సన్నిధింగల్పించుకొని 
యిమ్మహాకావ్యంబు (వాక్యంబు) నర్థంబు సంగతంబు సేసెద” కథ జగ(త్రసిద్ది 
గావున బూర్హ్వపర్యార్థయుక్తి సేయునట్టి యెడల, యత్న మించుకంతయయినను 
వలవదు. వలసినట్టు చెప్పవలసి యుండు' నన్నాండు. 

ఇక్కడ 'అంతస్సన్నిధి యనంగా 'వర్లనీయాంశము నంతస్సన్నిధి గలిగించు 
కొనుట లోకోత్తర కవికే సాధ్యము” అని తాత్పర్యము తెల్పిరొకరు. ఇది కేవలము 
తప్పే. ప్రకృతములో హరిహరనాథునికి-తన యారాధ్య దైవమునకు నంతస్పన్నిధిని6 
గల్పించుకొన్నాండు తిక్కన సోమయాజి. అంతేకాని వర్లనీయ విషయమునకు 
గాదు. ఈ సందర్భములోని గ్రంథము సరిగా నర్ధముకాక యేదో వ్రాయుటయే 
పనిగా బెట్టుకొన్న (వ్రాంతయిది. అంతేకాక మహాకవియెనను మటొకరైనను తన 
వర్షనీయమును దన మనస్సులో ననుకొనక యెట్లు కవిత రచించును? ఇది 
'తలకాయతోం గూడ మనిషి వచ్చా(డు' అన్నట్ల ప్రస్తుత ప్రసంగమైనది. 'అంతస్సన్నిధి, 
అంటే “భావనలో. (బ్రత్యక్షము' అని యర్ధమైన నంతే కనుక నిట నంతస్సన్నిధి 
యనునది, మనోమాత్రగమ్యుండగు పరమేశ్వరుడు హరిహరనాథుని సన్నిధిని 
గాని మటొకటి కాదు. అది యట్టుంచుండు. ఇచట నింకొక రకముగా గమనించుట 
కలదు. కథ యేమనంగా నదివరలో నన్నయ వ్రాసినది యారణ్యపర్వఖండమే కాని 
పూర్తికాదు, కనుక విరాటపర్వపు. గథ మొదలికిని నన్నయ (గ్రంథములోని చివరి 
కథకును సంగతి యిట్టు కుదురును? అను నాశంకతో “కథ జగ(త్రసిద్దమే కావున 
పూర్వ పర్యార్థము సంగతమగును. దానిని గూర్చుటకై నేను శ్రమపడ నక్కణలేదు. 
నాకు దోచినట్టు నేను చెప్పవచ్చును. అని తిక్కన తాత్పర్యము. అని యొక 
" గమనింపు. ఇదియు యుక్తమగు గమనింపు కాదు. ఏమన6గా ముందు [గ్రంథములో 
“జనమేజయుండు కృష్ణద్రైపాయన మహాముని కారుణ్యంబువడసి తదీయ 
ప్రియశిష్యుండయిన వైశంపాయనువలన వినిన కథయగుటంజేసి తత్రకారంబు 
నడపెద; నది యెట్లనినం బరమపవి(త్రులగు పాండుపుత్రుల చరితం బుపాఖ్యాన 
సహితంబుగా వ్యాఖ్యానంబు సేయుచుండ వారల వనవాస సమ్యగనుష్టానంబు 
సవిస్తరంబుగా విని జనమేజయుడు వైశంపాయనున కిట్లనియె, అని తిక్కన 
(వ్రాసెను. విరాటపర్వాదికి “వనవాస సమ్యగనుష్టానంబు" సవి స్తరంబుగా 
వినుటయేకదా సరిగా సంగతమగును. దాని నతండు తెల్పుచు( గథ కూర్చుచున్నాః 
డు గదా! 





ఇంకనిప్తుడు పై యూహకు( గాని పై పద్యమునకు గాని యవకాశమేది? 
“వలసినట్టు చెప్పవలసి యుండుట” కానీ, అట్టు చెప్పుట కానీ యేది? అరణ్య 
పర్వాంతపుం గథయే కదా “వనవాస సమ్యగనుష్టానంబు సవిస్తరముగ వినుట" 
అదియే కదా విరాటపర్వ (ప్రారంభమును సరిగా సంగత మొనర్చునది. దానిని 
దిక్కన సరిగానే తెల్పెనుగదా! కనుక నిపుడు వారి గమనింపంతయు( 
దప్పేయయినది. అంతేకాక వారి గమనింపులోం దిక్కన పద్యము కూడ నప్రస్తుతము, 
నసంగతము నగుటయే కాక తప్పుకూడ నైనది. వలసినట్లు చెప్పవలసియుండుట, 


యెట్టుచితమగును? 


కనుక నా పద్య మేసందర్భములో నుదయించినదో మనమి(క గమనింతము 
ఈ పద్యముయొక్క తాత్సర్యమేమో ముందుగా దెలిసికొందము 


ఈ విరాట పర్వమును ప్రారంభింప(బోవు చున్నాను. అది మహాకావ్యమైన 
భారతములోని నాల్గవ పర్వము. దానికి వెనుకటి కథతో సంబంధము కలుపవలెను 
గదా! అది తెలుపవలసి యున్నది. అనంగా వెనుక నేమి జరిగినదో దానికిని స్స్‌ 
విరాటపర్వపు6 గథకును సంబంధము తెలియనిదే యిది చదువువారి కర్ణము 
కాదు కనుక వెనుకటి కథతో సంబంధము తెలుపవలసి యున్నది. అనంగా వెనుక 
నేమి జరిగినదో తెలుపవలెను. కాని నే నది తెలుపుటలేదు. వెనుకటి కథనంతటిని 
నేను తెల్పుటలేదు. ఏమనంగా గథ జగ(త్రసిద్ధమే కనుక నేనీ విరాటపర్వము 
మొదలు పెట్టి కథ తెల్పినను నందటికిని. దెలియనే తెలియవచ్చును. కనుక నే 
నీ పర్వము మొదలునుండియే కథను దెల్పుదును. 


అయితే యిచ్చట నొక యాశంక కల్లుచున్నది. ఈ మాట తా నేల చెప్ప 
వలసి వచ్చినది? యని. 


ఇతండు నిర్వచనోత్తర రామాయణములో నుత్తర రామాయణ కథ సంగత 
మగుటకై పూర్వరామాయణ వృత్తాంతమును మొదటియాశ్వాసములో సం([గ్రహముగా. 
బూర్తిచేసినాండు. అట్లే యిచ్చటం గూడ నుత్తర కథ (విరాటాది కథ) తెలుపుటకు 
ముందు పూర్వకథ (ఆది పర్వ ప్రభృతికథ) తెల్పెదనా? యను నాశంక తోంచినది. 
దానికై యీ సమాధాన పద్య ముదయించినది. ఇట నీ విషయమును దప్పక 
గమనింపవలెను. 


శ్రీ ఎజ్బన మహాకవి అరణ్య పర్వ శేషము 61 


కొన్ని గ్రంథములు సహజముగా వ్యవహిత భాగములు. మజికొన్ని యవ్యవహిత 
భాగములు నైనవి. ఈ యవ్యవహిత భాగములుకూడ6 గారణాంతరములవలన 
వ్యవహిత ప్రాయములుగా నుండుట సంభవించును. అపుడు వెనుకటి భాగపు. 
గథాయోజన మావశ్యకముగాదా యను నాశంక కల్లును. కాని యట్టి యెడల నా 
భాగములను నవ్యవహితముగా యోజనచేయుచో నా చిక్కు తొలగును. చూడుడు 
శ్రీమద్రామాయణము నుత్తరకాండతో( గలిపి యేడు కాండములైనను నాణు 
కాండములు మాత్రమే యవ్యవహిత (గ్రంథముగను, నేడవది యుత్తరకాండము 
వ్యవహితముగ నుండుట సుప్రసిద్ధము. అందువలననే రామాయణ మనంగా 
యుద్ధకాండాంతమే నుప్రసిద్ధము. ఇట్లే మీమాంస యనయణగా (వాస్తవమునకు 
నిరువది యధ్యాయముల (గ్రంథమైనను) పన్నెండధ్యాయములు మాత్రమే 
ప్రసిద్దముగా [గ్రహింపణిడును. ఇట్టి వ్యవహిత భాగములలో నుత్తరభాగరచనమున( 
బూర్వభాగములో. దప్పక సంబంధ ముద్దాటించి తెలిపి తీరవలెను. కనుకనే 
యుత్తర రామచరిత నాటకములో6 బూర్యరామాయణ కథను జిత్రఫలక వృత్తాంత 
రూపమున(గవి గూర్చెను. ఆ మర్యాదనే మన ప్రకృత కవి, కవిబ్రహ్మ తిక్కన 
సోమయాజియు నిర్వచనోత్తర రామాయణములోందా ననుసిరించెను. ప్రకృతమునను 
గూడం దిక్కనకు నిదివజకొరులు రచించిన (గ్రంథము నవశేషమే రచింప. 
బడవలసివచ్చినది. ఇదివరలో భాస్కరాదులు రచించిన (గ్రంథము నవశేషమే 
రచింపండవలసివచ్చినది. ఇది వరలో భాస్కరాదులు రచించిన రామాయణపు 
టవళిష్టభాగము నిర్వచనోత్తర రామాయణమును రచించెను. (ప్రకృతము నన్నయ 
రచించిన యారణ్యపర్వావశిష్ట మగు విరాటపర్వాదికము రచింపవలసి వచ్చినది. 
అందువలన దీనియందు గూడ దన వెనుకటి గ్రంథమునందు వలెనే పూర్వకథాను 
సంధానమును [గంథరూపమున రచింపవలయునా? ఇట నా యావశ్యకతలేదు. 
ఏమనగా వెనుకటివి వ్యవహిత భాగములు పరస్పరాసన్నికృష్ణములు, ఇట నట్టి 
 ప్రతిబంధము లేదు. అయితే యీ మాటయేల? విను(డు నిజమున కీ రెండు 
భాగములును వ్యవహితములు కావు. కాని దైవ వశమున వెనుకటి [గ్రంథము 
మతాకరిచే రచింపబడి వ్యవహితమై తన కిపుడిచట సన్నికృష్ణముగా లేదు. 
నన్నయ రచించిన భాగముతానెజుగును. కాని యతనితో సమకాలికు(డు కాని 
తన (గ్రంథ మాతని (గంథముతో నొకయెడ నుండిననేకదా యవ్యవహితమును 
సన్నికృష్ణమును నగును. భిన్న కర్భకములైనను భాస్కర రామాయణములోని 
భాగములు సమకాలిక కరృకములై సమకాలికములై యత్యంత సన్నిహితములే 
కనుక నా భాగముల కిట్టి యోజనా ్రస్తావము రాలేదు. ప్రకృతములో వెనుకటిదాని 


62 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


కన్నింటను వ్యతిరేకమే, గ్రంథముకూడ(దనగ్రంథముతోం గలిపి చూచుకొనుట 
కవకాశములేదు. అట్టు నన్నయ గ్రంథముతోం గలిపి చూచుకొనుట కవకాశము 
లేదని మీకెట్టు తెలిసిన దందురా? నన్నయ (గ్రంథ మాదిపర్వము నీ మహామహు' 
డు తన గ్రంథ రచన సమయమున జూచియున్నచో నభిమన్యువధనాటి రాత్రి 
శివపూజా _ కైలాసగమనాది వృత్తాంతముగాని, 'ద్రోణపర్యాంతమున శివ ' 
మాహాత్మ్యమును గానీ, యందులో లింగ పూజ శివప్రతిమ పూజకన్నం (బ్రశస్తమను 
విషయమును గాని వాయునా వ్రాయండు. ఏమనగా నన్నయనాటి భారత 
ప్రతులలోనివి లేవు. తిక్కన నాటికి నెవరోశైవులు సందర్భశుద్దిగూడ గమనింపక 
యీ భారతములో గూర్చియుండిరి, హరిహరులందు నభేద (ప్రతిపత్తిగల యీ 
మహనీయునకు దానిని( గూర్చి చర్చింపవలసిన యావశ్యకత కలుగలేదు. కనుకనే 
వీనిని-ఈ శివపరత్వ (ప్రసంగములను దెనిగించెను. నారాయణం నమస్కృత్య' 
అని నారాయణోప(క్రమముగను “భగవాన్‌ వాసుదేవోపి కీర్యతే_(త్ర సనాతనః 
అనియు స్పష్టముగాం బరమ వైదికమైన నారాయణ పరత్వమును శతసహస్ర 
ముఖముల నుద్దోషించు నీ మహాభారతములో శివపరత్వమున కెట్టి ప్రసక్తియులేదు. 
అట్టియెడ నవి యిట దూరుట శైవుల ప్రక్షేపవశముననే కదా! తిక్కన నాయడు 
శైవమత మోరుగంటి గణపత్యాదుల ప్రభుత్వమున విజృంభించి యున్నదియేకదా! 
వారు నారాయణ పరమైకాంత మగు నీ మహాభారతమున నెట్టయిన6 గొంత 
శివపరత్వ (ప్రసంగ ముండినంాని తమకు లోకగౌరవము కలుగదను తలంపుతో 
నిందులో వానిని బ్రక్షేపించియుందురు. ఇందు కేమి ప్రమాణ మనంగా, నన్నయ 
యాదిపర్వములో దెల్పిన సర్వసంగ్రహాధ్యాయములో శివుని ప్రసంగము లేదు. 
కర్లపర్య్వములోని కథలో మాత్రము త్రిపురదహనోపాఖ్యాన మున్నది. అయితే 
యొకవేళ దేవతామాహాత్మ్యముల (ప్రసక్తి వదలెనేమో నన్నయ యనుకొనుటకు 
వీలులేదు. ఏమనగా నిపుడు శివుని పరత్వ (ప్రసక్తి కల కథ లున్నట్టుగా. 
గన్పడుచున్న (ద్రోణపర్వములోనే కృష్ణార్ణున మాహాత్మ్య మున్నదని స్పష్టముగా 
దెల్పియున్నాండు. కావున దీనినంతయు. బరిశీలించి చూడంగా (ద్రోణపర్వములోని 
శివ ప్రస్తావములేనియు, సౌప్తికములోని భూతాత్మక శివ ్రస్తావనయు, నింకను 
నటనట శివప్రసంగమును, శతరు(ద్రీయము, శివసహ(స్రనామాదికము భారతములో 
నన్నయనా(డు లేవనియు, వానిని శైవ మతపు విజృంభణ కాలములో నెవ్వరో శైవు 
లందు. జేర్చిరనియు స్పష్టము. కనుకనే యా నన్నయ [వ్రాసిన తాటాకుల (ప్రతిని 
దనవద్ద నుంచుకొని, దానిని. జూచి వ్రాయలేదు కనుకనే తిక్కనగారీ ప్రక్షిప్తములైన 
శైవ భాగముల నన్నింటిని దెనిగించుకొని పోయెను. నన్నయ (గ్రంథము తన వద్ద 


శ్రీ ఎల్జిన మహాకవి అరణ్య పర్వ శేషము 63 


నున్నచో దానినిం బట్టి గ్రంథమును-భారత (ప్రతిని సరిగా దిద్ది సరియగు తీరునే 
తెనుగొనరించి యుండెడివారు. కాగా నన్నయ (గ్రంథ మవ్యవహితముగా. దిక్కనగారు 
విరాటపర్వము [వ్రాయునాటికి నాయనవద్ద సన్నికృష్ణముగా లేదు, కనుక వ్యవహితాంశ 
పూరణమెట్లన్న యాశంకతో 'కథ జగ(త్రసిద్దమే', కనుక ననంగా వెనుకటి కథ 
విరాటాది వణకు నందజకును తెలిసినదే. కనుక నిట వెనుకటి కథను నేను 
వ్రాయనక్కజలేదు. అని తెల్పినాడ. అయితే పైన వ్రాసిన విరాటాది గ్రంథము 
సంస్కృతమున కనువాదము. అయితే యిపుడొక యాశంక కలుగవచ్చును. 
నన్నయ, ప్రతి చూడకయే తిక్కన నన్నయ యారణ్యపర్వములోం గొంత రచించిన 
సంగతి యెజుంగకయే మూండు పర్వములు వ్రాసెనని తెల్పినాండు. కనుక దిక్కన 
మాటను బట్టి నన్నయ కరణ్యపర్వపూర్తి రచన నంటంగట్టుట యుక్తము కాదు 
కదా! యనవచ్చును. కాని మేమొక తిక్కన మాటనే కాక యతని శిష్యుం డగు 
మారన మాటలను, నసలాంతరంగిక సాక్ష్యమును (గ్రంథపరిశీలన మను శీర్షిక 
క్రింద నిరూపించనుంటిమి. ఇంక నీ యాశంక కవకాశము లేదు కదా! నిజమునకు( 
దిక్కన నన్నయ గ్రంథము లెజుంగకపోలేదు. అతడు మూడు పర్వములు 
రచించెననుటలో! దిక్కన సర్వవిధములను సత్యమునే తెల్పెను. అయితే యందులోని 
పర్వసం[గ్రహాధ్యాయములోని యవాంతర విషయములు (గ్రంథమవుట సన్నిధానము 
వలనను జ్ఞాపకము లేకపోవచ్చును. మజియు6 దన హరిహరనాథ భక్తివలన 
శైవకథా ప్రసంగముల సందర్భశుద్ది గమనింపంబడలేదు. ఇంతేకాని మజొకటికాదు. 
అంతరంగ సాక్ష్యమును నిరూపించిన దిట్ట కుశంకలన్నియు వారింప వలసియుండియే. 
కనుకం బై పద్యమును బ్రకృతమున6 (బ్రసంగించుట యుక్తమును, నవసరమును 
నని గమనింపవలెను. 


(గ్రంథపరిశీలన 


ఇపు డెజ్జన కవిత యను భాగము కడమ యొజ్జన రచనలకన్నను, నిటు 
నన్నయ పూర్వరచనకన్ననుగూడ విలక్షణముగా నున్నది. కొన్ని యెడల జిగి 
బిగియు6 గొంత శైథిల్యమును, సూక్తివైచిత్రమును గన్పట్టుచున్నవి. 


“రయ విచలత్తురంగను తరంగములన్‌ మదనాగ నక్రసం 
చయముల( జంచలచ్చటుల సైనిక మత్స్యములన్‌ మహోన్నతం 
బయి కురురాజచంద్రు నుదయంబున( దద్దయుం బొంగె( బ్రస్సుర 
దృయద మనోహర ప్రకట భంగుల. దద్భటవార్డి యుద్ధతిన్‌.” 


ఇందులో సగమువజకు నవిరతమగు ధారాశుద్దియు. జక్కని జిగిబిగియు 


64 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


నుండుట ప్రత్యక్షమే. అస లీ సగభాగము సభాపర్వములో నన్నయకవిత్వమే కదా! 
దిగువ భాగములో శైథిల్యమును, సమానములో నెగుడుదిగుడులును 'భటవార్ధి 
కురురాజచంద్రునుదయంబున6 బొంగె' నని కొల6ది సూక్తి వైచిత్రయు నగు 
పడుచున్నది. ఈ మొత్తము పద్యము నే యొక్కరి కవితయు ననంజాలము 
నన్నయ కవితా లక్షణములు మిశ్రితముగా నున్నవి. స్పష్టముగా నన్నయ కవితను 
గుర్తించుటకై యీ పద్యమును నన్నయ కవిత్వములో సగమున్న దాని నందతి 
యెదుట. (బ్రదర్శించితిని, కాని యింకను బరిశీలించుచో నింకను నన్నయ కవిత 
కసాధారణములగు లక్షణములు కన్సడితీరును. అవి యివి. ఇందాక జెప్పిన 
యనర్గళమగు ధార, కూర్పు బిగియేకాక సీసములు, గీతములు, పదప్రయోగములు 
మొదలగునవి. అందులో మొదట సీసముల. బరిశీలింతము. 
నన్నయ సీసములు 

నన్నయ సీసములకు( గొన్ని నియమములున్నవనియు, నవి. తిక్కనగానీ 
యెట్జనగానీ యాదరింప లేదనియు నందజికినిం. దెలిసినదే. ఆ నియమము 
లుండు నెడల నా, కవిత నన్నయదియే యని తెలియవచ్చునుగదా! నన్నయ 
సీసనియమములివి. (1) కేవల యతిసీసము (2) కేవల ప్రాససీసము (3) 
పూర్వార్థమున యతి యుత్రరార్థమున( (బ్రాస (4) ఉత్తరార్హమున యతి, 
పూర్వార్థమున( బ్రాస. ఇవి గాక యింకను వేణు నియమము లున్నవి కాని, 
వాటినిపుడు గణింపనవసరములేదు. వీనివల్లనే నిర్ణయము కావింతము. వీనిని 
మొదట స్పష్ట నిర్లీతమగు నన్నయ కవితనుండి యుదాహరించి తరువాత. (బ్రకృత 
భాగములో నవి యున్నవేమో గమనింతము. 


(1) కేవల యతిసీసము 


హా మహారాజ నుహామహీ రక్షణ దక్ష దక్షిణ భుజదండ దండి 

తారాతి నిషధ రాజాగ్రణి నన్నిట్లు వీతదయుండవై విడిచి చన 

దగునె నీ వెన్న(డు ధర్మువు. దప్పనివాండవు సూన్నతవ్రతరతుండ 
వోడకుమని నన్ను నూబుడ(బలికిన పలుకిట్టు మణువంగ( బాడియగునె? 


అరణ్య. ౨ ఆ, ౮౨ ప, 
ఇది నన్నయ నలచరి(త్ర లోనిది. 
ఇంకను నారణ్య పర్వశేషములో 


శ్రీ ఎజ్జిన మహాకవి అరణ్య పర్వ శేషము 65 





భాగ్యంబుగాదె యీ పార్టుండు హరు(డాదియైన నిర్ణర సమూహంబువలన 
నెలమిగృతాస్తుడై' యేతెంచుటరయంగ ధన్యుండవైతివి ధర్మతనయ 

స్త్‌! ధర్మనిష్టయు నీ తపంబునుజూవె యింతకు( గారణం బిద్దచరిత 
రాజ్యంబు. కంటెను రాజేంద్ర ధర్మంబె యిష్టమై యుండు నీ కెల్లనాండు 
వేదవేదాంగ విదుండవు వినిధయజ్ఞకర్తవైతి ధనుర్వేద కర్మరు(డవు 
ధరణియెల్ల నేలెడి రాజధర్మ మమర సులభమయ్యె నీకిహపరశోభనములు 


అరణ్య. అఆ ఆ ౧౫౪ ప 


ఇది యెజ్జన కవితగా ననుకొనవచ్చునేమో విచారింపుండు. కేవల వళి 
నియమము తిక్కన, యొజ్జనాదులు వీడిరి. పై పద్యమున నీ నియమము పాటింప( 
బడినది. నన్నయభట్టారకుని సారస్వతాంశమే. ఇందులో. గొన్ని చరణములలో 
శైథిల్యము కన్పడుచున్నది. “అరయంగ ధన్యు(డవై తీవు” రాజ్యంబుకంటెను 
రాజేంద్ర” గీతి యుత్తరార్థమునందును రీతి పాంచాల రీతి. ఇది యొజ్జన 
పూరణమై యుండును, వాక్యమునకు మొదటంగాని వాక్యావసానమునంగాని నన్నయ 
సామాన్యముగా సంబోధన నుంచును. (క్రియ నడుమ నుంచండు. అది కూర్చునకు 


బిగి తగ్గించును. చూడుడు 
కాదన కిట్టిపాటి యపకారము తక్షకు( డేకవిప్ర సం 
బోధనజేసి చేసె నృపపుంగన (ఆది పర్వము౨ అ ౨౦౪ పు) 
అవిచారం బని పల్క నోడెదము ధర్మాభిజ్ఞ! ఆది. ౩ ఆ. ౧౯౬ ప, 


ఇచట “కాదన కిట్టిపాటి యపకారము నృపపుంగవ; తక్షకు (డేకవిప్ర 
సంబోధన," ఈ తీరున నన్నయ కవిత సామాన్యముగా నుండదు. బిగి తక్కువ 
ప్రత్యక్షమే కదా! కనుక 'రాజ్యంబుకంటెను రాజ్షేన్ద! ధర్మంబు నీ కిష్టమై పరంగును. 
అనునది నన్నయ కవిత కాదంటిమి. 'రాజ్యంబుకంటె ధర్మంబు నీ కిష్టమై పరం 
గును రాజేన్ద!' అని కానీ నన్నయ రచనయుండును. ఇట్టే ముందుముందుంగూడ6 
గ్రహించునది. నన్నయ కూర్పులో సమాసములో. బదప్రయోగములో నింకను 
ననేకములందు( గడమవారికన్న వైలక్షణ్యము కన్పడును. గమనింపుండు. 


(2) సర్వప్రాస సీసము 

నన్నయది 

అనఘు(డై యెనుబదినేవురు బ్రాహ్మణ ప్రవరుల (బ్రహ్మనిదుల 
వెలయంగ నల్లిండ్లనిలిపి ప్రత్యేకంబ ముప్పండ్రుదాసుల నొప్ప నిచ్చి 


66 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


ముదముతో రక్షించు, పదివేవు రుత్తమ భూసురు లతని యగ్రాసనమున( 
గలధౌతమయ పాత్రముల(బ్రతిదినమును గుడువనుగట్టను దొడువబూయ 
సభా. ౨ ఆ. ౧౨౧౦ ప 
అరణ్యపర్వశేషములో 
కడగి ధర్మముతోడ నడచుచు నేమిట్టు దందడి దుఃఖంబు లొందుటయును 
నేపున నెప్పుడుంబాసంబు సేయుచు ధృతరాష్ట్రజులు సుఖోన్నతులగుటయు' 
గని యీ నిపర్యయమునకు నేనూహింతు( బాయక నరు(డిప్టు సేయు కర్మ 
మన ఫల మిందు బొందునా? పరలోకంబునందు(బొందునొ? యిందు 
నందు గనునొ? 
విశ్వకర్తయెన యీశ్వరుగానని? పురుషు. గర్మఫలము పారయకున్నె 
యొడలితోన గృతము వెడలిపోవునొ? యిది దెలియవలయు నాకు 
నలఘుపుణ్య 
అరణ్య ౪ ఆ ౧౬౯ ప. 


(3) పూర్వార్థమున యతి. యుత్తరార్థమున. (బాసము. 


అద్దానవులు దారుణాశ్మ వర్షంబులు( గురిసిన నవి నన్ను దెరల( గప్పె 
నేనును గులిశాస్త్ర మేసి పాషాణముల్‌ నుణుముగావించితి నుజక వెండి 
యసురులు నామీ(ద ననలాస్త్ర మలుకమై నేసిన గాడ్పుతో మోసి యగ్ని 
కణములు నాపైని. గవిసిన నేనును సలిలాస్త్రమున దానిబల మడంచి. 
(అరణ్య పర్వము) 
ఇంక నారణ్య పర్వ శేషములో 
నీ పుత్రులేవురు నీరజలోచన యదుకుమారులు( దారు ముదముతోడ 
ననుపమస్నేహ సమాహృతహృదయులై కరిహయారోహణ చరితందగిలి 
యాడుచు వివిధ శస్తాస్త్రవిశేషముల్‌ గఅచుచు నొండెల్ల మణిచియున్న 
వారు ప్రద్యుమ్నుండు వారికి దివ్యాస్త్రజాతంబులెల్లను బీతినొసA( 
దన్వి యా సుభద్ర దనపుత్రుకంటె నీ తనయులందు( గూర్మి. దనరణజేయు 
నూజడిల్లు మింక నుజ్బలోన్నతుల బెంపారకాల మనతి దూరమయ్యె. 


(4) పూర్వార్థమునం బ్రాస యుత్తరార్థమున యతి-నన్నయ కవిత. 
ఇమ్మహాభారతం బిమ్ముల( బాయక విహితావధానులై వినుచునుండు 
వారికి విపుల ధర్మారంభ సంసిద్దియగు( బరమార్థంబ యశశ్రమమున 


శ్రీ ఎజ్బన మహాకవి అరణ్య పర్వ శేషము 67 


68 


వేదముల్‌ నాల్గు నాది పురాణముల్‌ పదునెనిమిదియు( దశత్రమితధర్మ 


శాస్త్రంబులును మోక్షశాస్త్ర తత్వంబులు నెణీ(గిన ఫలమగు నెల్లప్రొద్దు. 


ఆది. ౧ ఆ ౭౨ ప, 
ఇక నారణ్య పర్వశేషములో 


కడు గ్రొవ్వి తేకువ సెడియె నీ పాజుండు వీంకమై నిప్పుడు వీనిజొమ్ము 
ప్రయ్యంగ( జేసెదం జయ్యన విషదిగ్గసాయకమును శరాసనమ్ము. దెమ్ము 
నావుడు న మ్మహీదేవుండు నగుచు నిట్లనియె నన్నేయ! దెమ్మనిన విశిఖ 


మంతఃపురంబున సంతసంబున నున్న ఘనుభవత్వుతు( దున్ముగాకయిపుడ 


అరణ్య. ఆ ఆ, ౩౫౩ ప. 
నన్నయ ఆటవెలదులు 
ఇవియు( బైనియమము గలవియే. 


(1) సర్వప్రాస ఆటవెలది.... 
నన్నయ కవితలో 


ఉన్నంజూచి హరు(డు గ్రన్నన యింద్రుల నేవురను మహానుభావ మెసంగ 
మనుజయోనియుట్టుడని పంచె గీర్వాణహితము సేయుపొంటె మతిందలంచి. 


ఆది. ౨ ఆ. 
అరణ్య పర్వశేషములో నన్నయకవితం జూడుండు. 


కరుణ నిట్టలనియె( బరమాస్త్ర లాభంబు నీకు నిష్టమేని లోకవంద్యు( 
గరళకంఠు నీశు( బరము( (బ్రసన్నుగా వేగజేయు మధికయోగ శక్తి, 


ఆరణ్య. ౧ ఆ, ౨౯౪ ప. 
ఇంక నారణ్య పర్వశేషములో 


డాయంబోయి. తీవసాయకనిద్దుండై పారలుచున్న విప్రవరునింజూచి 
తల(కి యనునయంపు( బలుకులు వలికిన(గినిసి యిట్టులనియె మునివరుండు 


ఆరణ్య ౫ ఆ. ౧౩౨ ప. 
(2) పూర్వార్థమున యతి ఉత్తరార్థమున. (బాస. 


నన్నయ కవిత 


ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


పరుష విషమ భూరి పాషాణ భీషణ గిరులువచ్చి నన్ను దెరలంగప్ప 
వజ్రబాణ మేసి వాని నన్నింటిని. బాచియున్న నన్నుంజూచి యపుడు 


ఆరణ్య ౧ ఆ. ౧౯౫ 


oa 


ప, 

ఇంక శేషములో 

శ్రీసమేతుండై విశేషకాంతి స్ఫూర్తి నొలసి పూర్ణచంద్రు చెలువుదాల్చి 

యున్నవాని(జూచి యుత్సుల్లలోచనకుముదు లగుచు మునులు నమరనరులు 
అరణ్య ౫ ఆ. ౨౨౧ ప. 

(3) పూర్వార్థమున (బ్రాస, యుత్తరార్హము యతి నియమము. 

నన్నయ కవితలో 

దాని నపనయింప(గా నివ్లు వచ్చితి నధిక యోగలబ్ద మతిరహస్య 

మీ విశేషవిద్య సేవింప(గా( బార్జు. బనుపు మిత(డు దీనం బడయు సిద్ధి 
అరణ్య ౧ ఆ. ౨౭౫ ప. 

ఇంక శేషములో ' 


మదగజాభిరామ మృదులయానంబొప్ప నల్లంబొలయుచును అతాంతరములఅ 
గరము లీల గమ్మవిరుల గోయుచునున్న పువ్వుంబోండి నొక్క పొలంతిం 
గనియె, 


అడ 


ఆరణ్య అ ఆ. ౩౨౧ ప. 


ఇచటి 'మృదుల' పదముకూర్ప్చితరులది. 

నన్నయ తేటగీతులు 
తేటగీతులును నీ నియమములతోనే యున్నవి. 
(1) సర్వప్రాస నియమము, తేటగీతిలో 
నన్నయ కవిత 


సపణవనోపక యున్న మైమజుచి సెంటి. 
బెనంగియున్నను( (బ్రసవింపమొనసియున్న( 
దెవులు గొనియున్న మృగముల దివిరి యేయ 
రెజచి యాహారముగ మను నెణుకులైన. 
ఆది ౫ ఆ. ౫౩ ప, 


శ్రీ. ఎజ్జన మహాకవి అరణ్య పర్వ శేషము 69 


అరణ్య పర్వశేషములో 
కనిముదంబున( బొందెడు వనిత నీవుసుతుల నత్యంత నిర్మలమతుల శౌర్య 
యుతులంగాంచిన సద్దుణాన్వితవు వగపునలదు చిత్తంబులో నీకు జలజనయన, 


ఆరణ్య ౫ ఆ. 3౨౩ ప, 
(2) పూర్వార్థమున( (బాస యుత్తరార్థమున యతి 
నన్నయ కవిత 


ముదుసళులు తమ కిమ్ముగా౬ జదివికొండ్రుగాక పతులకు హితమగు కర్ణమేల 
యొలసిచెప్తుదురహితుల( గలపికొనుట ధర్మువనిరిది నయవిరుద్దంబుగాదె? 


అడ 


ఆది త ఆః శిలా పః 

అరణ్య పర్వశేషములో 

పర(గన మృధుకై టభాసురుల సుతుండు సువ్వె ధరణీశ ధుంధు(డన్‌ శూరవరుండు 

వా(డు పరగర్వమున(ేసి వాండిమిగిలి యమరపతి€ దొట్టివేల్సుల నవమతించె 
ఆరణ్య ౪ ఆ, ౪౦౦ ప. 

(3) పూర్వార్థమున యతియు నుత్తరార్హమున6 బ్రాసయు. 

నన్నయ కవిత 


నా యథాశక్తి. జేసి యన్యాయపథము బరిహరించి మహాత్ముల చరితలందు 
బుద్ధినిలిపి మీ యుపదేశమున శుభంబులయినవాని ననుష్టింతు బ్రియముతోడ, 


సభాపర్వ ౧ ఆ, ౫౭ ప. 
అరణ్య పర్వశేషములో 
నడబెడంగులు నన్నునడుములందు వెలయు వళులుభావంబులు వలుదచన్ను 
గవలనిక్కును నేర్పడంగనికరంగి మదనమార్గణ విదళిత హృదయు(డయ్యె 
ఆరణ్య ౫ ఆ. ౧౯౫ ప, 
నన్నయపదప్రయోగములు 
నన్నయ్యకు మాత్రమే యసాధారణములగు పద ప్రయోగము లీ శేషములో 
నున్నవి. ఈ శేషములో 


70 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


ద్యూత వ్యాజమునన్‌ సభాంగణములో దుర్యోధనుం డట్టు దు 
ర్నీతిం గూరి యొనర్చినట్టి యఘముల్‌ నిష్కంప ధైర్యోన్నతిన్‌ 
జేతఃస్పారుండవైన నీ కొకనికిం జెల్లెన్‌ సహింపంగ-వి 
ఖ్యాతక్షాంతులు లేరె ధార్మికులు నిక్కం బిట్టిరే యెవ్వరున్‌? 
ఆరణ్య అ ఆ. ౧౫౭ ప. 
'ఇట్టిరే' యను పదప్రయోగము “ఎజ్జన” యందు సాధారణముగాంగన్పట్టదు. 
నన్నయయందీ ప్రయోగమును గమనింపుండు. 


తద్దారపాలకుల్‌ దారుణాకారు లపార బలాధ్యులు సార్జుకడకు( జనుదెంచి 
సురరాజసన్నిభు నాతనింజూచి యచ్చెణువడి శూరులెందు 
నీయట్టిరే కురున్నపవీర. 


సభా, ౨ ఆ, ౨౩౬ ప. 
2. “కాలంబుతో గూడం గల్లవు వానలు.” (ఆరణ్య. ౪ ఆ. ౧౫౪ పు 


ఈ (ప్రయోగము నన్నయదే. ఇతరులైనచో6 'గాలంబు నందున గల్లవు 
వానలు” అని (ప్రయోగింతురు. 


3. గనీ ధర్మనిష్టయు నీ తపంబును జూవె” (ఆరణ్య, ౪ ఆ ౧౫౪ పు 
ఇట చూవె' యనునది నన్నయది. 


4. ఉల్లము సత్యసంయమము నూనినవాండవు నీవు విక్రమం 
బొల్లమి( గౌరవాధముల యుద్దతి మైమెయి డెల్లెగాయక 


ఆరణ్య అ ఆ, ౧౫౮ ప, 
'మెయిమెయి ఈ ప్రయోగ మెజ్టనది కాదు, నన్నయ సొమ్మే యిది, 
నన్నయ రచనా స్వరూపము 
పద పదార్థ సంధానము రచన యని యిట వివక్షితము. మొదట బద 
సంధానమును జూతము. 


నన్నయ నచనములు 
1. “అట్టి శారదాగమంబుని నుత్స్ఫుల్ల కమల కల్హార కేసర కరాళ కలిత 
కల్గోలమాలినియు (ననేక మునిలోక సంసేవ్యమాన విపుల పులినోత్సంగయు) 


శ్రీ ఎల్జిన మహాకవి అరణ్య. పర్వ శేషము 71 





నిరంతర తీరవానీర వనమండలీ విలసితయు, నాకాశసంకాశ విశద సలిలయునైన 
మహా సరస్వతీనది ననుదిన స్నానపానాది విశేషంబులC బరితోషంబు నొందుచు. 
బాండునందనులమ్మరుభూమిం గొన్ని దినంబులు వసియించి తదనంతరంబు 
ధౌమ్యాది భూసురులు నింద్రసేనాది మూలభృత్యులు( దోడ _ నరుదేజంగా 
వృకవనంబునకు వచ్చి. 


ఆరణ్య అ ఆ. ౧౪౮ పు 
(ఈ గద్యము “ఉత్కలికాప్రాయము”, చూ. ఆంధ కావ్యాలంకార సూ(త్రవృత్తి) 


2. అగ్నిహోత్రం బస్మదాత్మకం బని యెజుంగుము. సకల యజ్ఞంబులయందు. 
గల్పింపంబడు విశిష్ట (ద్రవ్యంబులన్నియు మదీయంబు. నేను మహనీయంబైన 
యన్నిహోత్ర ముఖంబున( బ్రభవింతు నాత్మజ్ఞులైన మహాత్ములకు నఖిల సంశయ 
చ్చేదంబు . సేయుదు ననవరత తపస్సాధ్యాయ దాన [వ్రత పరాయణులైన 
తపోధనులెందేని విగతశోకులై చరియింతు రట్టిది మామకంబైన పరమపదంబు. 


ఆరణ్య అఆ. ౨౧౫ ప. 
(ఈ గద్యము 'చూర్లము' చూ. ఆంధ్ర కావ్యాలంకార సూ(త్రవృత్తి) 


ఈ విశదతరములైన వచనములు నన్నయకు(గాక యితరులకు6 గూర్చవలను 

కానివి. 1వ గద్యములో € గుండలితమగు పదసంధానము నన్నయది కాదు. 
ఏమనంగా నన్నయ పదసంధానమున నెగుడు దిగుడు లుండవు. ఒకే బిగిని 
ననుల్బణముగా నుండును. అట్టుగాని సమాస రచన నన్నయలోంగన్నట్టదు. కనుక 
నన్నయది కాదంటిమి, కడమ, సమాసముల6 జూడుండు. అవి నన్నయవే. 
దానియందలి బిగియు, నెగుడు దిగుడు లేకుండుటయు, శైథిల్య రహితమును 
గమనింపుడు. అట్టుగాని సంధాన మెజ్జనకు. దజచుగ నలవాటు. అది యతని 
(గ్రంథాంతరముల నుండి (గ్రహింపవచ్చును. ఇంతకు నీ సమాస మనర్హ 
మమూలకము. 


1. “అని యక్రూరుం డనేక (క్రమంబులజెప్పిన వాక్యంబుల. యభిప్రాయం 
బంతయు నెజింగి కృష్ణుండు కంస ధ్వంసనంబునకు సముత్సుకుండయ్యె'. 


2. ఆ రాజపుంగవుండీ రామ దామోదరుల నుదారధీర ప్రతాపధారేయులనంా 
వినియుండుం గావున 


హరివంశము. పూ. భా. ౮ ఆ. ౧౪౫ ప, 


య. . ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


మొదటి గద్యలో గీత గీచిన భాగంబుగడ బిగిలేక పోవుటయు, నుల్బణతయు 
గమనింపవచ్చును. రెండవదానిలో సమాసము వ్యస్తముగాను పదసంధానముల్పణము 
గాను నున్నది. 'ధీరోదార ప్రతాపులిగు గోపులుగా'నని నన్నయ రచనయుండును. 
పైన జూపిన వచనములలో నింకను నొకటి రెండెజ్జన కూర్పు లున్నట్లు 


తోయను. కాని మొత్తము రచన మాత్రము నన్నయదే. అట్టు న యని 
నిర్లీతమగు రచనను గమనింతము రండు. 


“అక్కురుక్షేత్ర శమంత పంచకంబులకు నడుమ రామ(హదంబు, నడుమ 
బితామహు నుత్తరవేది యనంబడునట్టి కురుక్షేత్రంబు మెట్టినవారికిం గురుక్షేత్రం 
బునకు. బోయెద మనినవారికి, గురుక్షేత్రంబున వసియించెదమని తలంచిన 
వారికి సర్వ పాపక్షయంబగు, తదనంతరమున విష్ణుస్థానంబున విష్ణు నర్చించిన 
నశ్వమేధ ఫలంబు”. 

అరణ్య ౨ ఆ. ౨౫౯ ప. 
దీనివలెంబై “చూర్ణ గద్య (2) విశదమగు కూర్చేకదా! 
నన్నయ పద్యరచన 

ఇంక బద్యరచన గమనింతము 

“పాలుపుగా. జంపకోత్సలమాలికల్తూర్చ దిట్టండు నన్నయభట్ట సుకవి” 
సువృత్తతిలకము. శ్రీ వేంకట రామకృష్ణకవులు. 

అన్నట్టుగా నన్నయ చంపకోత్సలముల కూర్చు విశిష్టమైనది. ఈ కూర్పులో 
ధారాశుద్ది గమనింపవలసి యున్నది. అది నన్న్మయయందద్వితీయ మని యంద 
టెజింగినదే! 


“విమల యశోనిధీ; పురుషవృత్త మెజుంగుచునుండు సూవె వే 

దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్‌ 
యము(డును జంద్రసూర్యులు నహంబును రాత్రియు నన్మహా పదా 
ర్థము లివి యుండగా. నరుండు దక్కొన నేర్చునె తన్ను ముచ్చిలన్‌ 


శకుంతలోపాఖ్యానము, ఆదిపర్వము ౪ ఆ. ౮౦ ప, 
దీనిని. జూతము. . 


శ్రీ ఎజ్జన మహాకవి అరణ్య పర్వ శేషము -. 73 


“వినుత భవ న్నియోగ మను వేల యలంఘ్యముగాన యిమ్మెయిన్‌ 
ఘన భుజ వీచి నిభమ వికాసము. జూపక నిల్చెగాక స 

జ్ఞననుత చూడ నీయనుజసాగరముల్‌ దజితోడ విద్విష 

జ్ఞన లయకాలులై కడ6గి సర్వజగంబుల నాక్రమింప(గాన్‌” 


ఆరణ్య ౪ ఆ, ౧౫౯ ప, 


ఈ రెండవ పద్యములో రెండు మూ(డు పాదములందు నన్నయ శైలియే. 


ప్రథమ చతుర్ధ పాదములలో. గూర్పుబిగి సడలి యెజ్జన కూర్పును దెల్పుచున్నది. 
ఈ రెండు పద్యములను గమనింపుండు. నన్నయ శైలి యింకను స్పష్టపడును. 


“ప్రకటిత కోపవేగమున( బద్మదళాయత నేత్రముల్‌ భయా. 
నకతరలీల(దాల్బె నరుణద్యుతి నుద్యతమై ద్రిశాఖ మై 
భ్రుకుటి లలాటదేశమున( బొల్బె. దద్రికూటతటీ త్రిమార్ల్గగా 
నుకృతి ప్రభంజన ప్రియతనూజున కంతకమూర్తి కచ్చట౯”. 


సభా ప. ౨ ఆ. ౫౧ ప. 
ఇది సభాపర్వములోనిది 


“శితభల్లద్వితయంబునన్‌ గడువెసం జేదోయి ఖండించి ఖం 
డిత గోత్రాచల తుంగశ్చంగ శతకోటి స్పార ఘోరానల 

ద్యుతి సాంద్రంబగు శాతభల్ల మొకటం ద్రుంచెంగనత్కుండలా 
న్వితమై యొప్పు నిశాచరేంద్రు శిరమున్‌ వీరక్రియాదక్షు(డై”. 


ఇది యారణ్యపర్వశేషములోని రామకథ యందలిది. చిట్టచివర 'వీర క్రియాదక్షుం 


డై' అనునది మాత్రము నన్నయ సమాసముగా దోంచదు. కాని మిగిలిన దంతయు 
నన్నయ రచనయిే. 


74 


ఇంక ఉత్సలమాలను గమనింతము. 


“ఇంతుల గోష్టినున్న నరు డెంత వివేకము కల్లెనేని న 

త్యంత మదాభిభూతు(డగు ధర్మువుదప్తు( బ్రియం బెజుంగడే 
నెంత వివేకి నయ్యును సహింపక యింతులయొద్ద( బల్కితిన్‌ 
వింతయె కాముశక్తి యుడిగింపగ శక్యమె యెంతవారికిన్‌”. 


మత్తేభమును గమనింతము. 


- ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


“పతదుర్వీధర ధాతునిర్భరజలాభంభై మహాదేహ ని 
గ్గత సాంద్రారుణ పూర మొక్కమొగి నొల్కం ద్రెస్సి నారయణో 
న్నత దోర్దండ విముక్త చక్రనిహతిన్‌ నాకద్విష న్మస్తక 
ప్రతతుల్‌ ఘోర. రణంబునం బడియె భూభాగంబు గంపింపణగన్‌.” 
ఆది ౨ ఆ, ౨౪ 
ఇంక నారణ్య పర్వశేషములో విచారింతము. 
“అమరానీకవిస్సజ్యమాన బహు శస్తాస్తాహతిన్‌ భిన్న దే 
హములై ఘోరమదేభముల్‌ బహుల రక్తాంగంబులై తూలెందీ 
వ్ర మహావాత నిపాత జాత రభస వ్యాఘాత సంధ్యారుణా 
భములో నా నవశంబులై యొజణలుచుం (బత్యర్థి సైన్యంబులన్‌.” 
ఇంకొకటి 
పురుహూతాగ్రసర ప్రభూత జలసంభూతాస్త్ర నిర్ణూతమై 
తిరిగెన్‌ బమ్మరి దైత్యవాహినుల నుద్వృత్తాశ్విక శ్రేణి వి 
స్ఫురితోద్దూత సమీరవేగ విముఖీభూతాకృతిం దూలు భీ 
కర రత్నాకరజాత సంతత తరంగ వ్రాతమున్‌ బోలుచున్‌. 
ఆరణ్య ౫ ఆ. ౨౭౩, ౨౭౪. 
శార్జూలము సాగసు నాస్వాదింతము. 
ఇది నన్నయది 
త్రేతాద్వాపరసంధి నుద్దత మందాధీభూత విద్వేషి జీ 
మూతో గ్రశ్వసనుండు రాముం డలుకన్‌ ముయ్యేడుమాజుల్‌ రణ 
ప్రీతిన్‌ వైరి ధరాతలేశ్వరుల( జంపెన్‌ బల్వురన్‌ దీర్చ ని 
ర్వాత క్రూర కుఠార లూన నిఖిల క్షత్రోరుకాంతారు(డై. 
| ఆది ౧ ఆ. ౭౮ ప, 
ఇంక నారణ్యపర్వ శేషములో 
గీర్వాణ ప్రవిముక్త బాణపటల క్రీడావిలూనంబులై 
గర్యోన్నద్దసురారి శీరములు వీ(కన్‌ డొలె( గల్పచ్చిదా 
ణా యె ళా: 
నిర్విద్దాంబుద మండలోద్గత మహానిర్హాత పాతావధూ 


శ్రీ ఎల్జిన మహాకవి అరణ్య పర్వ శేషము 75 


తోర్వీభృదన గండశైలములతో నూహింప( దుల్యంబులై. 
ఆరణ్య ౫ ఆ. ౨౭౬ ప. 
ఈ కవితాధారను గమనింపుండు. 


గాండీవము విల్లటె యాఖండల నందనుడు విల్లుగల వాడటె-త 
త్కాండంబులు దివ్యములటె యొండేటికి వారి ధనము యుర్వియు సీరియున్‌. 


ఆరణ్య ౫ అ. 3౪౩. 


ఈ నిరర్గళధారా మాధుర్యము నన్న్మయయందు. దక్క మతొకయెడం 
గన్సడదు. ఇంకను. శ్రీరామచరిత్రమునందు( గూడ నిట్టి ధారావైచిత్ర్యమునే 
గమనింప6 గల్లుదుము. 


తాలై లాగురు చందన సాల తమాల్యామ నింబ జంబూ జంబీ 
రాలంకృత లంకొవనజాలంబుల విడిసె వృక్షచర సైన్యంబుల్‌. 


- ఆరణ్య 2 ఆఅ. ౫౫ 


ఇంతేకాక నన్నయ కవితలో. బద్యములం దొక విశిష్ట వైచిత్య మున్నది. 
జాగ్రత్తగా గమనింపవలెను. అది యేదనగా - ఏ పద్యమునందైనను మూండు 
నాల్గు చరణములకు నవిచ్చేదము. అనంగా మూండవ చరణము చివరయు నాల్గవ 
చరణము మొదలును నూటికి. దొంబది తొమ్మిది పాళ్ళు పరస్పరము. గలిసియే 
యుండి తీరును. ఆ రెండు చరణములను విడిపోవుట యెటనో గాని యుండదు. 
కడమవారు తిక్కన యొజ్జన లా విషయము నందంత శ్రద్ధ పూనరు. పై 
వైచిత్రివలన' నొక సొగసు పద్యమున కేర్చడును. పద్యము నడక యుయ్యెల 
యూపుతో నాస్వాద్య మగుట. అది నన్నయ కవితలో ముఖ్యముగా గమనింప( 
దగిన వైశిష్ట్యము. ఇదివరలో. (జూపిన యుదాహరణములందె యిది వివరించి 
గమనింపనగును; కావున దిరిగి యుదాహరింప(బూనను. 


ఈ నిరూపించిన యుదాహరణలను బట్టి యారణ్య పర్వశేషంబునందు. 
గూడ నన్నయ కవితయే యున్నదనియు, నటనట మాత్ర మెట్టన యెరణమని 
యు దెలియవచ్చునే కదా! అంతేకాక సావిత్రుపాఖ్యానములో. జాల భాగ 
మెజ్జన కవితయే కాని యందులో గూడ నన్నయ రచన .చాల చోట్ల( 
దలసూపుచునేయున్నది, కొంచెము సూక్ష్మేక్షిక యవసరము. ఈ విషయమున 
నిప్పటికే చాల (గ్రంథము పెరిగియున్నది. ఈ నిరూపించిన మారగ్గముననే యట 


76 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


గూడ సహృదయులు నన్నయ కవిత నున్నయ మొనర్చంగలరు. ఎజ్జన యారణ్య 
పర్వశేషోన్నయమును గుర్తింపంగలరు. 


నన్నయ యనువాదము 
ఇంకొక విషయమును మాత్రము చూపదను. 


సంస్కృత భారతము ననువదించుటలో నన్నయ పద్దతియే యారణ్య 
పర్వశేషములో. గూడం జాల చోట్ల గన్పడుచున్నది. ఒకటి యుదాహరింతము. 


నన్నయ యనువాద పద్దతి 
నన్నయ సభాపర్వములో సంస్కృత భారతము నిట్లనువదించెను. 
సంస్కృత మూలము 


ఏవ ముక్తాతు కౌంతేయ మపోహ్య వసనం స్వకం 
స్మయం నివేక్ష్య పాంచాలీ మైశ్వర్యమదమోహితః ॥ 
కదలీదండసదృశం సర్వలక్షణ సంయుతం 

గజహస్త ప్రతీకాశం వజప్రతిమగౌరవం ॥ 
ఆభ్యుత్మయిత్వా రాధేయం భీమ మాదర్శ యన్నివ 
ద్రౌపద్యాః ప్రేక్షమాణాయా:ః సవ్య మూరు మదర్భయత్‌. ॥ 
భీమసేన స్త మాలోక్య నేత్రే ఉత్సాల్య లోహితే 

ప్రోవాచ రాజమధ్యే తం సభాం నిశ్రావయన్నివ ॥ 

పితృభి స్పహసా లోక్యం హస్మ గచ్చే ద్వృకోదరః 

య ద్యేత మూరుం గదయా న భింద్యాం తే మహాహవే 


“అమ్ముదితన్‌ విభితహరిణాక్షి. గలాపవిభాసి( కేశభా 

రమ్మున నొప్పుదాని దన రమ్య పృథూరుతలమ్ము నెక్క(గా 
రమ్మని సన్నంజేసె ధృతరాష్ట్ర సుతాగ్రజు. డప్పుదాని దూ 
రమ్మున( జూచి కౌరవకురంగ మృగేంద్రుండు భీము. డల్కతోన్‌. 
లయసమయ దండధర ని 

ర్రయు(డై ధరణీశులెల్ల( దన పలుకులు వి 

స్మయ సంభమ సంభృతులై 


శ్రీ ఎజ్బన మహాకవి అరణ్య పర్వ శేషము 77 


భయమున నినుచండ నా సభం దగ బలికెన్‌. 

ధారుణి రాజ్య సంపద మదంబునం గోమలి( కృష్ణం జూచి రం 
భోరు నిజోరుదేశమున నుండ బిల్చిన యి ద్దురాత్ము దు 
'ర్వార మదీయ బాహుపరివర్తిత చండగదాభిఘాత భ 
గ్నోరుతరోరు( జేసెద సుయోధను నుగ్రరణాంతరంబునన్‌ 


ఇంతకు. గొంత పూర్వము భీముడు ద్రౌపది కేశములను దుశ్ళాసను 
డాకర్షించుటను గూర్చి యిట్లనెను. 


సంస్కృతము 

నహి ముచ్యేత మే జీవన్‌ పదా భూమి ముపస్పుశన్‌ 
మర్త్యధర్మా పరామృశ్య పాంచాల్యా మూర్దజా నిమాన్‌ 
(దీర్భేష నీలే ప్వధ చోర్మిమత్సు జగ్రాహ కేశేషు నరేంద్ర 
సత్యం. కృష్ణా మతిదీర్హ కేశీం). 


తమల ప్రకీర్ష కేశీ పతితార్హవ్మస్తా అనియు నంతకుముందు ద్రౌపది 
లా యణ 
కేశములను గూర్చి చెప్పబడినది. 


ఇట నున్న యనువాద మంతయు మూలము నతిమనోహరముగా రసైక 
ప్రవణముగా, నేకముఖమున సవరించినది. ఇదివరలో దుశ్శాసనుని. గూర్చి 
యొనర్చిన శపథములో “ఇట్లు సేయనైతినేని పితృ పితామహుల గతికిం దప్పిన 
వాండనగుదును” అను మాట యిచ్చటంగూడ మూలములోనున్నను బునరుక్తి 
యగునని త్యజించెను. (ద్రౌపదీకేశము లతి నీల దీర్భములు. ప్రకృతమున దుశ్శాసనా 
కృష్ణములు. (ద్రౌపది సభలో నుండియు నైదుగురు భర్తలయెదుటం బరపురుషుని 
నెచ్చటను నేవనితయు నొందని యవమానము నొందెను. అపుడామె కనులు భీత 
విప్లతము లగుట సహజమే. అప్పటి సౌందర్యమును “విభీతహరిణాక్షి కలాప 
విభాసి కేశభారమ్మున నొప్పుదాని” అని తెల్పెను. మూలములోని కేశ సౌందర్యమును 
“కలాప విభాసి కేశభారమ్మున” అని వ్యంగ్య మధుర మొన్చాను. ఇట్టి పాపుని 
శిక్షించు సమయమున 'లయసమయ దండధర నిద్దయుయడై' అని భీము నగ్గించుట 
యుక్తమేకదా! అది యతనికృత్యమేగదా! “మహాహవే గదయా' అనుదానికిని 
“యద్యేత మూరుం న భింద్యాం” అను దానికిని దుర్వార మదీయ బాహు 
పరివర్తిత..... చేసెద' అనునది రౌద్ర రసాభివ్యంజకమగు సరియైన యనువాదమే 


78 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 





గదా! దుర్యోధనుండు తన యూరు సౌందర్యమును (ద్రౌపదికి. బ్రదర్శించినను 
ద్రౌపదిచూడలేదు. అట్టుగాక చూచెనేని ద్రాపదియం దనౌచిత్యము సంభావిత 
మగును. కనుక త్యజింపంబడినది. (ద్రౌపది తనకు. గల్గిన యాపదను గూడ 
గణింపక దుర్యోధనుని తొడ సొగసును జూచుటనుచితముగదా! కనుక నది 
యట్లు మూలమున నున్నను జెప్పంబడలేదు. భీముండు దానిని (గ్రహించెను. 
కనుకనే తన తొడ నెక్కరమ్మని దుర్యోధనుండు ద్రౌపదికి సంజ్ఞచేసినపు డా 
సౌందర్యము తెలు(గున జెప్పంబడలేదు. ఆ సొగసు పాపారంభము. నశింపక 
తప్పనిది. కనుక నిది (గ్రహించి భీముడా సౌందర్య ప్రదర్శనము నపరాధముగ 
(బ్రదర్శించెనని భీముని పద్యములో ననువదించెను. 'భీమమాధర్షయ న్నివ” అను 
మాటయొక్క భావమును దుర్యోధనుని తొడల గుణమును నపరాధ (ప్రదర్శనలోనే 
భీముండు నిరూపించుట పాండవులందజిలోను భీముండొక్కండే యీ విషయమును 
జూచుటయు, వీని ద్వారమున వ్యక్తపజచెను. ఇటం గర్జుని ప్రసక్తి యనుచితము 
గనుక దానిని వీడెను. అనయా వెనుక, మయసభావమాన సందర్భమున (ద్రౌపదీ 
భీములే దుర్యోధనుని పాటు చూచి నవ్విరి. కనుక వారిరువురకును నవమాన 
కష్టమును గల్సింపవలెనని దుర్యోధనుని తలంపు. కర్టుయటలేండు గనుక నప్రస్తుతము. 
“ఐశ్వర్య మదమోహితః' అనునది హేతువుగ ధారుణి రాజ్య సంపద మదంబున' 
నని ప్రకృతాను గుణముగ ననువదింపంబడినది. 'రంభోరు నిజోరుదేశము' ననుటలో 
'కదళీదండ సదృశం” అనుదాని యర్థము సం(గ్రహింప(బడినది. 'గజహస్తప్రతీకాశం 
వ(జ్ర ప్రతిమ గౌరవం' అను దాని యర్థము భీమునిచే భంగము నొందుట 
కర్ష్వముగా 'ఉరుతుర పదముచే సం[గ్రహింపంబడినది. ఏ విశేషణ మెటనున్న నెట్టి 
యర్థమును బోషించి యుచితమగునో యట్లేయత్యంత మనోహరముగాను, నౌచిత్య 
పరిపూర్ణము గాను ననువదింపంబడినది. ఇంత చక్కని యనువాదము కూడ కం. 
వీ, గారికి సరిగా. దోయలేదు. “పరిశీలించిన పక్షమున భాషాంతర మంతయు నిదే 
ప్రకారముగా నుండును గాని సరిగా మూలము ననుసరించి యుండదు. 
మూలముతోం బోల్చక (ప్రత్యేకముగం జూచునప్పుడు మా(త్రమాం(ధ్రభారతము 
మనోహరముగ నుండుననుటకు సందేహము లేదు.” అని వ్రాసిరి. ఈ (వాత 
ననాలోచితమనుటను బైకి మా నిరూపణము స్పష్టపణుచును. మూలముతోం బోల్చి 
చూచినను, విడిగా. జూచినను( గూడ నాంధ్రమహాభారత మత్యంత మనోహరమేగాని 
యే లోపమును లేదు. కనుకనే కొమట్టాజు వేంకట లక్ష్మణరావు యం. ఏ గారు 
తెల్లు భారతమును గూర్చి యిట్లనిరి. “సంస్కృత భారత మొక బంగారపు ముద్ద. 
తెల్గు భారత మందులోనుండి కొంత బంగారము తీసి మంచి పనివానితనముతో. 
దీర్చిన యొక యమూల్యాభరణము' అని. 


శ్రీ ఎజ్టన మహాకవి అరణ్య పర్వ శేషము 79 


ఈ యనువాదములో నేమి గన్సడుచున్నది? మూల మెంత విసృతముగ 


నున్నను దగినట్లాచిత్యమును నావశ్యకతను గమనించి యొప్పిదముగ సంగ్రహించుట 
నన్నయభట్టారకుని స్వభావము. ఈ మహానుభావుని యనువాద ధోరణిని. 
బట్టియే తిక్కన మొదలగువారు తమ యనువాదపద్ధతుల నేర్పజచుకొనిరి, 
కాని యవి యింతటి సముచిత సుందరములుగా లేవు. ఈ యనువాదములోని 
గుణములే శ్రీనాథుడు శృంగార నైషధపు. (బ్రారంభమునం దన యనువాద 
గుణములని తెల్పెను. అది యట్టుంచు.డు. ప్రకృతపు టనువాద నైపుణ్యమే 
యారణ్య పర్వశేషములో (గూడ గన్పడుచున్నది. 


80 


అరణ్య పర్వశేషములోని యనువాదము 
మూలము 
ప్రోవాచ కృష్ణామపి యాజ్ఞసేనీం దశార్హ భర్తా సహితః సుహృద్సిః 
దిష్ట్యా సమగ్రాసి ధనంజయేన సమాగతే త్యేవ మువాచ కృష్ణః ॥ 
కృష్ణే ధనుర్వేద రతిప్రధానాః తవాత్మజాస్తే శిశవః సుశీలాః 
సద్భిః సదైవాచరితం సుహృద్భిః చరంతి పుత్రా స్తన యాజ్ఞసేనీ ॥ 
రాజ్యేన రాష్టేచ నిమంత్ర్యమాణాః పిత్రాచ కృష్ణే తవ సోదరైశ్చ 
న యజ్ఞసేనస్య న మాతులానాం గృహేషు బాలా రతి మాప్పువంతి ॥ 
ఆనర్తయే వాభిముఖాః శివేన గత్యా ధనుర్వేద రతిప్రధానాః 
తవాత్మజాః వృష్ణిపురం ప్రవిశ్యతదైవ తేభ్యః స్పృహయంతి కృష్ణే ॥ 
యథా త్వ మేవార్తసి తేషు వృత్తం ప్రయోక్తు మార్యాచ యథైవ కున్తి 
తే ప్వప్రమాదేన తథా కరోతి తథైవ భూయశ్చ తథా సుభద్రా ॥ 
యధథా౭. నిరుద్దస్య యథా౭_భిమన్యోః యథా సునీధస్య యథైవ భానోః 
తథా విసేతాచ గతిశ్చ కృష్ణే తవాత్మజానా మపి రౌక్మిణేయ: ॥ 
గదాసిచర్మ గ్రహణేషు శూరా నస్తేషు శిక్షాసు రథాశ్వయానే 
సమ్య గ్వినేతా వినయేతతంద్రీన్‌ తాంశ్చాభిమన్యుః సతతం కుమారః ॥ 
సచాపి సమ్య క్రణిధాయ శిక్షాం శస్త్రాణి చైషాం విధివ త్రదాయ' 
తవాత్మజానాంచ తథాభిమన్యోః పరాక్రమై స్తుష్యతి రౌక్మిణేయః ॥ 
యథావిహారం ప్రసమీక్షమాణా: ప్రయాన్తి పుత్రా స్తవ యాజ్ఞసేనీ 
ఏకైక మేషా మనుయాన్లి తత్ర రథాశ్చ యానానిచ దన్తినశ్చ. ॥ 


ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


అనువాదము 


అపుడు కృష్ణుండు నిజసమీపంబుననున్న పాంచాలిజూచి యిట్లనియె. 

సీ॥ నీ పుత్రులేవురు నీరజలోచన యదుకుమారులు వారు ముదముతోడ 
ననుపమస్నేహ సమాహృతహృదయులై కరి హయారోహణ చరిత(దగిలి 
యాడుచు వివిధశస్త్రవిశేషముల్‌ గణచుచు నొండెల్ల మణచియున్న 
వారు ప్రద్యుమ్నుండు వారికి దివ్యాస్త్రజాతంబులెల్లను బ్రతి నొసలౌ( 
దన్వి యాసుభద్ర తన పుత్రుకంటె నీ తనయులందు. గూర్మి. దనజణంజీయు 
నూజడిల్లు మింక నుజ్బలోన్నతుల( బెంపార6 గాల మనతిదూరమయ్యె. 

(అరణ్య పర్వము) 


పై శ్లోకములన్నింటి భావమును నీ యొక్క సీస పద్యములో సంగ్రహింప( 
బడినది. ఇదివరలో ధర్మజునితోడి పప్రసంగమున మొదటి క్లోకార్థ యుక్తమైనది. 
'కుంతియు (ద్రౌపదియును బాండవుల నెట్టాదరింతురో యట్లే సుభద్ర వారి 
నాదరించుచున్నది.' అని మూలములోనుండ హస్తి నగరములో నెటనోయున్న 
కుంతి ప్రసక్తి యనావశ్యక మని వీడెను. 'తన బిడ్డలను సవతి యెట్టు చూచుచున్నదో' 
యను నారాటము ద్రౌపదికి సహజము. కనుక నది తీరుటకై సుభద్ర తన 
కొడుకు మీంద కన్నం గూడ నెక్కువ ప్రేమతోనే నీ బిడ్డల నాదరించుచున్నది. అని 
సరిగా గ్రహించెను. ఇట నింకొక యౌచిత్యము జాడుయు మూలములో వీ వెట్టు 
చూతువో యట్లే చూచుచున్నది.” అని యున్నది. దానిని “నీకన్న నెక్కువగానే 
చూచును." అనినచో (ద్రౌపది కీర్ష్య గలుగవచ్చును. అందువలన నట్టనక పై 
జెప్పినట్టనువదించెను. పాంచాలమునకు6౬ బంపంబడిన యుప పాండవులు యదు 
నగరమున నుండుటకు విసృత హేతువులు చూపంబడినవి. అంత యనావశ్యకము 
గావున 'కరిహయారోహణ చరితందగిలి యని సం[గ్రహింపంబడినవి. ఈ మొత్తము 
నభిప్రాయమంతయు నుపపాండవు లస్త్రశస్త్రములు నేర్చుటవలన6 గలుగంబోవు 
ప్రయోజనము ద్రౌపదికి సంతోషజనకముగా( దెల్సి యామె “పిల్లల ప్రయత్న 
మంతయు. గౌరవులను జయించుటకే' యని వ్యంగ్యముచేసి పాంచాలి మనసునకు. 
దృష్తి. గొలుపు టత్యవసరము కనుక మూలములో లేకున్నను వివక్షితమే కావున 
'ఉజ్బలోన్నతుల. బెంపారం గాల మనతిదూర మయ్యె'నని చేర్పంబడినది. 


ఇట్టే యింకను విశేషములతో సంగ్రహణ చాతురి. యీ యనువాదమునం 
'బ్రకాశింప6 జేయంబడినది. ఇది నన్నయ భట్టారకునిది కాక మతొకరి సొమ్మెట్టగును? 
ఇట ననువాద పద్యముకూడ నన్నయ సీసపద్యపు నియమముగలదే యనుటను 


శ్రీ ఎజ్జన మహాకవి అరణ్య పర్వ శేషము ' 81 


గమనింపనగును. ఇంక నెజ్జన యనువాద 'ప్రకారమును నిరూపించి ప్రకృతి 
విషయమును దృఢపణుచుకొందము., అన్వయముకన్న వ్యతిరేకము విషయమును 
ధృఢముగా నిరూపించును. గదా! 


ఎజ్జన యనువాదరీతి 
మూలము 


యదైన భర్తా జానీయాత్‌ మంత్రమూలపరాం స్త్రియం 

ఉద్విజేత తదైవాస్యాః సర్పా ద్వేశ్మగతా దివ ॥ 

ఉద్సిగ్నస్య కుత శాన్తిః అశాన్తస్య కుత స్సుఖం 

న జాతు వశగో భర్హాస్త్రియా స్యా న్మంత్రకర్మణా ॥ 

అమిత ప్రహితాంశ్చాపి గదాన్‌' పరమదారుణాన్‌ 

మూలప్రచారైర్జి విషం ప్రయచ్చన్తి జిఘాంసవః ॥ 

జిహ్యయా యాని పురుష స్వభావా ప్యుపసేవతే 

తత్ర చూర్ణాని దత్తాని హన్యుః క్షిప్ర మసంశయః ॥ 

జలోదరసమాయుక్తాః శ్విత్రిణ: పవిత్రా స్తథా 

అపునూంస; కృతా స్రీభిః జడాంధబధిరా స్తథా ॥ 

పాపానుగాస్తు పాపాస్తాః పతీ నుపస్పజ నత 

న జాతు విప్రియం భర్తు; ప్రియా కార్యం కథంచన ॥ 

అనువాదము 

పర్వశేషములో 

చ అలయక మంత్రతంత్ర నివిధాషధభంగుల. జేసి యెంతయున్‌ 
వలతురు నాథులంట మగువా! కడు బేలతనంబు దాన, మున్‌ 


గలిగిన ప్రేమయుం బొలియుగాని యొకంటను సిద్ధిబొంద ద 
ప్రాలంతుకతోడి మన్కి యహిపొత్తుగ జూచు విభుం డెణింగినన్‌. 


చ మగువ యొనర్చువశ్యవిధి మందులు నూయలు నొండుచందమై 
మగనికి. దెచ్చు రోగములు మానక మూకజడాదిభావముల్‌ 
మొగి నొనరించు నద్దురితముల్‌ తన చేసిన చేతనై తుదిన్‌ 
జగమునకెక్కి నిందయును సద్గతిహానియు వచ్చు నింతికిన్‌. 


అరణ్య ౫, ౨౯౬.౨౯౭ 


ఈ యనువాదమునందు మూలములోని కొంతభాగము వదలివేయంబడినది. . 
“'మూలములోని యభిప్రాయము (గ్రహింపంబడినంత వజుకైనను సరిగా (గ్రహింప 
బడలేదు. మొదటి పద్యములోని పూర్వార్థమును. రెండవ పద్యములోని 
యుత్తరార్థమును నమూల్యములు. రెండవ శ్లోకము మొదలయిదవ శోకము 
వజకున్న యర్థము చాలవజకు విడువంబడినది. చివర శ్లోకము నుత్హరార్హము 
కూడ నంతే. “సర్పాద్వేశ్మ గతాదివ” యనుచోట సరియగు ననువాదము కాదు. 
ఈ భావమే తిక్కన యుద్యోగ పర్వములో” పగయ కల్లెనేని పామున్న 
యింటిలోనున్న యట్టు గాక యూజడిల్లి యుండునెట్టు చిత్తము” అని 
యనువదించినా(డు. “పాము పొత్తు అను టుచితము. “అహిపొత్తు” అదుకలేదు.. 
కాకున్నను “అహిపొత్తు” అదుకులెందైనం గలదా? 


అయితే నుడికారపు సొంపున్నది. మొదటిదానిలోని రెండు మూండు 
చరణములును, రెండవదానిలోని యొకటి రెండవ చరణములును నుడికారపు 
సొంపుతో నున్నవి. ఇట్లీ యనువాదము నన్నయకన్న విలక్షణముగాను ననంగా 
మూలములోని కొన్ని విషయములను వీడి, దానికి సొగసులే లేక సామాన్యముగా 
నున్నది. తిక్కన మూలమున లేకున్నను, వివక్షితములు కాకున్నను గూడ నేవేనిం 
గొన్ని యనుభావములచే మూలభావములను బోషింప దొరకొనును. (ఇది 
యప్రస్తుతము. కనుక (ప్రకృత ముదహరింపలేదు.) నన్నయ యనువాదము 
మూలగతములగు భావములను వివక్షితములను, వ్యంగ్యములను సమధిక మగు 
నౌచిత్యముతో ననౌచిత్యమును బరిహరించి వెనుక ముందులు సరిదిద్ది 
రసోజ్ఞ్యలముగా నాస్వాదింప( జేయును. 


కషిత్రయము-అనువాదభేదము 


అనువాదమున సామాన్య దృష్టియుల గదళీపాకము, స్వతం(త్రమగు నుక్తి 
వైచిత్రియు(, దెనుగు సంస్కృతముల సమాదరణమును, బాంచాలి రీతియు, 
జనులను దృషప్తిపజచుటలో శ్రద్దయు నెజ్జనకున్నది. 


అనువాదమున ననుభావ విశేషములచే (మూల వివక్షితములై నను గాకున్నను 
గూడ) మూలగత భావముల నుజ్జ్య్వలముగాం (బ్రదర్శించుటయు ద్రాక్షాపాకమును 
దెనుయ జాతీయమగు నుడికారము సొగసున నత్యధికమగు దృష్టియు, సంస్కతము 
విషయమున సామాన్యమగు దృష్టియు( గొలంది ప్రబంధ బీజధోరణియు నర్ధ 
కైశికీవృత్తియు సామాన్యముగా వైదర్భీరీతియు, జనానంద సంధానమునం జూపును 
దిక్కనది, 


శ్రీ ఎజ్జిన మహాకవి అరణ్య పర్వ శేషము 83 


మూలగతములగు భావములను వివక్షితములగు విశిష్టభావాంతరములచే 
వ్యంగ్య సరళిని6 బోషించి రసపరిణతములుగా నాస్వాదింపజేయునట్టి మహోజ్జ్వల 
మగు ననువాదమున రసైక ప్రవణమైన దృష్టియు, లోకుల వాడుక యందలి 
సంస్కృతమున నెక్కు డాదరమును, దెనుంగున స్వభావాదరణగల. తీరును 
సహజమగు కైశికీ వృత్తియు, సుందర తరమగు వైదర్భీరీతియు, (ద్రాక్షాపాకమును 
లోకహితైక నిరతమగు దృష్టియు నన్నయభట్టారకునిది. ఈ చెప్పిన గుణములకు 
(గ్రమముగా నెజ్జనసావిత్రుపాఖ్యానమును, దిక్కన విరాటోద్యోగములను, నన్నయ 
శకుంతలోపాఖ్యానమును జూచిన (గ్రహింతుము. 


“శారద రా "లలోని యనువాద వైచిత్యము 
ఇంతయేల? నన్నయ “శారద రాత్రులు' అను పద్యమును మూలములోని 


“దృశ్యంతే శాంతరజస: క్షపాః జలదశీతలాః 
గ్రహనక్షత్ర సంఘైశ్చ సోమేన చ విరాజితాః ॥ 


అను శ్లోకమున కనువాదముగా రచించెను. మూల శ్లోకమును ననువాదమును 
ననువాదము కాదు. మొదటి శ్లోకములోని యొక్క 'హంస'లు తక్క మిగిలిన 
యంశమేదియు నందు స్పృశింపనుగూడ( బడలేదు. బాగుగా బరిశీలించినపుండు. 


మజియు నన్నయ కవితలో నొక వైశిష్ట్యమున్నది. కూర్పునందు. జక్కని 
యవిషయమైన బిగి. సంస్కృత పదములనుగానీ వాని సమాసములనుగానీ లోకము 
నందు సుప్రసిద్దములైన పద్దతిలోనివాటినే వాడుట యనుఫప్రాసవాసన లలిత 
విశదమైన వచన రచన సామాన్యముగానే పద్యమే గానిమ్ము; మూండు నాల్ను 
పాదములకు( గూర్పునందు విడిపోవదు. ఇది యారణ్య పర్వశేషములో గొన్ని 
పద్యము లందును, గొన్ని వచనములందును (బదర్భించియే యుంటిని. 


ఇక నెజట్జన. తిక్కనలవలె సంస్కృత పదములను, నలంతి యలంతి వానిని 
గూర్చుటకు నన్నయవలె సంస్కృత పదములను, సమాసములను గూడ సంధించును. 
ఇద్దటి పద్దతులకు సమన్వయ మార్గమై సగము తెలుగును సగము సంస్కృత 
పదములును గల రచన కాని తిక్కనవలె లలిత లలితములగు పదము లలవడును. 
నన్నయవలె నా విషమశ్లేష రచన సమాసములందు మృగ్యము. అంతటి సుప్రసిద్ద 
పదసంధానము కూడ వెనుకాడును. కాని సూక్తి వైచిత్రియుండును. ఈ చెప్పిన 
విశిష్ట గుణంబులను బట్టియే నన్నయ కవిత నెజ్జన కవితను వేణుచేయ( 
గల్లెదము. ఆ (త్రోవ నీ చెప్పిన ప్రతి వైశిష్టమునందును (బ్రదర్శించి యుంటిమి. 


84 ఆంధ మహాభారతోపన్యాసములు 


కొంతమంది నన్నయ తిక్కనల శైలీసమన్వయము నెజ్జన యొనరించె 
ననెదరు. ఇది శుద్ద వెజ్టిమాట. ఈ రెండు శైలులును నెన్నటికినిం గలియవు; ఎవ్వం 
డును గలుపలేండు, నన్నయ శైలి ధారాళమైనది. తిక్కనలోం గుంటి, కుంటిశైలి. 
సుప్రసిద్ధములగు సంస్కృతపదముల సమాసముతో నవిచ్చిన్న ధారవాహికముగాం 
'బ్రవహించునది నన్నయ శైలి. “అలంతి యలంతి తునియలుగా హల సంధించిన 
విధము” ననునది తిక్కన శైలి. రసోజ్ఞ్వలమై మూల వివక్షితములైన వ్యంగ్య 
విశేషములచే( (బ్రధాన విషయమును బరిపోషించుచు నా కాలపు జనుల సంస్కృత 
ప్రచార వచోవికాసమును వివరించునది నన్నయ శైలి. భావబంధురమై మూల 
వివక్షితములైనను స్వీకరించి యానాటి తెనుగు నాటి స్వభావానుగుణమగు తెను! 
గు నుడికారపు టందముతో విలసిల్లునది తిక్కన శైలి. ఈ రెండును గట్టుట 
హిమవద్వింధ్యములను గలుపుట వంటిదే ఇది యెజ్జనలో లేదు. వేణువేణుగా 
వారి శైలుల నతండనుకరింపవచ్చును. కాని యిది యైక్యనిర్యాహకము కాజాలదు 


ఇతనికి నన్నయ తిక్కన లిరువురియందును హరిహరులందువలె నవిషను 
మగు భక్తి, 

“ఉన్నత సంస్కృతాది చతురోక్తి పదంబుల( గావ్యకర్తవై 

యొన్నికమై. బ్రబంధ పరమేశు(డనంగ నరణ్య పర్వశే 

షోన్నయ మాచరించి సుజనోత్సవ మొప్పంగ నిర్వహించితౌ 

నన్నయభట్ట తిక్క కవినాథుల కెక్కిన భక్తి సెంపునన్‌,” 


అని నృసింహపురాణాదియందు( దానే చెప్పుకొన్నాడు. ఆ తీర్తుననే యారణ్య 
పర్వశేషమును బూరించినాండు. 


కాశకుశానలంబనము 


అయితే యరణ్య పర్వశేషములో నన్నయ రచనలుగా6 గన్చడునవి “ఎజ్జన” 
రచనలే. ఎట్టు? “నన్నయ భట్టారకుని” సరససారస్వతాంశ ప్రశస్తి” -ఏదో విశేష 
మెజ్జనకు( జెందినది. కనుక నత(డే నన్నయవలె రచించినాడు. చెప్పెను గదా! 
“తద్రచనయకా పూరించెన్‌” అని కొందణు చిట్టచివర యాశపడుదురు. ఏటి 
వరదలో! గొట్టుకొని పోవువాండు రెల్లుగాని దర్భగాని యాధార మనుకొని పట్టుకొనును 
గదా! 


ఈ విషయము విచారింతము, మొదట వారు చెప్పిన యర్థము తప్పని 
యిది వరకే నిరూపించితిమి. ఆ పదముల మీంద నా యర్థము రాదుకదా! పోనీ 


శ్రీ ఎజ్జన మహాకవి అరణ్య పర్వ శేషము 85 


వారి సంతుష్టికై యొప్పుకొందము. అపుడు మాత్ర మిది పొసంగునా? నన్నయ 
విద్యా విశేష మతనికి. గల్లినచో నారణ్యపర్వ మించు మించుగా బ్రతి 
పద్యమునందును (బ్రతి గద్యయందును నన్నయ తీరును నితర రీతియు( గలసి 
శిథిల శిథిలముగా గన్పట్టు నేమి? నన్నయ రచనయే కావలదా వారి పక్షములో? 
నన్నయ తీరుకన్న వేరు శైలి కనపడుచున్నది. కనుక నిది నన్నయ రచన కాదని 
వారే తెల్పుచుండిరి. పాప మిది యెజ్ఞన రచన యనుటకు హేతువుగా వారు 
తెల్పుదురు కాని; యది కుదురదు. ఎజ్జన యితర (గ్రంథముల శైలికిని దీనికిని( 
జాల తేడా కన్పడుచున్నది. ఎక్కడనో యొక సమాసము “స్ఫురదరుణాంశు 
రాగరుచి” యనునది భారతములోను నృసింహ పురాణములోను సమానముగా 
నున్నదని, యివి రెండును నెజ్జన రచనలే యనుట చాల బొరపాటు. 


పద, పాద, తదర్ధ, సమాస పదాదుల యనువాదము సర్వత్ర 
సాధారణమే 


మహాకవులలో సామాన్యముగా. బద, పదార్థ సమాసముల యనువాదము 
తయుచుగా( గన్సడుచుండునవి యన్నంత మాత్రమున నది యొకరి రచనలే 
యనందగు ననియు, ధ్వన్యాలోకకర్త యానంద వర్దనానార్యులు నాల్లవయధ్యాయము 
చివర జెప్పియున్నాండు. తెనుంగు కవితలో గూడ నిట్టి యనువాదములు చాల 
నున్నవి. కొన్నిటిని జూడు(డు. 


11 అట. బుట్టిన చిగురుగొమైనచేవ, (అల్లసాని పెద్దన-మనుచరిత్రము) 
చిగురు. గొమ్మలు చేవల్‌. (రామరాజభూషణు(డు. వసుచరిత్రము.) 


2. నరవరులో యమ్మ నూతన ప్రియులు గదే. 
3. చంద్రు6 డుదయించెం గాంతి నిస్తంద్రు6. డగుచు. 


పెదపాటి యెట్టాప్రగడ కుమారనైషధములోను, వల్లభాభ్యుదయములో 
శ్రీనాథుండును నీ పాదమును [వ్రాసియున్నారు. కొన్ని యెడలం పద్యములు 
పద్యములే అనూదితము లయినవి. 


వాలికలై నిరిదమ్ముల యేలికలై భావభవుని యెలదూపులకుం 
బోలికలై యుత్కలికల మాలికలై యబలదాశె మహీపతి చూపుల్‌. 


(పిల్లలమళి పినవీరభ(ద్రుండు) 
వాలికలై తెలిదమ్ముల పోలికలై చందమామ పులు(గులకును దా 


86 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


మేలికలైన నిరీక్షణ మాలికల నృసింహు( జూచె మదవతి వేడ్కన్‌ 
మూర్తికవి. (నరసభూపాలీయము.) 


ఇట్టి యనువాదములను బట్టి యేకత్వమును నిర్ణయింవ6 బూనుట చాల! 
బొర పాటు. పోనీ యివి రెండు నొకరివే యందము. అంత మాత్రమున నిట 
శేషమంతయు నెజ్జన దనుటలో! బ్రమాణ మేమి? అట్లే యగుచో మే ముదాహరించిన 
“రయ విచలత్తురంగమ తరంగములన్‌ మదనాగ నక్రసంచయముల సంచలచ్చటుల 
సైనిక మత్స్యములన్‌ భయంకరంబయి” ఈ నన్నయ పద్యభాగమును బట్టి 
యిదియంతయు నన్నయ రచనయనియే యనక తీరదుకదా! వారొక చిన్న 
సమాసము మాత్రమే చూపిరి కాని మేము సామాన్యముగ సగము పద్యమే 
చూపితిమి కదా! అస లింకొక చిక్కున్నదిచ్చట వారికి. ఇట నన్నయ విద్యావిశేషము 
సంక్రమించి నన్నయ రచనగానే భారతము నారణ్య పర్వశేషమును బూరించుచున్న 
వారి యెజ్ఞన రచన నన్నయ రచన కన్న వేలుగా నెట్టుండును! అట్టున్నచో నా 
రచన “నన్నయ రచనగా నెట్టగును? అపుడు నన్నయ విద్యావిశేష మెజ్జనకు 
వచ్చిన దనుటలో సాక్ష్యము కాని ప్రయోజనము కాని, యేమున్నది? 

ఎజ్జన ప్రత్యేక రచన 

అంత నన్నయ రచనగా రచించుచో 'మధ్యాక్కణు' ను మూండు6 గణముల 

మీద యతి నిల్పి రచించెనేమి? నన్నయ నాల్గవ గణముమీ6ద6 గదా యతి 


నిల్సినది? సీసపద్యములు నన్నయ నియమముల వీడి రచియించెనేమి? నన్నయ 
రచనగదా చేయునది? 


నన్నయ యక్క యిది. 


ఆ రాజు గుణములు నా కెజీంగించినట్టులు నన్ను 
నా రాజునకు నెణీంగించి కరుణ నాయందు. గావింపు 
మారంగననుడు నిషధ విషయమున గరిగి యాహంస 
వీర సేనజునకు దానిగుణరూప విభవముల్‌ సెస్పె. 


ఎజ్జున యక్కటు యిది. 


కలదు దేవగుహ్యం బని కమలబాంధవు(డు కర్షు( 
బలికెనని చెప్పి తదియెద్ది బలియు(డా సూతజుండు 
లలితకవచంబు మణికుండలములు నెమ్మెయి( బడసి 
వెలసె ని వ్విధమంతయు వివరింపవలయు నాకు. 


శ్రీ ఎల్జన మహాకవి అరణ్య పర్వ శేషము 87 





మటాకటి 


తిక్కన నాటికే శైవేతర కవుల వాడుకలోనుండి యక్కజలు తొలంగినవి. వాని 
నెజ్జన రచించెననుట సంగతము కాలేదు. ఇంక నేమనంగా నన్నయ రచించినవే 
శిథిలములుకాంగా నెజ్జన వానిని సవరించెను. ఆ సవరింపులోంటోయిన పదములు 
పోంగా నిలచిన వాని నీదుకుటలో మూడింటిమీంద యతి యేర్చడి యుండును. 
ఈ యక్కజలో మొదటి రెండు చరణములును నన్నయ కూర్చుగా6 గన్పడును. 
ఆ కూర్పులో మాటలు తొలంగిపోవుటబయు. గన్పడును. వివరింతుము. 


ఇంతకు6 గొంచెము వెనుక “దేవనిర్మితంబగు రహస్యం బొక్కటి కలదు” 
అని యుపక్షిప్రమయినది కర్ల జన్మవృత్తాంతము. అది యిచట “దేవగుహ్యము” 
అనుట సరియైనట్టు కన్పడదు. ఇంక నేమనంగా “కలదు దేవనిర్మిత మయిన 
గుహ్యంబని కమలబంధుండు గర్జ్హు” అని మొదలు పాఠముండి యుండును. అట 
“నిర్మితమయిన”, “బంధు” ఈ పదములు పోయియుండును. ఎజ్జనగారున్న 
పదముల నున్నట్టు కూర్చుటలో “కలదు దేవగుహ్యం బని కమల బాంధవుడు 
కర్టు' అని సరిచేసి యుందురు. అపుడు మాటమీ(ద నా యతి యేర్పడియుండును. 
ఇది నన్నయ కూర్చే యనుటణొక గుర్తుకూడం గన్పడుచున్నది. ఇతరులైవరైనను 
కవచమును గూర్చి చెప్పుటలో “దృఢతమతోణము. హృద్యోదాత్తంబగు కంకటము” 
(చూ.విరాట ఉత్తర గోగ్రహణము) అందురు. నన్నయ మాత్రమే కర్టుని కవచమును 
గూర్చి “లలితకవచము” అని మూండవ పాదములో వాడినా(డు. ఇది నన్నయదే 
యనుటకు( బ్రమాణ మేమనంగా నాది పర్వములో గర్లుని వృత్తాంతము నుడువు 
నపుడు గూడ “సలలితమైన పుట్టు గవచంబభు కర్టుడు పుట్టె" (ఆది 
5 ఆ. 26 ప.) అని వాడుక చేసియున్నా(డు. ఎజ్జన తన యితర [గ్రంథములందు 
గూడం గవచమునకు “లలిత” యని వాడినట్టు కన్సడదు. ఈ యసాధారణ 
చిహ్నము నన్నయ రచించినదే యీ యక్కణు యని స్పష్టపజుచుచు నెజ్జనచేయి 
యిందు! దగిలెనని యతి విభేదము సూచించును. తక్కినచోట్లం గూడ నీ 
త్రోవయే (ప్రవర్తింపంజేయనగును. 


నన్న్మయనియమముతోడిసీసముల నిదివణకే యుదాహరించితిమిగదా! 
ఆరణ్య పర్వశేషములో నియమము లేని సీసములు 


ఇపుడు నన్నయ నియమమును వీడిన సీసముల నారణ్య పర్వశేషములో 
నుండి యుదాహరింతుముః చూడు.డు. 


88 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


విప్రుల గడు నర్జి వేడిన గలిమిలో బొచ్చెంబు సేయక యిచ్చుటొకటి 
బలితంపషు( బగతుర( బరిమార్చుటొక్కటి దండిటైై యని. జచ్చుటొండె 
నొకటి 

శరణాగతుని నెట్టి శత్రువునై నను గరుణం గయ్యంబున గాను టొకటి 
భామినీ ద్విజ వృద్ధ బాలాతురులకైన యాపద జెచ్చెరం బాపు టొకటి. 


అరణ్య 7 అ. 295 ప. 
మూండవ పాదము నుత్తరార్థములో( బ్రాసయతినియమభంగము. 
ఇంకొకటి 


అతడును దద్భాన మరయంగ మది(గోరి రూపించి యొకపరి చేప వత్తు 
నని పోయి నడికిరేయర్థితో( జనుదెంచు రేయి వచ్చెదనని టేపు వచ్చు 
నేప్రొద్దువచ్చిన నింతయప్పుడ భక్ష్యభోజ్యముల్‌ (గ్లొత్తపాల్పుగనొనర్చు 
నెయ్యదిగోరిన నిచ్చకు రాంబెట్టు నలయదు మదినైన నలుగదెపుడు. 


అరణ్య 7 అ. 323 పు 


మొదటి పాదపు రెండవ ఖండములో' బ్రాసయతి. ఆ నియమము కడమ 
పాదముల రెండవ ఖండములందు విడువంబడినది. గమనింపవచ్చును. 


తేటగీతిలో నియమభంగము. 

తే॥ అనఘు నిద్దేవు సన్నిధియగుటయణగాదె నాకు(బూర్వవర్తనకథనంబునందు 
బోధ మిప్పుడ గల్లెని ప్తుణ్యు. బరమపురుషు. బ్రభవిష్ణు. గృష్టుని 
శరణు సొరుము, 


అరణ్య 4 అ. 284 ప. 
నాల్గవ పాదమున (బ్రాసయు౬ గడమ పాదములందు6 గేవల యతి. 


ఇట్టు నన్నయ నియమముల వీడిన పద్యములు శిథిల శిథిలములైన 
మార్పులు గలవి. అనువాదభేదములు,  పదవైశిష్య్యాభావములు. ఇన్ని - 
గనుపడుచుండగా నన్నయ యేదో విశేషమితనికి. గల్లెనని యట్టనంగలరో? 
ఇంతయేల? “రయవిచలత్తురంగమ” పద్యము వలననే యిందు - అనంగా నారణ్య 
పర్వశేషమునందు నన్నయ కవిత యున్నదని స్పష్టమైనదికదా! ఈ చోటుననే 
యొజ్జన పద్యమును జూడు(డు. 


శ్రీ ఎజ్జిన మహాకవి అరణ్య పర్వ శేషము 89 


శేషములో నెజ్బన పద్యము 
చామర పుండరీక విలస త్పితకేతు పతాకలం గురు 
గ్రామణి యాత్ర నెంతయును గాంతి వహించె నభంబు శారదో 
ద్దామ మరాళనుండల సితస్సుట పద్మవనీ పరిస్ఫుర 
త్తామర సాకరంబున విధంబున భూచరనేత్రపర్వమై 
ఈ యెడనున్న సమాసమేదియు నన్నయది కాదని వెంటనే చెప్పవచ్చును. 
సితపదము రెండు తడవ లుపయోగింప(బడినది. శిథిల విషయమయిన సమాస 
రచన. కాని యుక్తి వైచిత్రి సొగసు కల్షించుచున్నది. 
ఎజ్జన యిుక్తివైచిత్రి 
“పరిఢవింతు( (బ్రబంధ పరమేశ్వరుని ఠేవ సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు" 
అని శ్రీనాథు. డన్నాండు కదా! 
మన యొజ్జన మహాకవి యుక్తి వైచిత్ర్యము స్ఫుటముగా నున్న పట్టాకటి 
గమనింతము. ఆది పర్వములో కర్లజన్మ వృత్తాంత మున్నది. ఆరణ్య పర్వశేషములోను 
నున్నది. ఒకటి నన్నయ రచించినది. రెండవది యెజ్జనది. ఈ రెండు విభేదములను 
గమనింతము. సూర్యునితో గుంతి పలుకుమాటల నన్నయ కూర్చిన విధమిది. 
. 'అజ్ఞానంబున నిన్నుం (ద్రిలోకైకదీపకుం (ద్రిపురుషమూర్తి( ద్రివేదిమయు 
రావించిన యీ యపరాధంబు నాకు సహింపవలయు.” 

ఆ. ఎలుక లేమిచేసి. యింతు లెప్పుడు నపరాధయుతుల సాపరాధలై న 
వారి. గరుణ నెల్లవారును రక్షింతు రనుచు సూర్యునకు లతాంగిమొక్కె 
నన్నయ కుంతి విశదస్వభావురాలు అమాయిక ప్రకృతి. ఇ6క మన యొజ్జనగారి 

కుంతిని గమనింతము. ఎట్టుపల్కునో. 


ఆ. మంత్రబల మెటుంగ మదిగోరి తప్పుచేసితి మహాత్మ దీని( జెట్టగాంగ 
నవధరింప నెట్టులైన నాబాల్యంబు(గరుణ సైపవలయు( గమలమిత్ర, 

వ. అని మజియు ననేక ప్రకారంబుల దివాకరు ననునయించి యొట్టునుం 
(గ్రమ్మటీంపనేరక తన కారణంబున గులంబునకును గురుజనంబులకును నపాయం 
బగుననియును దలపోసి భయంబు మిగుల దెగువ సేసి యతని కిట్లనియె. 

“జగములయందు ధర్మువును సత్యము నీయదిగాదె దేవ! యే 

తగవులు నీ యెజుంగని విధంబులె యిట్టిది నీదు బుద్దికిం 

దగ వగునేని మార్చలుకుదాననె యే నగుగాక నీకు నిం 


90 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


పేగు తె గాచరింపు మిట నావల నయ్యెడు నింద కోర్చితిన్‌. 


ఈ యెజ్జన కుంతి గడుసరి. లాభనష్టముల నెజింగినది, మొదల నెట్టయిన 
తప్పుకొనం జూచి యుక్తి వైచిత్రితో “నాబాల్యంబు. గరుణ సైపవలయు"నని 
చిన్నతనము వలన బొరపాటు జరిగెను. కనుక దానికి సహింపవలయు 
ననియు6 దన కన్యాత్వము నోర్వుమనియు రెండు విధములగు సూచనలతో. 
దెల్పి యతనిని దొల(గించుకొననేరక “ధర్మాధర్మములు నీవెణు(గుదువు. కనుక 
నా పాపపుణ్యము లన్నియు నీ యందె యుంచుకొని నీ యిష్ట(ప్రకారము 
నన్ననుభవింపుము. కాని ముందేమైన కానీ” యని చాల నిపుణముగా నన్నది. 
ఈమెయే రవి సమాగమమునకు భయము కారణమున తయారైనది. ఇట 
నన్నయ కుంతిలోనే గడుసరిదనము లేదు. అచ్చముగా. బల్లెటిదిక్కు పిల్లగా 
నున్నది. ఈ యెజ్జన కుంతి గడుసరి పలుకులు, లాభనష్టముల( జూచుకొని పనికి 
తయారగుట. మాటలలో పని యొక్క మంచిచెడ్డలతో( దనకేమియు బాధ్యతలేకుండ 
నెదుటివానియందే పుణ్యపాపములతో. బాటు లాభనష్టములను జూడ6 భారము 
వైచుటయు, నివి యన్నియు. బరికించి చూడంగా నీమె బస్తీలో నన్ని డక్కా 
మొక్కాలు తిని తయారయిన యాడుపిల్లగా నున్నది. మన యెజ్జన మాటల పొంక 
మిట్టిది. కావున నెజ్జన మహాకవి రచన (ప్రత్యేకత కన్పడునట్టు కొన్ని యీ 
శేషములో నున్నవి. కనుక “నన్నయ విద్యా విజ్ఞానము లెట్టనకు వచ్చి నన్నయ 
రచననే చేసినా డెజ్జన” అనుట కాశకుశావలంబనమేయని నిరూపించు కొంటిమి. 


నన్నయ యారణ్యపర్వము 
ఇప్పటికి దేలిన విషయ మిది. నన్నయ యారణ్యపర్వము నేడాశ్యాసములను 
రచించెను. కాని కాలవశమున నతని (గ్రంథములోని సగముపై చిల్లర శిథిలమై 


పోయినది. అంతకు. బూర్వము కూడ. గొంత శిథిలమైనట్టు, దాని నెవరో కొంత 
పూరించినట్టును నగుపడుచున్నది. అది కొంచెమే దాని కింతటి పాటురాలేదు. 


ఉదహరింతుము. 

హితు(దైన తత్‌ పురోహితు నుపదేశంబు( బేర్మితో జేకొని ధర్మసుతుండు 
నెమ్మి( బుష్ఫోపహారమ్ముల నాదిత్యు. బూజించి భాగీరథీజలంబు 
లందుండి విషయంబులం దింద్రియంబులగ ననవరతావధానమున నొడిచి 
వాయుభోజను(డు( బ్రాణాయామపరుండనై, సూర్యాదినామముల్‌ సూర్యు 





* ఈ బోటు వావిళ్టవాడు “అవములద్రతానుభావమున మడిబి“ అని పాఠమును 
నవరించిరి కాని యిది నరికాదు. ఇంద్రియ జయము ధద్రతానుభావమున గల్లునది 


శ్రీ వజ్టన మహాకవి అరణ్య పర్వ శేషము 91 


గుటీయణి 
తపము సేయుచున్న( దపను( డాతనికి. బ్రత్యక్షమై-త్రిలోకచక్షు. డమర 
వరు(డు దురితహరుండు తరణిత్రయీమూర్తివనజమి(త్రు( డిట్టులనియె. 
గరుణ, 

అరణ్య పర్వము 
మజియు 
పరశుపాశాంకుశ కరవాల శూలముద్గరములు నామీ(దం దెరలగురిసె 
నేనును గడ(గి యద్దానవు శస్త్రముల్‌ వాయంగంజేసితి మాయటేసి 
వెణవక సాల్వుండు వెండియు నా మీ6ద (బరుషశిలావృష్టింగురిసె వరుస 
నమర దమఃప్రకాశములతో దుర్దిన సుదిన శీతోష్ణముల్‌ గదియ( జేసి 
దితిసుతాధముండు శతసూర్య శతచంద్ర శతసహస్రవిష్ణుతతులు చెలు(గ 
గగనతలము నేసె బగలిది రేయిది యని యెజుంగనైతి మనములోన. 


అరణ్య పర్వము 





కాదు. ఇం(దియజాయ మొనగూడిన తరువాతం గాని వ్రతము నరిగా నెరవేరదు అది 
నరవేరినం గాని నరియగు ననుఖభావము కలుగదు. బీదో యనాలోబితముగా నవరింబిరి 
ఇంద్రియ జయమున్లా "ప్రాణాయామము ముందు చేయయణబోవుచున్దాడు. కదా! 
ఆనవరతాను , భావమును నొడిబి“* "అను పాఠాంతరమును దవ్వేయని నృష్టమే కదా“ 
అనవరతావధానమును. నొడిబి“* యను మొధజిపాఠము పొరపాటని కదా యీ 
పాఠము లుత్తశుయులయినవి. అట లేఖక (వ్రమాదమునో అనపరతానధావననొడి బి“ 
అను మూల పొఠమిట్టు చెడియుండును. ఈ యదియే మూలపాఠమగుటకొక కారణ 
మగువడుబున్లది. పాత ముద్రణలయందు. “అనవరతావధానమున నొడిబి“ యను 
పొఠమున్ద్రది కదా! దానికి ద్యణగా మునదియు. నరిర్రైనదియు. నక్షిరముల 
పాఠపాటునకావకాళమి బు) నదియు నీ పాఠమే అనవనరతాశుధావనను అనునది లేఖక 
(వమాదమున అనపరతావధానమునట “ అనియే యుండుననుట. నమంజొనము. 
ఇంద్రియములను విషయములందు వెంటణుడు వెత్తకుండుటలో నొడిబియని యర్థము 
విషయవ్మావ్షత్తి కళించి యనియే యట ఎవక్టోతము కాని నల్లోవలోధము కాడు. పొనం 
గును. ఇతర్‌ అట్టగుబో నూర్చునామంబుల నూర్చునిం గొలిచి జవము సేయుచు 
(ముననులో నుండుట ఇంద్రియములు నర్హాతః తవడుద్ధము అయిన కుదురదు కదా! 
ఇద్దీవ యగు (వకరణాంతరములం. బొట్టు నయ (బదాసెనో బూడుయ. 
పందియార్థంబులం దింద్రియ ప్వాపార యుడఢిగంచి (ఆది.5-60) ఇంద్రియ వ్యాపార 
మనగా విషయాను ధావనయే కదా! 


92 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


ఇట వ(క్రాక్షరములను జూడుండు. యతి భంగము, సీస నియమభంగము 
నున్నది. అయినను నీ పర్వశేషమునకు వచ్చినంతటిపాటు రాలేదు. ఈ భాగము 
బాగుగా6 జెడిపోయినది. “శారదరాత్రు లుజ్ష్బల లసత్తర తారక హారపంక్తులన్‌ 
జారుతరంబులయ్యె వికస న్నవ నీరజగంధ బంధురోదారసమీర సౌరభము. దాల్చి 
సుధాంశు వికీర్యమాణ కర్ఫూరపరాగపాండు రుచిపూరములం బరిపూరితంబులై” 
అను పద్యము తరువాత నుండియు నెట్టనవంటి మహాకవీంద్రుని సాహాయ్యము 
లేనిదే పైకి వచ్చునట్లు లేదు. అందువలననే యచటినుండియు నెజ్జన మహాకవియా 
శేషములను నెన్నికతో(బూరించెను. అసలా పద్యములోనే చిట్టచివర “పరిపూరితంబులై" 
అను పదముత్తర (గ్రంథ మితరులచే. బూరింపంబడునని సూచించుచున్న 
దందురు కొందయు పెద్దలు. ఇట నున్న పాఠాంతరముల వలననే [గ్రంథము 
శిథిలమయినదని స్పష్టమగు చున్నదికదా! 


అయితే నన్నయ (గ్రంథములోని పద్యములలో? గొన్ని యటనట శిథిలము 
లయినవి. కొన్ని యసలే పోయినవి. కొన్ని యెడల గొంత కథాభాగమే నశించినది. 
తిరిగి యట రచింపవలసిన యావశ్యకతయే కలిగినది. ఇట్టున్న యన్ని రకముల 
శిధథిలాంశములను గూడ నన్నయ కవితారీతి యటనటం గొలందిగా నెజ్జన మహాకవికి( 
దోంచినది-కన్పడినది. అట నిట్టు “త(ద్రచనయకా” ఇట్లు నన్నయ రచనయగునని 
యెన్నిక చేసి యత(డా శేషమును బూరించినాండు. పద్యములలో. బదములు 
పోయినచోట వానినే కూర్చినాండు. కొన్ని పాదములు లేనిచోట నా పాదములఈ 
బూరించినాండు. ఒకటి రెండు పదములే నన్నయవి దొరికినచోట మిగిలిన 
భాగమును గల్పినా(డు. కణాంశములలో. గొన్ని పద్యములు పోయినవని సంస్కృత 
మూలమును బట్టి తోచినచోట ననువదించి చేర్చినాండు. కథలు లుప్తమయిన 
యెడల వానిని. దన రచనతో. బూరించినాండు. 


ఇట్టెన్నో విధముల మన మహాకవి నన్నయ రచనగానే దానితో నదుకు 
నట్టుగా బూరించినాండు. ఇట్టెన్ని విధముల నెన్నిక చేసి కూర్చినను నన్నయ 
రచనతోడి యానురూప్యమునే, యతని రచనయే యనుకొను నంతటి 
యనురూప్యమునే (ప్రధానముగా మనసులో బెట్టుకొని, కవీంద్ర కర్షపుట 
పేయముగాన్‌-నన్నయగారి (ప్రసన్న కథాకలితార్థయుక్తి చెడిపోకుండల బురాణ 





* బబ నన్టుయ 'సారమతిం గబీంద్రులు ద్రనన్ష కథా కలిత్తారయుక్తిలో 
నారనీ మేలునాన్‌” అని వలుకుట గమనించబినబో ఆలీంద క్షర్ణనుట. వేయముగాన్‌” 
అని యట్ఞన యనుటలోని రవాన్త్వమును దెలియం గల్తుడుడు.. రెండు కవితలంధును 
నాశుడూవ్తుమేకదా నమాన ఫలము నిచ్భునది. 


శ్రీ ఎల్జిన మహాకవి అరణ్య పర్వ శేషము 93 


ధోరణిలో నీ మహామహుండు తన పూరణాస్త్రమును నెరవేర్చినాండు. కనుకనే 
“తద్రచనయకా నారణ్య పర్వశేషము6 బూరించె గవీం(ద్రకర్లపుట పేయముగాన్‌' 
అన్నాండు. ఎజ్జనగారి సూక్తి వైచిత్రి యట్టిది. “పరిఢవింతు( బ్రబంధ పరమేశ్వరుని 
శేవ సూక్తి వైచిత్రి నొక్కొక్కమాటు” అన్న శ్రీనాథుని పలుకుల భావ మిదే, కను 
కనే యీ యారణ్య పర్వములో నన్నయ యొజ్జనల కవితలు కలసి మెలసి నన్నయ 
రచనయే యను నంతటి యానురూప్యము నొందినవి. వీనిలోని భేదము గుర్తింప 
వలయు నన్నచో నత్యంత సూక్ష్మేక్షికయే మిక్కిలి యావశ్యకము. అతడే తెల్పినాం 
డు. “ధీరవిచార” మత్యంత మావశ్యకమని. 
అరణ్య పర్వశేష పూరణ మనితర సాధ్యమైనది 

అయితే ఈ పూరణ మితరులకు సాధ్యముకాదు. ఉభయ భాషలందును 
సమగ్రమగు విజ్ఞాన ముండవలెను. వెనుక ముందు కవుల మార్గములతోం 
బరిచయమును వానిని సరిగా ననుసరింపంగల శక్తి విశ్వాసములు నుండవలెను. 
స్వతంత్రముగా (వ్రాయుటకన్న, ననువదించుట కష్టము. అట్లనువదింపనైన నగును 
గాని, యితరుల యనువాదములతో సరిగా నదికి సరిపోవునట్టుగా. బదపద్యార్థ 
రచనానువాదాదికము నెన్నిక చేయుట మిక్కుటమగు కష్టము. అందును, నొక 
డాం(ధ్ర భువనోపజీవ్యు(డు. మరొక(డు కవిబ్రహ్మ. వారి యిద్దతీ శైలులును, 
శయ్యలును విభిన్న (ప్రస్థానములు. అట్టియెడ వెనుకనున్న నన్నయ కవితతో నీ 
పూరణము భేదింపకపోవు నవసరమే కాక ముందున్న తిక్కన కవితతో. గూడ 
నానురూప్యము నొందకున్నచో “ప్రసన్న కథా కలితార్థయుక్తి"తో 'నక్షర రమ్యత' 
నాశించి “నానా రసాభ్యుదయము'తో 'హృదయాహ్లోదము' నొంద(దలంచి 
“సాధుజనులకు హర్షము సిద్దించునా?' కనుకనే మన యెజ్జన మహాకవి 'నన్నయభట్ట 
తిక్కకవినాథుల కెక్కిన భక్తి పెంపునన్‌' నన్నయారణ్య పర్వశేషము “ఎన్నికమై” 
సరిగానూహించి యున్నయ మొనర్చెను. అదివజ కెటనో పడియుండి కన్పడకున్న 
నన్నయ (గ్రంథమును “స్ఫురదరుణాంశురాగరుచి-ఎజ్జన తన పదాద్యవయవ 
సంధాన స్పురణతో ఛాయలనింపి పొంపిరివొవంేసి పైకిందీసికొని వచ్చెను. 


భారతభాగములను బతిబంధించిన వాండు-ప్రబంధపరమేశ్వరుండు 


ఇపుడు నన్నయ తిక్కనల (గ్రంథములు. భారత భాగములు సరిగా6 బ్రబంధింప 
బడినవి. అందువలన సుజనుల కుత్సవముగల్లెను. అపుడు వారంద రతనికి( 
(బ్రబంధ పరమేశ్వరుండని యెన్నిక చేసిరి. ఇది వాస్తవముగా జరిగిన కథ. దీని నత 
డే స్వయముగా? దెల్పెను. ఇట్టి వాస్తవికమగు కీర్తికిత(డెల్ల విధముల నర్హుడు. 


94 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


ఉపసంహారము 

ఈ (ప్రబంధ పరమేశ్వర బిరుద మితని నొంది ధన్యమైనది. ఈ బిరుదము 
యొక్క వాస్తవ చరిత్రమును విమర్శించి వాస్తవమును దెలిసికొని మనము 
ధన్యులమైతిమి. “ధన్యో మాఘకవి ర్వయం చ కృతిన స్తత్ఫూక్తి సంశీలనాత్‌” అని 
కదా మల్లినాథుండన్నది. శాస్త్రకావ్యమగు మహాభారతమును దాని స్వరూప స్వభావ 
సౌందర్యములు చెడకుండ శాస్త్రకావ్యశయ్యతో మన తేనె తెలుగున గూర్చివైచియా 
'కథాసుధారస మజ(స్రము నాగళపూరితంబుగా6 (గ్రోలునట్టను[గ్రహించిన నన్నయ 
తిక్కనల (గ్రంథభాగములను (బ్రబంధించిన దీ యారణ్య పర్వశేషము. దీనితో మన 
మహాకవి యెజ్జనకున్న సంబంధపు వాస్తవాంశమును దన సూచనల ద్వారమున 
దెల్సి యతని మనన నిధిధ్యాసలతో నాతని వాస్తవ దర్శనమున కుపయోగించిన 
దీ పద్యరాజ (శ్రవణమే యని యింకొకమాజు కృతజ్ఞతతో స్మరింతము. 


స్పురదరుణాంశురాగరుచి. బొంపిరివోయి నిరస్త నీరదా 
వరణములై దళత్కమల వైభవ జృంభణ ముల్లసిల్లను 
ద్దురతర హంససారస మధువ్రత నిస్వనముల్‌ సెలంగ(గా( 
గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళ(. జూడ.గన్‌. 


ఓం తత్సత్‌ 
శ్రీకృష్ణార్ణణమస్తు 
ఉన్నత సంస్కృతాది చతురోక్తి విధంబుల గావ్యకర్తవై 
యెన్నికమై( బ్రబంధ సరమేశు( డనంగ నరణ్య పర్వశే 
షోన్నయ మాచరించి సుజనోత్సవ మొప్పంగ నిర్వహించి తౌ 
నన్నయభట్ట తిక్కకవినాథుల కెక్కిన భక్తి పెంపునన్‌. 


-ఈ పద్య మిట గుర్తుంచుకొనవలెను. (నృసింహపురాణము) 


శ్రీ ఎజ్జన మహాకవి అరణ్య పర్వ శేషము 95 


క్‌ 
శ్రీ తిక్కనగారి విరాట పర్వము 


శ్రీ కోరాడ రానుకృష్ణయ్య 


3 


శ్రీవాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే 
లోకానాం స్థితి మావహ న్య్యవిహతాం స్రపుంస యోగోద్భవాం 
తే వేదత్రయ మూర్తయః త్రిపురుషా స్పంపూజితా వ స్సురై 
ర్ఫూయాసుః పురుషోత్రమాంబుజభవ శ్రీకంధరా శ్రేయసే॥ 


“శ్రీయన గౌరినా. బరంగు చెల్వకు( జిత్తము పల్లవింప భ 
దాయిత మూర్తియై హరిహరంబగు రూపము. దాల్చి విష్ణురూ 
పాయ నమ శివాయ యని పలఠల్కెడు భక్తజనంబు వైదిక 
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్టసిద్దికిన్‌” 
“అంభ నవాంబుజోజ్ఞ్యల కరాంబుజ శారదచంద్రచంద్రికా 
డంబర చారుమూర్తి ప్రకటస్సురదీపిత రత్నదీపికా 

చుంబిత దిగ్విభాగ నిజసూక్తి వివిక్త నిజప్రభావ భా 
వాంబరవీథి విశ్రుతవిహార! మముం గృప(జూడు భారతీ”. 


“పరమనివేక సౌరభవిభాసిత సద్గుణపుంజ వారిజో 

త్కర రుచిరంబులై, సకలగమ్య సుతీర్థములై, మహామనో 
హర సుచరిత్ర పావన పయఃపరిపూర్ణములైన యీ సభాం 
తర సరసీవనంబుల ముదంబొనరం గొనియాడి మొక్కెదన్‌”. 


“శ్రీమధాంధ్ర సారస్వత పరిషత్తు” వారు హైదరాబాదు నగరమున జరుపుచున్న 
యీ యాంధ్ర భారత మహోత్సవములో బాల్లొను నవకాశము నాకు( 
గల్పించినందులకు-అందలి కార్యకర్తలకు- ఆ పరిషత్తువారికి నేనెంతయు. గృతజ్ఞ( 
డను. ఆంధ్ర సారస్వత చరిత్రలో నొక నూతన యుగ ప్రారంభకాలములో మన 
మున్నాము. ఈ యుగమున ఖండకావ్యములకు6 గథానికలకు, నేకాంక నాటికలకు, 
జానపద గీతికలకు6 గల ప్రాముఖ్యము ప్రాచీన వాజ్మయశాఖలకు(, నందు. 
బురాణ (ప్రబంధములకు( గలుగదేమో యనిపించుచున్నది. అట్టి సమయములో 
నీ హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తువారు “ఆంధ్ర భారత వారోత్సవము” 


96 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


లనే జరుపందల పెట్టిరని వినుట నాకు గొంత యాశ్చర్యమును నత్యంతానందమును 
గూడం గలిగించినది. అంతకుం గొద్ది పూర్వమే “కాకినాడ ఆంధ్ర సాహిత్య 
పరిషత్తు” వారీసారి పరిషత్సభ రాజమహేంద్రవరమున జరుగునని తెలిపినపుడు 
“వేంగీ దేశమునకు నాయక రత్నముం బోలిన రాజమహేంద్రపురంబునందు” 
జరుగబోవు నా సభలో నన్నయ భట్టారకుని భారత రచనను గూర్చిన ప్రసంగములు 
జరుపుకొనుట యెంతయో యుక్తము. గావున వారట్టు సమ్మతించిన 'నేనట్లు 
చేయదలంచితినని పాచించితిని.. 


ఆంధ్ర సాహిత్యమున కాదికవి నన్నయ్య యెట్లయ్యెనో, యతని కాలము 
, నందు నతనికి. బూర్వమునందు. దెలుంగుభాషు జాతీయము, సాహిత్య 
సంప్రదాయములు నెట్టివై యుండెనో, యింకను బరిశీలించి తెలిసికొనవలసిన 
యావశ్యకత యొంతైనం గనంబడుచునే యున్నది. ఇంకను-నీ నవ్యయుగములో 
నాపా6త కవుల భాషా సాహిత్య సంప్రదాయాలను గూర్చిన చర్చ లెందుకయ్యా-అంటే 
నేను చెప్పలేను. కాని, యాదికవియని మనము చెప్పుకొనుచున్న నన్నయ, 
యాదికవి యెందు కయాండో, యతనికిం బూర్యమున దేశమునంగల భాషా 
సాహిత్య సంప్రదాయాలెట్టివో .- తెలిసికొనవద్దా? అతడు ప్రయోగించిన 
శబ్దజాలమునకు, నత(డు వాడిన తెలుంగు జాతీయమునకు-ఒక పట్టికయెనను 
నింతవటకు మనము తయారు చేసికొనలేదే! ఆంగ్రమున షేక్సియర్‌ మహాకవిభాష 
కొక (ప్రత్యేక వ్యాకరణమే రచింపంబడి యున్నది. కాని మన యాదికవి తెలుగు 
భాషా జాతీయ మెట్టిదో, తెలుగు నుడికార మెట్టిదో, సంస్కృత శబ్దప్రయోగ వైఖరి 
యెట్టున్నదో, యది యిప్పుడు మన వ్యవహారమున నెంతవణకు(గలదో, యెంత 
. వజ కర్ణమగుచున్నదో, యను విషయము లింకను బరిశీలనార్హములే యగుచున్నవి. 


“నమ్మనేర నయ్యెదను, కరుణ గలుగుమమ్మ కమలనేత్రి”, మా యందు. 
గుడిచిపొమ్ము; నూతిలో వెలువడ. గోమలిం దిగుచట, “వాని వచనంబు 
లవకర్లించుట”. మహాభారతంబు నిర్మించుట, “అగ్నులు విహరించుట, దుర్యోధను - 
దూషించుట; నీతదర్థంబుగా దేవనిర్మితము; ధృతర్మాష్టుననుజ్ఞానము, 
సాంధద్రారుణపూరము” వంటి ప్రయోగము లిప్పుడు సులభముగా నర్ధమగుచున్న 
వనంగలమా? అర్థము కాక పోతే-వానితో( దల (బ్రద్దలు కొట్టుకొనుట యెందు కా 
పుస్తకముల నటకల కెక్కించండి. జానపద గీతాలను బాడుదామంటే, చెప్పలేనుగాని. 
భాషా పరిణామము, నర్ధ విపరిణామము, సాహితీ సంప్రదాయములు నాదికవి 
నాటివైనా తెలిసికొనవలెనంటే ప్రగతికి. బ్రాచీన సంప్రదాయ జ్ఞానము కూడ 
నావశ్యకమే నంటే, వీనిని. గూర్చి మనము (ప్రత్యేక శ్రద్దవహించవలసి యున్నది. 


శ్రీ తిక్కనగారి విరాట పర్వము 97 








ఇట్లని నేను తలంచుచుండగా. - నింతలో నీ హైదరాబాదు పరిషత్తువారు 
“ఆంధ్ర భారత వారోతృవము'లనే తలపెట్టినట్టు విని యెంతయు 
హృదయాహ్లాదమును బొందితిని. అందులో వారు. నన్ను “హృదయాహ్లోది చతుర్ధ 
మూర్చితకథోపేతంబు నానారసాభ్యుదయోల్లాసి విరాటపర్వము”ను గూర్చియే 
ప్రసంగించమనటం కూడ తటస్థించినది. సుమారు 25 సంవత్సరముల [క్రిందట 
నేను మద్రాసు విశ్వవిద్యాలయములోని తెలుగు భాషాశాఖలో నాంధ్రభాషా 
సాహిత్యములను గూర్చిన పరిశీలన (ప్రారంభింపవలసి వచ్చినప్పుడు, మన 
సాహిత్యములో నాంధ్ర భారతమే తొలి యుద్గంథము గావున, దానితోనే మన 
భాషా సాహిత్యముల పరిణామమును గూర్చిన పరిశోధన కార్యము (ప్రారంభించుట 
యుక్తమని తలంచితిని. ఆ కాలములో నీ భారతమును గూర్చి నేను ్రాసికొన్న 
మాటలివి. 


"Itis only proper that a critical and historical appareciation of 
the Telugu Language and Literature should begin with a study of that 
great work. Critics are prone to remark that the last word on Telugu 
Bharata has already been said, and that there is nothing more to be 
worked on that subject. Butit may be said that they have to realise 
that Mahabharata is a diamond with many facts still demanding the 
viw and appreciation of the critics of Andhra" ఈ మాట లప్పటికివలె 
నిప్పటికిని యన్వయించుచునే యున్నవి. 


నన్నపార్యు(డు చెప్పినట్టు “విశ్శజనీనమై” పరంగు నీ భారతరత్నము. ఇప్పటికి 
నింకనుగూడ దాని నాశ్రయించిన వారి దృకృథములను బట్టి యందు. దీర్పం 
బడియున్న ముఖవైఖరులను బట్టి-వింతకాంతుల నీనుచునే యుండుననుటకు. 
సందేహము లేదు. ప్రత్యేకముగ నిప్పుడీ పరిషత్తువారు తలపెట్టిన యీ భారత 
మహోత్సవములే యందుకు. (బ్రబల నిదర్శనము లగుచున్నవి. 


కావుననే యీ మహోత్సవములను జరుపుటకై యీ పరిషత్తు వారిని ్రేరే 
పించినందులకు, నా యాంధ్రకవిత్రయ స్తోత్రపాత్రులైన - వేదత్రయ మూర్తులగు 
నా పురుష్నత్రయమును, హరిహరనాథ దేవుని, భారతీ దేవిని - నా కవిత్రయము 
వారి పలుకులలోనే స్మరించి, పరమవివేక సౌరభ విభాసితులగు నీ పరిషత్స 
భాసదులకు (మొక్కి, తొలుత - నించుక కవిత్రయ (ప్రశంసకు మీ యనుజ్ఞ 
వేడుకొనుచున్నాను. 


98 తక మహాభారతోపన్యాసములు 


కవిత్రయ ప్రశంస 

తిక్కనార్యుని విరాట పర్వమును గూర్చి ప్రసంగింపవలయుననియే పరిషదాజ్ఞ, 
అయినను నాంధ్ర కవిత్రయములో మిగిలిన యిద్దజినిం గూడ నించుక ప్రశంసించిన 
గాని తిక్కనార్యుని యొద్దకు రాలేము. ఏమనంా, నీ యాంధ్ర భారత రచనా 
రీతి-లేదా నిర్మాణ రీతి, యట్టిదయినది. నన్నయ దీనిని నిర్మాణమే యన్నాండు. 
“అజుండు భువనత్రయంబువలె. గృష్ణద్వైపాయనుండు మహాభారతంబు నిర్మించినాం 
డలోట. 'రచన' అనుచోట నన్నయ 'నిర్మాణ' శబ్దమును వాడుట మన కిప్పుడు 
కొంత క్రొత్తగా. గన్సడవచ్చును. కాని నన్నయ “నిర్మించి” అనే వాడినా(డు. ' 
అంతేగాక నన్నయ తాలి శ్లోకమున నవితథమగు లోకస్థితి విషయమున బేర్కొనిన 
పురుష్నత్రయ మెట్టిదో, యతండు ప్రారంభించిన యాంధ్ర భారత రచనా విషయమున 
మనకు( గవిత్రయ మట్టిదైనది. సామాన్యముగా నా పురుష్మత్రయమును మనము 
సృష్టిస్థితిలయ కారకులుగా. దలంచి (బ్రహ్మ, విమ్ము మహేశ్వరులను వరుసలో. 
జెప్పుకుంటూ ఉంటాము. కాని నన్నయ తొలి శ్లోకములో వేదత్రయ మూర్తులగు 
నా పురుషత్రయమును- “బురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరు” లను వరుసలో 
బేర్కొన్నా(డు. ఈ వరుసనే మన కవిత్రయమున కన్వయించినట్లయితే, పురుషోత్తమ 
స్థానమున-నాదికవియగు నన్నయ, అంబుజభవ స్థానమున(-గాలమును బట్టి 
తరువాతి వాండేయగు-కవిబ్రహ్మ-తిక్కన, యటుపిమ్మట శ్రీకంధర స్థానమును- 
నటు తరువాతి వాండగు “శంభుదాసుడు, ఎజ్జా పైగ్గడ”- అని. ఈరీతిగాం 
గాలక్రమమును బట్టి మన కవిత్రయము వారితో నన్వయించుకొనవచ్చును. 
అయితే యిక్కడ నొక చమత్కార మున్నది. నన్నయ తొలి శ్లోకములో 
“పురుషోత్తమాంబుజభవ శ్రీ కంధరాశ్రేయసే"' యని రచించి యా వెంటనే చెప్పిన 
గద్యలో నేమన్నా(డో చూడుడు. “అని సకల భువన రక్షణ (ప్రభువులై యాద్యులయిన 
హరిహర హిరణ్యగర్భ పద్మోమావాణీ పతులను స్తుతించి” యంటాండు. మొత్తముమీ( 
ద స్తుతించినది త్రిపురుషులనే యయినా తొలుత శ్లోకములో. జెప్పిన వరుసను 
వెంటనే చెప్పిన గద్యములో మార్చినాండు. తరువాతంగూడా 'హరిహర పద్మగర్భులను 
అనే పద్యములోనే నీ వరుసలోనే స్తుతించినాండు. ఈ మార్పువలనం గలిగిన విశేష 
మేమనయగా బురుషత్రయమునకు మన కవిత్రయము ఛాయా పురుషులుగా 
మనము. గ్రహించినప్పుడు తొలుత శ్లోకములో, “బురుషోత్తమాంబుజభవ శ్రీ 
కంధరా” అను వరుసలోని పురుషోత్తముండు. హరి-నన్నయ మొదటిస్థానమునే 
యా(క్రమించి యుండ, రెండవస్థాన మా(క్రమించిన-అంబుజభవు(డగు-కవిబ్రహ్మ" 
తిక్కన మూండవవాండగుట. శ్రీ కంధర-హరస్థానమున మూండవవాండగు 


శ్రీ తిక్కనగారి విరాట పర్వము శ | 99 


శంభుదాసు-ఎజ్జన రెండవస్తాన మా(క్రమించి హరి హిరణ్యగర్భుల నడుమంజేరుట 
తటస్థించినది, ఇట్టు వారివారి కాలమునుబట్టి గాక భారత (గ్రంథ నిర్మాణమును 
బట్టి చూచినచో హరిహర స్థానముల నాక్రమించి మొదటి రెండున్నణ పర్వములు 
రచించిన నన్నయ, యతడు వదలివేసిన యారణ్య పర్వశేషమును బూరించిన 
శంభుదాసుండగు ఎజ్జనల కా “విరాటపర్వమిట నుద్యోగాదులంగూడ( 
గా” “పదునేనింటిం . దెనుంగు బాస” రచించిన “హిరణ్యగర్భ” స్టానీయుండగు 
కవిబ్రహ్మ తిక్కన వచ్చేది. కాబట్టి నన్నయ తరువాతి గద్యములో జెప్పిన హరిహర 
హిరణ్య గర్భ' అను వరుస[క్రమము భారత [గ్రంథ నిర్మాణ క్రమమున కన్వయించు 
కొన్నచోం జక్కంగా సమన్వయ మగుచున్నది. ఈ కారణముచేతనే భారత రచనా 
క్రమమునుబట్టి తిక్కన మూండవవాండగు చున్నాడు. కాంబట్టై యూతనికి ముందు 
హ రిహరస్థానీయులగు కవుల (ప్రశంస కూడ( జేయవలసి క యని నేను 
వెనుక జెప్పేనది. ఏమైనా యీ యాంధ్ర భారత నిర్మాణమే యొక్క కవిచేతనోగాక 
యీ కవిత్రయము వారిచేతనే జరిగి యుండుట యాంధ్రజనుల మహాభాగ్యమే 
యనక తప్పుదు. అట్టు జరుగవలసి యుండుటచే మహర్షితుల్యుండగు నన్నయ 
తొలి శ్లోకమున డ్రమూర్తుల స్తవము మూలముగా సూచించినాడేమో! ఆంధ్ర 
సారస్వత (ప్రపంచ మవితథమై క్రమపరిణామమును బొంది యాంధ్ర జనుల 
జీవిత పథమును దీరి దిద్దుచు, నాంధ్రలోక స్థితిని నిర్వహించుటలో నీ కవిత్రయము 
నాంధ్ర సాహిత్యలోకము పూజించుచుండునని సూచించినవాండైనాండు. అవిరళ 
జపహోమతత్సరు(డు, సంహితాభ్యాసుండునగు. నన్నయ పురుష్రతయమును 
బూజించుట' యతని నిరూఢ వైదికతా సంపన్నత్వమునే సూచించినదైనను, 
నాశ్టోకముతోC (ద్రిపురుష స్మరణతో నాతండవలంబించిన యాంధ్ర భారత రచనా 
మహోద్యమము కాలగతినిం గవిత్రయము మూలముగా. గొనసాగిన రీతిని మన 
మించుక పరిశీలించినట్లయితే “బుషీణాంపునరాద్యానాం . వాచమర్జోనుధావతి” 
యను, నార్యోక్తి స్మరణకు రాక మానదు. తొలుత నాతండు చెప్పిన 
“పురుషోత్రమాంబుజభవ శ్రీకంధరాః' అను సమాసమును దరువాత వెంటనే 
గద్యలో 'హరిహర హిరణ్యగర్భులుగా' మార్చుట సంస్కృతములో సమాస రచన 
కనుకూలముగానో,' పద్యములో గణాల కనుకూలముగానో రచించుటయేగాని 
మటేమి కాదని తలంపవచ్చును. అట్లే తలంతము గాక; అట్టేయైనను వానిలో 
మొదటిది భారత రచనను జేపట్టిన కవుల కాల వ్యవస్థకును, రెండవది గద్యలోని 
_'హరిహర పద్మగర్భు' లనునది భారత గ్రంథ రచనలోని నిర్మాణ పద్ధతికిని 
సరిపోవుచుండుట యాశ్చర్యజనకము కాదా? నన్నయ కొలిచిన “హరిహరాదులనే” 


100 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


తరువాత దిక్కనకూడ “హరిహర పద్మగర్శులను నాది కవీంద్రు” నని 
కొలుచుటయేగాక, నన్నయకు రెండు వందల సంవత్సరముల తరువాత. దిక్కన 
విరచిత భారత భాగమును గృతిగొనుటకు 'హరిహరు' లేకమయిన పరతత్త్వ 
రూపమే హరిహరనాథుడై సాక్షాత్కరించుట కూడ మజియొక విశేషముగా 
నున్నది. -గ్రంథ రచనా రీతిని బట్టి తొలి మూండు పర్వములలో (హరిహరులకు) 
న్‌ యెజ్జనల క్రేర్సడవలసి. యున్న సాన్నిధ్యము తిక్కన కాలమునకే 

హరిహరనా” 3 రూపమున వెలసి నట్టయినది. మటీయొక విశేష మేమన౦గా 
నన్నయ తరువాత వచ్చిన కవిబ్రహ్మ నన్నయ యారణ్య పర్వశేషమును దెలి6 
గింపక వదిలివేసినాండని తెలిసియే “అందొనర్చె మూండుకృతు లాంధ్రకవిత్వ 
విశారదుండు విద్యాదయితుండు మహితాత్ముడు నన్నయభట్టు దక్షతన్‌” అని 
రెండున్నణుకు మూండని సామాన్య దృష్టితో వ్రాసి నాండా, లేక తెలియకయే 
యట్టనుకొనినాండా యనున దొక ప్రశ్న. అతని కది యసంపూర్ణమని తెలియదనుట 
యుక్తముగాం గనంబడదు. తెలిసియు దానిని. బూరించుటకు ధిరచిత్తుండు, 
నాత్మపదస్టుండు నగు నాతని .యుదాత్తతను (క్రిందు పజచుటే యగును, తాను. 
రచింపందలంచిన తక్కిన పదేను పర్వముల రచనను గూర్చి “తుదిముట్టన్‌ 
రచియించు టొప్పు బుధ సంతోషంబు ' నిండారంగన్‌” అని ఘంటాపథముగాం 
__ జెప్పుకొని “దీక్షావిధినొంది” చేపట్టినవాండింకం గొద్దిగా మిగిలి యున్న యారణ్య 
_ పర్వశేష భాగమును గూడ జేప ట్టినచో ముగింపలేకపోవునా? కావున నాతం 
డద్దానినిం దెలిసియే చేపట్ట దలపలే దనవలసియున్నది. ఈతని నోట 
వచ్చినట్లుగానే, యా మూయ కృతులును, నాంధ్రకవిత్య విశారదుండగు నన్నయభట్టు 
రచించినట్టుగానే చెల్లుబడి కావలసి యున్నది కాంబోలును! భవితవ్యత బలీయము 
కాదామటి! 


_ అయిన మజొక విషయము. తిక్కన మాత్రము. మానవనాథుండగు రాజ 
రాజనరేం(ద్రునికి6 గృతిగాం (బ్రారంభింప(బడి, విరచితమయిన భారతారణ్య 
'పర్వముతో, నా రచనను , బ్రారంభించి కృతిపతిత్వ మర్దించి వచ్చిన “హరిహర 
నాథునకు” పరమేశ్యరారాధన మెట్టు చేయగలడు? ఎంగిలికూడుతో నా 
పరమేశ్వరారాధనము చేయంగడంగుట యెప్పటికైన నా యారణ్యపర్వశేషభాగము, 
నన్నయ రచించినట్లే మానవనాథుని కంకితముగనే రచింపంబడవలసి యున్నదని 
యాతని యుద్దేశ్యమై యుండును. కావుననే తిక్కన దానిని బుద్దిపూర్వకముగానే 
ముట్టలే దనవలసి యున్నది. 


శ్రీ తిక్కనగారి విరాట పర్వము | 101 


దీనినింబట్టి భవితవ్యత యనునది యాంధ్రుల పాలిటికి భారత రచనకై 
కవిత్రయమునే నిర్ణయించి పెట్టినదా యని తలంపవలసి వచ్చుచున్నది. 


అట్లు పదేను పర్వములు తుదముట్టన్‌ రచియింతునని చెప్పి రచింప గలిగిన 
కవిబ్రహ్మ తనకొజకే వదలివేసినాండో యన్నట్టుగా. దెలిసియు వదిలివేసిన 
“యాయారణ్య పర్వశేషమును దద్రచనయకాం బూరించుట”కు సిద్ధపడిన - శ్రీ 
కంధర స్థానీయు(డగు శంభుదాసు( డీయాంధ్రావని నవతరించుటకు మరల నొక 
శతాబ్దము పట్టినది. అప్పుడైన నాతనిని వెలయింప( జేయుటలో (బ్రకృతికి లేదా 
భవితవ్యతకు వేతొక మార్గము తోంచక గాంబోలు నీ పూర్వకవుల యిద్దతీ కవితా 
లక్షణములనే (గ్రహించి మూండవ వానిని నిర్మాణము గావించినదా యన్నట్లు 
నన్నయ తిక్కన ్రతిభాశక్తులను, రచనా రీతులను నెజ్జనయందు సంక్రమింపం 
జేసి యాతనిచే నా యారణ్య పర్వశేష పూరణమును సాధింప జేసినట్టున్నది. 

ఆంగ్ల సాహిత్యమున మిల్టన్‌ మహాకవినిం గూర్చి (డైడెన్‌ అను కవి చెప్పిన 
యీ (క్రింది వాక్యములు మన యాంధ్ర భారత కవితాత్రయము పట్ట నన్వయింప( 
దగినట్లగపడుచున్నవి. 


గమనింపుడు. 


Three poets in three distant జెక్ర౭$ born 

Greece, Italy and England did adorn 

The first in loftiness of thought surpassed 

The next in majesty, In both the last 

The force of Nature, could no further two. 

To make a third She Joined the other two. 
Dryden (Under Milton's Picture) 


తెనుంగున భావ భాషా రచనా గాంభీర్యమునకు నన్నయను మించినవారు 
లేరు. కావ్యకళా ్రాఢిని, రచనా శిల్పమునందును దిక్కనను మించినవారు లేరు. 


సాహిత్యమున వీనికి మించి కావలసిన దేమి గలదు? ఎణాపైగ్గడ కవి 
త్రయములో వీరి తరువాత వచ్చినవాండు గనుక, వీరిద్దజిలో. గల యుత్తమ 
గుణములను బుణికి పుచ్చుకొని, తనలో జీర్లించుకొని, యా భారతకథా శేషమును 
'తద్రచనయకా నన్నయ రచనగానే పూరించి చీలిపోయి విడివిడిగానుండిన నన్నయ 


102 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


తిక్కనల భారత భాగములను దాను నడుమేరి కలిపివేసి, తెనుంగు భారతమున 
కొక సంపూర్ణతనాపాదించి, యాంధ్ర భారత కీవిత్రయములో. దాను నొక 
స్థానమును, నందు నడిమి స్థానమును సంపాదించుకొని ప్రబంధ పరమేశ్వరుండై 
(ప్రసిద్ధింగాంచినాండు. . 


ఇది యంతయు ననంగా - నీ తెలుగున భారత రచన కవిత్రయము వారిచే 
శతాబ్ది త్రయకాలాన, నిట్లు జరుగవలసియుండుట యనేది. తిక్కనాచార్యుండు 
మజొక సందర్భమున. జెప్పినట్టుగా “ననన్య సామాన్య కారణంబగు పరమధర్మ 
'ప్రకారంబని” తలంప( దగినట్టున్నది. 


ఇంతవణకీ యాంధ్రభారత కవిత్రయ రచనావిధానము “అనన్యసామాన్య 
కారణం” బనుట యుక్తియుక్తమే యనిపించినను నది యాంధ్ర జనుల జీవిత 
చరిత్రలో “పరమ ధర్మ ప్రకారం” బగుట గూడ సార్థకమే యనుట యెట్సొ 
నిరూపింపంబడవలసి యున్నది. 


కాలానుగుణ్యముగా నీ యాంధ్ర భారత కవులకు నన్నయ తిక్కన, లాంధ్ర 
రాజుల సామ్రాజ్యకాలమునుండియు. తెలుంగు దేశమున నెలకొనియుండిన వైదిక 
మత సంపత్తిని, దరువాత దక్షిణ పళ్చిమ దేశభాగములందువలె వీరత్వమునొందిన 
వైష్ణవ శైవమార్గములం ద్రొక్కనీయక, ధర్మాద్వైతపథమున, భేదములేని భక్తితో 
నద్దైతభావనిరూఢి తో నాంధ్రజనులను దత్సాహిత్యమునుగూడ నడుపుచు 
భారతీయాం(ధ్ర జాతీయపథమును దీర్చిదిద్దంగలిగిన వారై రనునదియే “యనన్య 
సామాన్యకారణం బగు పరమధర్మప్రకారము” అగుచున్నదని, యదియే యాం(ధ్రుల 
మహాభాగ్య మని చెప్పవలసియున్నది. 

ఆంధ్రజాతి - జీవిత పథము. 

ఈ విషయము బాగుగా బోధపడవలె నన్నచో, యాంధ్రజాతి జీవితపథ 
ప్రకారమును గూర్చి యించుక మనము పరిశీలించవలసి యుండును. ఇది మీకు 
(శ్రమ కలగినచో6 గ్గుప్తముగాం దెలిపెదను. మొత్తము మీంద భారతజాతి జీవితపథ 
క్రమమంతయు వైదిక మార్గనిష్టమై యాధ్యాత్మికదృష్టి నమసరించినదే యని చెప్పం 
దగినను, దేశకాల భేదమును బట్టి యది కొన్ని మార్పులకు లోనగుచు వచ్చినది. 

విశ్వామిత్ర శాపహతులుగా జెప్పంబడిన వారిలోం జేరిన యాంధ్రజాతివారు, 
బహుశః కొంతకాలము వైదిక సంస్కారములకు లోనై యుండినను, వింధ్యదక్షిణ 
భాగము నాశ్రయించిన తరువాత(, (గ్రమముగా దక్షిణ దిశగా వ్యాపించి; కృష్ణా 


శ్రీ తిక్కనగారి విరాట పర్వము 103 





గోదావరీ మధ్యభూముల నా(క్రమించి, యచ్చటి (ద్రావిడ, నాగ జాతులవా రగు 
“తెలుంగు” జాతివారితోం గలసిపోయి, తమ ప్రాకృతముతో (బాటు వారి తెలుంగు 
భాషను గూడ నభ్యసించి, వారికి. దమ యాంధ్రత్వము నబ్బయణేసినారు. ఇట్లు. 
తెలుగు లాంధ్రులతో6 గలసి యాంధ్రులై తమ తెలుగును మాత్రము, విడువక 
నిలువంబెట్టుకొన్నారు. ఈ దేశీయులతోం జేరుటవలనం గలిగిన బలముచేం గృష్టానదీ 
తీరమున శ్రీకాకుళము రాజధానిగా నొక రాజ్యము స్థాపించి క్రమముగా నుత్తరమున 
కెగం (ద్రాకి మగధరాజ్యమును స్వాధీనము చేసుకొని యాంధ్ర సామ్రాజ్య 
స్థాపకులైనారు. ఆకాలమున నీ దేశమున బౌద్ధమునకు నెలవై యున్నను నాంధ్ర 
' రాజులలో? బెక్కురు వైదిక మతావలంబకులేయై యనేకయజ్ఞముల నొనర్చి దేశమున 
వైదిక మతమునకే స్థిరవాసము గల్పించిన .వారిలో ముఖ్యులైనారు. ఆ రాజులలో 
“యజ్ఞశ్రీ. వంటి పేళ్ళే. యిందుకు నిదర్శనములు. శాతవాహన ప్రభువులలో 
బెక్కు మంది యశ్వమేధ, రాజసూయ, అగ్న్బ్యాధేయ అప్తోర్యామ, దశరాత్రాది 
యజ్ఞములను జేసినట్టు నానాఘాట్‌ శాసనములవలన6౬ దెలియుచున్నది. 
ఇక్ష్యాకురాజులలోం గూడ శ్రీశాంతమూలాదులసన్నిష్టామ వాజపేయాదుల నొనర్చినవారే. 
కాని యతని సోదరి శాంతసిరి మొదలగువారు బౌద్దులై నాగార్జునకొండ యందలి 
పెక్కు శిల్పములకు మూలకారకులైనను, రెండు మతములు దేశమున ద్వేషము 
లేకయుంబెంపొంద సాగుటచే దేశము శిల్పవైభవమునకు నెలవైనది. వీరి పిదప 
నానందగో(త్రజులును, నప్రమేయ హిరణ్యగర్భ 'ప్రసవులు. దామోదరవర్మ 
'గోసహ'స్రానేక హిరణ్య “గర్ఫ్భోద్భవోద్భవు(డు”నని యున్నది. శాలంకాయన ప్రభువులు 
భగవచ్చిత్రరథ స్వామిపాదానుధ్యాతులు, పరమ భాగవతులు, పరమ మహేశ్వరులు. 
ఆ తరువాతి విష్ణుకుండినులు శ్రీ పర్వతస్వామిపాదానుధ్యాతులు, (క్రీ.శ. 7వ 
శతాద్దినుండి తెలుగు దేశము నేలిన చాళుక్యులు స్వామి మహాసేనపాదానుధ్యాతులు, 
సప్త మాతృకలు వారి యభిమానదేవతలు, పంచాయతనపూజ, ప్రాచీన వైదిక 
మతపోషణము, వర్ణాశ్రమ ధర్మరక్షణము వారి వంశలక్షణములు. కావుననే 
నన్నయభట్టు 'హరిహరాజ' గజాననార్క షడాస్య మాతృ సరస్వతీ గిరిసుతాదిక 
దేవతాతతిం గొల్చియే భారత రచనను బ్రారంభించుట తటస్ట్రించినది. తొలుత జైన 
బౌద్దములు గూడ నీదేశమున విశేషవ్యాప్తి గాంచినను, వైదికమందే పాలకులు 
చూపుచు వచ్చిన విశేషాభిమానముచేతం గుమారిలభట్టు, శంకరాచార్యులు మొదలగు 
వారు (ప్రతిపాదించిన, వైదికధర్మాద్వైతమతబోధల యందు గలిగిన 
యాదరాభిమానము లాంధ్రుల కితర మతములందుం గలుగలేదు. కావుననే జైన 
బౌద్దములు తమిళ కన్నడ దేశములందు విశేషవ్యాప్తి. . గాంచుటయేగాక, 


104 ఆంధ్ర .మహాభారతోపన్యాసములు 


(శ్రీస్తుశకారంభమునుండియు నా యా భాషలలోని వాజ్మయములందును (బ్రతిఫలింప( 
జొచ్చినవి.. తెలుగు దేశమునందు క్రీ.శ. తొలిదశ శతాబ్దిని వైదికమతముతో! 
బాటు సంస్కృత భాషా ప్రాబల్యమెక్కువై, దేశభాషయందు వైదిక పండితులకు 
నిరసన భావము (ప్రబలుటచే. 'నాకాలమున .నీ భాషలో శిష్టవాజ్మయము' ప్రబలు 
నవకాశము సన్నగిల్లిపోయినది. కావుననే క్రీస్తుశకము తొలిశతాబ్దములలో బౌద్దము 
కొంత శీల్పకళా మూలముననే యీ దేశమున వ్యక్తమైనదిగాని వాజ్మయ ధర్మమునం ' 
బ్రతిబింబింపలేదు . తమిళ దేశమందలి (ప్రాచీన . వాజ్మియమున . జైనబౌద్ధ 
మతానుయాయుల రచనలే విశేషముగా నుండినవి. దీనిని. (బ్రతిఘటించుట 
కేర్పడిన వైష్లవాళ్వార్డు, శైవనాయనార్గు రచించిన (గ్రంథము లిటీవల( (బ్రఖ్యాతి( 
గాంచినవి. కన్నడ దేశమున జైనమతము రాష్ట్రకూటాది రాజన్యుల (ప్రాభవమునC 
బెంపొందుట, కన్నడ సాహిత్యమున( దొలియుగమును జైనమత యుగముగా6 
జేయంగలిగినది. (క్రీ.శ. 9-10 శతాబ్దులందలి కవిరాజమార్గకర్త కన్నడ రత్నత్రయము 
మొదలగు వారందణు జైనమతాభిమానులే. తెలుగు దేశము తొలి నుండియు 
వైదికమతోద్చుద్దమగుటచేం గాంటోలు నీవాజ్మయమున జైన బౌద్దమత యుగములు 
లేకపోయినవి. చాళుక్యరాజులు దేశవాజ్మయమును గొంత పెంపొందించినను, 
శిష్టులు పండిత సభలలో నీ భాషలో శిష్టవాజ్మయ రచనను నిరసించు చుండుటచే. 
(బభువునుండి ప్రబలమైన యవలంబనము, ప్రోత్సాహము కలిగినగాని తెలు. 
గులో శిష్ట వాజ్మియము బయలుదేరుటకు. దగిన ' యవకాశము . కలుగలేదు. 

అట్టితరుణము _ మన్గుమార్గవర్తను(డగుం రాజనరేండద్రుని 'ప్రభుత్వకాలముననే 
తటస్థించినది. దానిని నిర్వహించి కొనసాగించుటకు, నన్నయ వైదిక సంపత్తి 
తోడ్పడినది. ఆ వైదిక వాతావరణమును బెంపొందించుటకు శిష్టవర్గము నొప్పించి, 
యాంధ్ర జగద్దితము సమకూర్చుటకు( దగిన గ్రంథము పంచమవేదమగు భారతమై 
వెలసినది. ఈ రీతిగా నన్నియు నొక్కరీతిగా సమకూరుటచే భారత సంహిత 
యాది కావ్యము, నాది కవి నన్నయభట్టారకు(డు నగుట తటస్థించినది. ఈ రీతిగా 
భారతీయమగు సనాతన ధర్మోద్భుద్దమగు. వైదికధర్మమును దక్షిణ దేశమున 
నాదినుండియు నిలువంబెట్టినవారాంధ్రులు, వారి సహజతత్త్వము శిష్టవాజ్మాయా 
దర్శమునం (బ్రతిబింబింప6 జేయంగల రాజ్యము, కాలము, యోగము (క్రీ.శ. 11వ 
శతాబ్దికింగాని కలుగలేదు. తూర్పు చాళుక్యరాజులలో( బరస్పర కలహము లంతరించి 
దేశమున గొంత అశాంతి నెలకొన్నది. సమస్త వర్ణాశ్రమ ధర్మరక్షకు(డు, నాదిరాజ 
విభు(డునగు రాజనరేంద్రుండే తగినప్రభువైనాండు. అతనికి. దగిన వాడే యతని 
కులబ్రాహ్మణుండు. అవిరళ జపహోమతత్సరు(డు సంహితాభ్యాసు(డు (బ్రహ్మాండాది 


శ్రీ తిక్కనగారి విరాట పర్వము 105. 





నానాపురాణ విజ్ఞాన నిరతుండు. లోకజ్ఞాడునగు నన్నయ భట్టారకు(డు; వీరిద్దణి 
దృకృథములకు నా కాలపు వైదిక వాతావరణమునకు( దగిన (గ్రంథము పంచమ 
వేదమై పరంగిన భారత సంహిత. అయితే యిట్టిదానిని. దెలుంగులో రచించుటకు 
నప్పుడు మాత్రము శిష్టు లొప్పుకొనినారా? అంటే దానికి. దగిన (పేరణము 
ప్రోత్సాహము (ప్రభువునుండియే వచ్చినది, రాజు. తలయకొన్న-నేమి కొదువ? 
ఇతడు విమలమతింబురాణములు, నర ధర్మశాస్త్రముల తెజం గెతేంగినా, 
కావ్యనాటక (క్రమములు పెక్కు చూచినా, యీశ్వరాగమములందు బుద్ది నిల్సినా, 
యతనికి శ్రీ మహాభారతంబు నందలి యభిప్రాయంబే విన నభిలాష పెద్దదై 
యుండునను(ట. అదివణకే బహుభాషల, బహువిధముల, బహుజనముల వలన 
నాతండు భారత కథను విన్నవాడే. లేనిచో నట్టు విన్నవారికి బహుయాగ ఫలంబు 
వచ్చునని యెట్లు చెప్పంగలిగియుండును. ఇక్కడ బ్రధానవిషయము “వినుట”యే 
యని మనము గమనించవలె.. భారతాదులు, బహుపురాణములు మొదలగునవి 
పురాణము చెప్పగా నరుగులమీంద, వీధులలోను, రచ్చకూటములలోను జేరి 
వినుచుండుటచేతనే పట్టణములలోను ([గ్రామములలోను జనులంతా, జాతీయ 
ధర్మతత్తాన్ని తెలుసుకుంటూ ఉండేవారు. చదవడం వాయడం రాక పోయిన 
సామాన్యజనులుకూడ విద్యావంతులై ధర్మతత్పరులై ధర్మప్రవర్తన నల 
వజచుకొనడానికిదే మార్గముగా ఉండేది. తమిళ రాజ్యంతో(గల సంబంధాన్నిబట్టి 
రాజరాజ నరేంద్రుడు తమిళభాషలో పెరుందేవనార్‌ రచించిన భారతాన్ని పశ్చిమ 
చాళుక్యుల సంబంధమునుబట్టి కన్నడ భాషలోని పంప భారతాన్ని, రన్న రచించిన 
భారతకథ గదా యుద్దాన్ని అతడు వినియుండునని మనము నిశ్చయించవచ్చును. 
కాని యవి భిన్నమత సంప్రదాయాలతో గూడినవి గావున నాతనికి. దృప్తి 
కలిగించినట్టులేవు. అసలు భారతమునకు( బంచమవేదమని ప్రసిద్ధి. వేదాధికారము 
లేనివాని కిదే వేదమార్గమును దెలుపునది. దేశీయములగు తమిళ కన్నడ భాషలలో 
భారతకథ రచింపంబడియుండలాల దెలుంగు భాషలో మాత్ర మెందుకు రచింప 
బడంగూడదు? వైదికమతానికి విడిదిపట్టయిన యీ తెలుగుదేశములో నీ భారతము 
వైదికమత దృష్టిలో తెనింింపంబడుట యుక్తముగదా. కావుననే యాతండు “జననుత 
కృష్ణ ద్ర్వైపాయనముని వృషభాభిహిత మహాభారతబద్ద నిరూపితార్థ మేర్చడం 
-దెనుగున రచియింపు మధిక ధీయుక్తిమెయిన్‌” అని నన్నయ నాజ్ఞాపించుట 
తటస్థించినది. పంపాదుల కథలవలెగాక, కృష్ణద్వైపాయనుని హృద్గతార్థమును 
వెల్లడిచేయురీతిని దెనిగించవలెనని యాతని యభిప్రాయము. అనంతరంబు 
నీతనికి శ్రీ" మహాభారతం(బునందలి యభిప్రాయంబు విన నభిలాష పెద్దదై 


106 - . ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


యుండుటకు మతొక కారణము. కూడ కలదు. అది యిది. “హిమకరుందొట్టి 
పూరు భరతేశ కురుప్రభు పాండుభూపతుల్‌ [క్రమమున వంశకర్తలన(గా మహినొప్పిన 
తదీయవంశమున బ్రసిద్దులై విమల సద్గుణ శోభితులైన పాండవోత్తముల చరిత్ర” 
యది. కావున నది యాతనికి సతతంబు 'వినంగ నభీష్టము. అట్టివాని యభీష్టమును 
దీర్చుటకే సర్వవేదశాస్త్రముల యశేషసారమే యనంయగి, విశ్వ జనీనమై పరంగు 
భారతమును “సత్సభాంతర సరసీవనంబులను ముదంబునం గొనియాడి” నారాయణ 
భట్టు సహాయమునుగొని యందలి పండితుల యనుమతిని. గూడ బడసియే, 
నన్నయ భట్టారకు(డు 'తెనుగునన్‌ మహాభారత సంహితారచన బంధురుండైనాం 
డు'. అట్టి మహనీయుని మహారచన యాంధ్ర జగద్దితంబు “గాక పోవునా!” నర 
నారాయణు లిద్దజు గలిసి సాధించిన భారతాంధ్రీకరణోద్యమము జగద్ధితము 
కాకుండుటెట్టు? అయితే యవితథమగు నీ లోకస్టితి యొక నరనారాయణుల 
చేరిక చేతనేగాక వేదత్రయ మూర్తులగు త్రిపురుషులచేతను సాధింపంబడందగినదై 
యున్నది. 


ఆంధ్రజాతి తాలినుండి యవలంబించిన వైదికమతము చాలవణకు( (గతు 
నిర్వహణము, పంచాయతనాదిపూజ, యద్వైతభావ తత్పరత, వీనితోం గూడినదే 
గాని ప్రత్యేక శైవ వైప్లవాగమాది పరతంత్రతతోం గూడినది కాదు. కావున వైష్ణవ 
మతవ్యాప్తికి, దేవాలయోత్సవాడంబరమున కు, వైష్ణవ భక్తికి దక్షిణదేశ 
మాటపట్టయినట్లే, శైవాభిమానాతి రేకమునకుC గన్నడ దేశము ముఖ్యస్థాన మయినది. 
ఆయా మతప్రవాహము లాయా దేశములలో. బొంగి పొరలినప్పుడా పొంగు 
మాత్రమే తెలుగు దేశముపై( గొంత పాటినదిగాని, వాని కిచ్చట స్థిరత్వమెప్పుడు( 
గుదరలేరు. ఆదినుండియు నాంధ్రులకు మూర్తిత్రయ విషయమున భేదభావముగాని 
యొకరికంటె నొకరు హెచ్చుతగ్గను భావముగాని యెప్పుడును లేదు. కావుననే 
నన్నయ వేదత్రయ మూర్తులను భారతాదిని స్తుతించి పూజింపంగా, గొంత 
కాలమునకు శైవ వైషప్లవములలో వీరత్వము నవైదికత్వ చిహ్నములు పెరిగి భేదభావము 
హెచ్చగుచున్న సమయమున గవిబ్రహ్మయగు తిక్కనార్యుండు పర (బ్రహ్మస్థాన 
మాక్రమించి, యీవైదిక మతమందు శివవిష్ణు భేదమునకు( దావులేదు లేదని 
సూచించుచునే యాంధ్రభక్తజనావళి యెల్లపుడు “విష్ణురూపాయ నమశ్శివాయ” 
యని పల్కుచు( దన్ను గొల్చుచుండ హరిహర రూపము దాల్చిన యా పరతత్త్వ 
మెల్లపుడు వారి కభీష్టసిద్ది గావించుచుండునని విరాట పర్వాది నుద్దోషించినాండు. 
ఈ విధముగా వైదిక మతాభినివేశము గలిగిన యాంధ్రజాతి జీవితపథ మవైదిక 
శైవవైప్లవ మార్గముల బడకుండ, నద్వైత భావనిరూఢి మాగ్గముననే గలసి 


శ్రీ తిక్కనగారి విరాట పర్వము 107 


వర్తించున ట్లుద్చోధిరంచుచు, వైదిక మార్గమున, ధర్మాద్వైతమే యాంధ్రుల జీవిత 
పద్దతి యగునట్టుగా. దన భారత రచన మూలముగా. దీర్చి ధ్రువము గావించినాం 
డు కవిబ్రహ్మయగు న | 


"తాను తీర్చిధిద్దుటే కాదు. అసలు తొలుత భారతము రచించిన 
కృష్ణద్వైపాయనుని పరమోద్దేశము కూడ నదే యన్న ట్టి టీ విధముగా జాటుచున్నా( 
డు చూడుడు. 


“విద్వత్సంస్తవనీయ భవ్యకవితావేశుండు విజ్ఞాన సం | 
పద్విఖ్యాతు(డు. సంయమిప్రకర సింభావ్యానుభావుండు క 
ప్లద్వైపాయను( డర్టి లోకహిత నిష్టంబూని కావించె ధ 
ర్మాద్వైతంబగు భారతాఖ్యమగు లేఖ్యంబైన యామ్నాయమున్‌.” 


భారతము ధర్మాదై ద్ర్వైతమును “బోధించుట యనగా నేమో తిక్కనయే 
వివరించినాండు. 


“వేదములకు నఖిలస్కృతి వాదములకు బహుపురాణ వర్గంబులకున్‌, 
వాదైనచోటులను దా మూదల ధర్మార్థకామమోక్ష సి సితికిన్‌”, అని. 


ఇట్టి ధర్మాదై ద్వైతముతో(బాటు హరిహరాభేదరూహేద్వైత భావమును వ్యక్త 
పజచి యా హరిహర రూపమగు దైవ మా యిద్దణికంటె నతీతుండగు పరతత్తమే 
పరమేశ్వరుండేయని, నన్నయవలెనే తానును భారతమును. సంహితాదృష్టితో డనే 
తెనిగించుచున్నానని, దీనివలన ధన జన్మ కృతార్థత్వమును బొందిన దని 
తెల్పినాండు. 


ఇట్టి వరంబు(గాంచి “పరమేశ్వరునిం గతి నాధుణేసి యే పట్టున. బూజ్య 
మూర్తియగు భారత సంహిత res నా పుట్టు కృతార్థతం బొరసె. బుణ్య 
చరిత్రు(డనైతి.” 


“ఆంధధ్రావళి మోదముం బొరయునట్టుగ మహాకవిత్వ దీక్షానిధి నొంది 
పద్యముల గద్యములన్‌ రచియించెదన్‌ గృతుల్‌” 


అని తన నిశ్చయమును వెల్లడించినాండు. 


ఇట్లాంద్రజాతి జీవితపథమును భారత రచన మూలముగా ధర్మాద్వైత 
మార్గమున. దిద్దంగలిగిన పరమ వైదికుండు. పరమ ధార్మికుండునగు మహనీయు. 
డాంధ్రజాతిలో లభించుటచే నన్నయ తరువాత. రెండువందల సంవత్సరముల 


108 | " ఆంధ్ర మహాభారతోపన్యాసములు 





కాలము పట్టిన దంటే, యాశ్చర్య మేమున్నది. ఆం(ధ్రరాజుల కాలమునుండియు నీ 
దేశమున? బెంపొందుచు “వచ్చుచుండిన యాంధ్రజాతీయ జీవిత లక్షణములు 
నన్నయ తిక్కన భారత రచన మూలముగా నాంధ్రవాజ్మయమున( (బతిబింబించి 
స్థిరపడినవి. కావుననే 'దండి మహాకవి చెప్పినరీతిగా, మనము నిట్లు బ్లు చెప్పుకొనవచ్చును 
గదా! “రాజరాజ యశోబింబ మాదర్భం (ప్రాహప్య' వాజ్మయం తస్యాసన్నిధానేపి న 
స్వయం పశ్య నశ్యతి" అని. తరువాతి కావ్య ప్రబంధాది శిష్ట్రాజ్యయమున 
కంతకు నీ భారతమే యాదర్శ[గ్రంథమైనది. భారతకవులే యాదర్శపురుషులు 
మూలపురుషులయినార్చు, ధర్మాద్రైత పరమైన వైదికమత (ప్రతిపత్తిగల యాం(ధ్ర 
జీవితమే తరువాతి తెలుగు స జాల వణకు. (బ్రతిపాద్య వస్తువుకూడ 
నగుట తటస్థించినది. = 


తిక్కనార్యుండు. - ఆతని మనః; పరిపాకము 


అయితే భారతజాతీయ పేథమును దిద్దగలిగిన భారత రచనా కాలమునాటి 
యీ తిక్కన .యంతకుం బూర్వము నిర్వచనోత్తర రామాయణము" రచించిన 
కాలము నాటి తిక్కనకాండు. ఈతనికి నాతనికి మనః .పరిపాకమున విశేషభేద 
మగుపడుచున్నది. వానియందలి యాతని యవతారికలను బట్టియే యాతని మన 
స్తత్యమును మనము కనిపెట్టవచ్చును. 'యజ్ఞముచేసి పవిత్రుడయిన వెనుక గదా _ 
మహాకవిత్వ దీక్షావిధి నొంది భారత రచన కాతండు పూనుకొన్నది. భక్తజనంబు 
వైదిక ధ్యాయితకిచ్చ మెచ్చు పరతత్త్యమునుగదా యతడు కొలిచినది. సకల(బ్రహ్మ 
ప్రార్థనంబుగదా యతండుచేసినది. కవితా సృష్టిని. దలపెట్టినవాండు గనుకనే 
కళాసహిత (బ్రహ్మ ప్రార్థనంబుజేసినాడు. సిరిగౌరి కలిసి యొకటే చెల్వకాంగానా 
చెల్వ్పచిత్తము పల్లవింపజేయుటకు హరిహర రూపము. దాల్చినాండా పరతత్వము 
సకల(బ్రహ్మ (ప్రార్థనమువలన నాతనికి కలిగిన ఫలమేమో గమనించితిరా? అత. 
డిట్టు చెప్పినాడు వినుండు. కవిత్వ తత్త్యనిరతిశయానుభావానంద భరితాంతః 
కరణుండైనాండంట! ఎంత పెద్ద సమాసము!! ఈ-సుదీర్హ సమాసము మూలముగా 
నాతండెట్టి మహనీయము గంభీరము నగు భావమును వ్యక్తపణుప(దలణినా(డో, 
. యాతని యనుభవ పరిపాకము, హృదయ వికాస మెట్టి యున్నతస్థాయి నందినవో 
యను విషయములు మనము ముఖ్యముగా గమనింపందగియున్నవి. కవిత్వ 
తత్త్యము, దానియొక్క నిరతిశయానుభావము, దానివలన గలిగిన యానందము, 
తద్భరితాంతఃకరణము. 


ఉత్తర రామాయణ రచనా కాలమున కీతని కీ చిత్త పరిపాక మింకను గుదిరి 
నట్టులేదు. దాని నీత(డు నన్నయ్యవలెనె తన (ప్రభువున కొక మానవ మా(త్రునకే 


శ్రీ తిక్కనగారి విరాట పర్వము ఖో ae 109 


యంకితము చేసినాడు. అతని కాతండు కులబ్రాహ్మణుండు. ఇక్కడ మామ 
యల్లుండు వరుస. ఆయనను జూచియే యీాయనయు సంస్కృతశ్టోక రచనతో 
మొదలు పెట్టినాడు. ఆయనవలెనే యాయనయు హరిహరపద్మగర్భులను స్తుతింపగా 
నీతండు “కవితా విలాస ' విస్తర మహనీయు6ండయినాండట.” అనగా నా మూర్తి 
త్రయ రూపముల వలెనే యీతని నప్పటి కాకర్షించిన కవితా సతియొక్క 
విలాసములు మట్టుకే యన్నమాట. “కవిత్వతత్త్వ నిరతిశయానుభావుండు” కాలేదు, 
తరువాత వీరియందభేదబుద్దితోంబుట్టు, కవిత్వతత్త స్వరూపమునుగూడ 
గోచరించినది. ఆ కవితా విహాసములకు లొంగినవాండయ గనుకనే గాంబోలు 
తానంతటి వాండు నింతటివాండు నని, కవిత్వ మిలా చెప్పవలె, నలా చెప్పవలెనని 
నిర్ణయించుచు( గొంత Cre జాటుకొన్నా(డు కుకవి నిందను గావించినా( 
డు చూడుండు; 


“అమలోదాత్త మనీష నేనుభయ కావ్య ్రాఢి పాటించు శిల్ప్వమున౯ బార 
గుండ౯, కళావిదుండ. మహేశ్చరాం(ఘ్రిపదైక ధ్యానశీలుండ” అని చెప్పుకున్నాండు. 
ఈ విషయము లాతని యెడ నెంతయు వాస్తవములే. సత్యసమ్మతములే. 
అయినా భారతమునం దీతండు సంపాదించుకొనిన వినయసంపత్తితో. బోల్చినపుడే 
యివి ప్రగల్భము లనిపించునుగాని, వాస్తవముగాణగానేకావు. ఇంకా “తెలుంగు 
కవిత్వము చెప్పందలంబిన కవి యెట్టు చేయవలయునో, పలుకుల పొందు లేక 
రసభంగము చేయుచు. జెప్పు కుకవులు దుర్విటు లెట్లగుదురో, నిరూపించి, 
యింక దానో జాత్యముగామి నొప్పయిన సంస్కృత మెయ్యెడం జొనుపడంట: 
గద్యము తోడుత( బద్యమును జెప్పి పెట్టండంట: నిర్వచన కావ్యరచనపై నీతని 
కింత మోహ మప్పటి కెట్టు కలిగినదో యూహింపరాదు. ఇదంతా కవితా 
విలాసములకు( జిక్కి చిత్తపరిపాకము కుదురని కాలపు రచనగా గనంబడకపోదు., 
భారత రచనా కాలమున6 గవిత్వ తత్త్వమే బోధ పడిన తరువాత నీ ,నిబంధనల 
నన్నిటిని దాటి పోయినాడు. ఆత్మళ్ఞాఘాపరములగు మాటలను మానివేసినాండు. 
ఇంక మహాకవి లక్షణములను జెప్పందలచినపుడు తనపై వేసికొనక కృష్ణద్వైపాయన 
పరముగా జేసి వర్షించినాండు. అతండు 'విద్వత్సంస్తవనీయ భవ్య కవితావేశము 
కలవాండంట! విజ్ఞాన నంపద్విఖ్యాతుండంట. నంయమి(ప్రకరముచేతనే 
సంభావ్యమయిన యనుభావము కలవాండంట. అతండు అర్జిలోకహితనిష్టం బూని 
లేఖ్యంబయిన యామ్నాయమును” భారతము చేస్తే తాను 'నాం(ధ్రావళి 
మోదముంబొరయ” మహాకవిత్వ దీక్షావిధిని బొంది గద్యములం బద్యముల 
రచియింప6 బూనినాండు. “భారత సంహిత. జెప్పంగంటి. నా పుట్టు కృతార్థతం 


110 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 





బొరసె వరణీయుండ నయ్యెద భక్త కోటికిన్‌” బాల స్వభావుండ-ఇత్యాది పలుకు 
లెంతగ నాతని వినమభావమును హరిహరనాథ భక్తిని వ్యక్తము చేయుచున్నవో 
చూడుండు. ఈ వినమభావము చేతనే మన హృదయ పీఠములందున్నత స్థాన 
మా(క్రమింప( గలుగుచున్నాడు. ఇంతే కాదు. అతండు యజ్ఞముచేసి మహాకవిత్వ 
దీక్షావిధి నొంది భారత రచనను జేపట్టినట్లే తాను దలపెట్టిన యా మహాకార్య 
గౌరవమును మన కెజుక పజిచుటకో యన్నట్టు, స్వష్నవృత్తాంతము మూలముగా 
మనలనుగూడ నొక లోకాంతరమునకు( దీసికొనిపోయి, హరిహరనాథావతరణ 
దృశ్యము నొక దానిని ప్రదర్శించి, ప్రశాంతము,, పవిత్రమునగు వాతావరణమున 
మనలను దింపినాండు. దీని మూలముగా. దిక్కనార్యుని యాభిజాత్యము, భేదములేని 
భక్తి వినయ సౌశీల్యాదులతో. గూడిన హృదయ పరిపాకము, _ జన్మాంతర 
దుఃఖములను బాసి,. బ్రహ్మానంద. స్థితిని బొందవలయునను లాలస, వైదిక 
సంపత్తి మొదలగు నసాధారణ గుణము లనేకములీ దృశ్యము మూలముగా 
మనకు వ్యక్తము చేయంగలిగినాండు.. రెండువందల సంవత్సరముల (క్రితము 
నన్నయ తెలుంగు భారత రచన ప్రారంభించినప్పటి కంటెను, నానాండు తిక్కనార్యు( 
డు పూర్తిచేయవలసినవాడై దానిని మరల చేపట్టిన సందర్భమును బట్టి తిక్కన 
యొక్కయేగాక యా భారతము యొక్కయు మహత్త్య గౌరవములు విశేషముగా. 
బెంపుగాంచినవని చెప్పవలసియున్నది. ఏమనగా సామాన్య మానవునకు వినిపించు 
నుద్దేశముతో మొదలు పెట్టంబడిన యాంధ్ర భారత రచనకు దైవవశముననే మధ్య 
భంగము వాటిల్లుట. దానిని. దిక్కన చేపట్టుట, పరమేశ్వరుడే హరిహరనాథ 
రూపమున దాని కృతిపతిత్వమర్థించి వచ్చుట. యీ విధముగా నీపదేనుపర్వములు 
పుణ్యప్రబంధము లగుట, వానిని దేవసన్నిధిని. (బ్రశంసించుటం జేసి యిది 
యంతయు నొక యారాధన విశేషంబగుటయును నీ విషయము లన్నియు నీ 
భారత రచనా సన్నివేశము కొక యపూర్వ మహత్యము నాపాదించుటకాదా? 
నన్నయకు గల విశేష గుణములను నవిరళ జపహోమతత్పరత్వాదులను రాజరాజు 
వర్షించి చెప్పినాండు. తిక్కనార్యుని మహనీయతను బరమేశ్వరుండగు 
హరిహరనాథు.డే యెట్లు ప్రశంసించినాడో చూడుండు! 


“వైదికనూర్గ నిష్టమగు వర్తనముం దగ నిర్వహించుచున్‌ 
భేదములేని భక్తి మతి నిర్మల వృత్తిగ( జేయుచుండ మ 
త్సాద నిరంతర స్మరణ తత్సరభావము కలి నాత్మ స 
మ్మోదము( బొంద(గావ్యరసముం గొనియాడుచు నుండుదెప్పుడున్‌.” 


వెనుక “కవితా' విలాస విస్తర మహనీయులోడై యుండిన తిక్కన భారత 


శ్రీ తిక్కనగారి విరాట పర్వము 111 


రచనా కాలమున కావ్యరసముం గొనియాడుచున్న' వాండైనాడు. కావుననే యాత6 
డు కావ్యాదినే “కవిత్వతత్త నిరతిశయానుభవానందభరితాంతఃకరుణు.డ” వై 
యని చెప్పి యాతని హృదయ పరిపాకమును మనకు సూచించినాండు. 

అట్టి యపూర్వ సన్నివేశమున నాత(డు. చూపిన వినయ విధేయతలు, 
చిత్తాన్నత్యము, భావపరిపాకము, రచనా గాంభీర్యము ననన్యసామాన్యములు. అట్టి 
పరమేశ్వరు గోరుటం గన బాల స్వభావమును గుర్తించి, తా నడుగందగునో లేదో, 
- యని శంకించి, కొమ్మనామాత్యు నాననం బాలోకించి, యతని యనుమతి( బడసి, 
యుపలాలితుండగు డింభుండు తన కొలంది యెఖుంగక .మహాపదార్థంబు నేడు 
విధంబున (బ్రహ్మానంద స్థితినే గోరినాయడంయట. ఆ సన్నివేశము నంతను నెంత 
వ్యక్తముగా మనోగోచరంబగునట్టు చిత్రించినాండో గమనింపుండు. ఆ కోరుటలో 
నెంత వినయమో. 


“ఇంతకు నేర్చు నీకు నొక యింతటిలోన. మదీయవాణి న. * 

త్యంత విభూతి. బెంపెస౦గునట్టి నినుం గొనియాడచేంత దా 

నెంతయు పెద్ద? నీ కరుణ నిట్లు పదస్తుండ నైతి నింక జ. 

. న్మాంతర దుఃఖముల్‌ దొలంగునట్టుగ6 జేసి సుఖాత్ము( జేయవే.” 

అని సర్వాంగాలింగిత మహీతలంబగు నమస్కారంబు చేయంా నా జగన్నాథుడు 
“జనన మరణాదులైన సంసార దుఃఖములకు నగపడకుండ నిమ్మునను దెరువుగను 
- వెలుంగు నీకిచ్చితి” నన్నాడు, 


ఇంక నతనికి. గావలసిన దేమున్నది?' అంత మేలు కాంచిన తిక్కన చిత్త 
వృత్తి యెట్లుండునో యతండే వర్షించి చూపినా(డు. మనస్తత్త్యమును జిత్రించి 
చూప6గల మహాశిల్సిగదా యతండు! 'ఎలమి నచ్చెరువును సరియొలసి ' పొదల 
మనసమున నెంతయు. బొద్దు గలలోంగన్న చందము. దలచుచునుండితి సభక్తి 
తాత్సర్యమునన్‌. ఎంత చక్కంగా విప్పి చెప్పినాడో చూడుడు. 


ఇట్టు పరమేశ్వరునిం గృతినాథుంజేసి భారతం సంహిత జెప్పంగనుటచే 
నాతని పుట్టు కృతార్థతం బొరసె. పుణ్యచరిత్రుండయినాండు. కావున దాను నేర్చిన 
భంగింజెప్పి “వరణీయుండ నయ్యెద భక్తకోటికిన్‌' అని సభక్తి తాత్పర్యములతో 
నాపుణ్య ప్రబంధములను దేవసన్నిధిని6 'బ్రశంసింప6గా నదియొక యారాధన 
విశేషం బయినది. షస్ట్రంతస్తోత్రనామములతో నా పరమేశ్వరునకు విన్నపంబు 
సేయుచు నా మహాకావ్యంబు నర్ధంబు సంగతంబు 'సేయందొడంగినాండు. అన. 


112 : ఆంధ్ర మహాభారతోపన్యాసములు | 


గా నన్నపార్యుండు రాజనరేంద్రుని యాజ్ఞపై 'మహాభారత బద్ద నిరూపితార్థ 
మేర్పడ' రచియించినటైే తిక్కనార్యుండును 'ఆ మహాకావ్యంబు నర్థంబు సంగతంబు 
సేయం దొడంగినాండు. అనయా నివి ౪203124005 కావన్న మాట వ్యక్తము చేసినా 
డు. ఇద్దటికినీ మహాభారత మీ పారాశర్యుని కృతి పంచమవేదమే, ఇద్దణు దీనిని 
సంహితా దృష్టితోనే తెలిగింపం దొడంగినారు. ఇట్టు వీరిద్దణు సమానముగనే 
కల్పించిన వైదిక వాతావరణమునకు( దిక్కనార్యుండొక యపూర్వ పావనత్వము, 
రసోన్నతి, ధర్మాద్వైత వృత్తి, కళాసౌందర్యము నాపాదించి, యాంధ్ర భారత రచన 
నాంధ్రజనుల జీవిత తత్త్వముతో సమ్మేళనము నొందించినవాండై నాండు. 
తిక్కన - విరాటపర్వము 

శ్రీకృష్ణద్వైపాయను(డర్టి లోకహితనిష్టంబూని కావించిన భారతాఖ్యమగు 
లేఖ్యంబైన యామ్నాయము. ఆదరణీయసారవివిధార్థగతి స్ఫురణంబుగల్గియష్టాదశ 
పర్వనిర్వహణమై పెనుపొందియుండ, నందాది దొడంగి మూండు కృతు లాంధ్ర 
కవిత్వ విశారదుం డొనర్చె మహితాత్ముండు నన్నయభట్టు దక్షతన్‌” అని తిక్కనార్యు. 
డెప్పుడు చెప్పినాడో యప్పుడే తిక్కనార్యుండు వాని జోలికి. బోదలంపలేదని, 
భావికాలములో మతి యెవ్వరు దానిని జేపట్టినా యది నన్నయ పేరను బూర్తి 
కావలసినదే గాని మటొకటి కాదని, తిక్కనార్యుండే స్పష్టము చేసినాండా యన్నట్లు 
స్ఫురించుచున్నది. ఈ తిక్కన రచనను జూచిన యెజ్ఞాప్రగడ దాని యంతరార్థ 
మిది యని గ్రహించియే తానును దద్రచనయకా నారణ్య పర్వశేషమును బూరించి 
నాండేమో అనిపించుచున్నది. మొత్తము మీంద నన్నయ యే ముహూర్తమున 
నాంధ్రమున శిష్టకవితా రచన ్రారంభించినాండోగాని, యీ తొలి రచన. యగు 
భారతమువలెనే, తెలుంగులోని య్యుద్గంథములగు రామాయణ భాగవతములు 
కూడా యతుకులతుకులుగా. బలువురు కవులచేం బూరింపంబడవలసి నవే 
యయినవి. ఏమైనను బదేను పర్వములు తుదిముట్టన్‌ రచియించి యా 
పరతత్త్యమునకు హరిహరనాథునకు నంకిత మివదలయకొన్న కవిబ్రహ్మ మానవ 
నాథున కంకితముగా రచింపంబడిన పర్వములోని కథాభాగముతో6 దన రచన 
'ప్రారంభించునా? . 


కావునే 'హృదయాహ్లాది చతుర్ధ మూర్చిత కథోపేతంబు నానారసాభ్యుద 
యోల్లాసి' యగు విరాట పర్వముతో దన' రచనను బ్రారంభించినాండు. 


చతుర్థంబగు నీ విరాట పర్వమున కీతండు తొలుతనే యీ పద్యములో 
బొదిగిన విశేషములు మూడును మూడు రత్నముల వంటివి. 


శ్రీ తిక్కనగారి విరాట పర్వము 113 


మొదటిది 'హృదయాహ్లాది' ఈ విరాటపర్వ కథ వెనుకటి యరణ్యవాస 
కథవలె6 బాండవులు పదమూండేం డ్లరణ్యమున బడినట్టి బాధలతోను గష్టముల 
తోను గూడుకొన్నదికాదు. ఇది యజ్ఞాత వాసమైనను నింక నొక్క సంవత్సరమే. 
దీనికి భంగము కలుగకుండ దాంటివేయం గలరను నమ్మకము కూడా వారికి ధర్మ 
దేవత యిచ్చిన వరమువలనం గొంత గలిగినది. అర్జునునకు. గలిగిన యూర్వశీ 
శాపరూపమున నీ యజ్ఞాత వాసమునకు వలయు సన్నాహ మింతకు( బూర్వమే 
కొంత యేర్పడినదిగదా! ఆత్మగౌరవమునకు భంగములేని రీతిని, నింతకు( 
బూర్వము పాండవుల యొద్ద వారి కొలువులో నుండెడు వారమని చెప్పుకొంటూ 
విరటుని కొల్వులో నాతని (ప్రాపున నుండి, సమయము ' వచ్చినపుడు తమ 
ప్రజ్ఞాదికమును జూపుటకును, బయట మెజణుయుటకును( దగు నవకాశమును 
గల్పించినదై తుదకు మంగళాంతము గూడ నగుటచే, నిందలి కథయంతయు నీ 
పర్వమును “హృదయాహ్లాది” యగుననుటకు సందేహ మేమున్నది? . అజ్ఞాత 
కాలమున దమ స్నేహితులకు శత్రువులకు. గూడా నజ్ఞాతులై యుండి స్నేహితుల 
పక్షమున దమకు శృతువులయిన వారితోనే యుద్దము చేసి. తమ 
బాహుపరా(క్రమములను (బ్రకటించి శత్రువుల నుక్కడంగించి పరాభవించుటకు( 
దగిన యవకాశము లభించుట, తన్మూలముగా నాయజ్ఞాతవాస సమయమును 
గూడా నిర్వర్తించి, బయలువడుటను దెల్పుకథ హృదయాహ్లాదకరముకాదా?. ఊర్జిత 
కథోపేీత మయినది కాదా? ఊర్జిత కథోపేత మనుటలో మజియొక విశేషముకూడ 
నున్నది. ఇందలి కథ కొక విధమగు నపూర్వబలము (Excellence) రామణీయకత 
గూడ నున్నదన వచ్చును. ఎట్టందురా? మొత్తము భారతకథ కంతకు నిదియొక 
యాయువు పట్టు వంటిది. 


ద్రౌపదీ సహితులగు పాండవు లీ యజ్ఞాతవాస సమయమును దాంటలేరను 
నిశ్చయముతోడనే గదా దుర్యోధను. డిద్దానిని నియమించినది. ఒకసారి బయలు 
పడినచో మరల నా సమయము మొదటికి వచ్చునుగదా! అదే దుర్యోధనుని 
యాశ. అట్టి సమయమును నిర్వర్తింప6 గలిగిన పాండవుల నింక నడద్దువారుండరు. 
కావుననే యిది చాల సంకటమయిన కాలము. రెండు పక్షములకు దీని పైననే 
యాశా-దృష్టి ఇంతే గాక యిందలి కథయంతయు వెనుక జరిగిన గాథలను. మరల. 
దలంపించుచు, ముందు జరుగబోవు కథాంశములకు సూచకముగా 
నున్నట్టగుపడుచున్నది. పూర్వాపరములగు భారతకథాంశములను సూచించు నొక 
సంధిపర్వముగా నొక కొలికిగా దీనిని గ్రహింప వచ్చును. పాండవ (ప్రవేశ 
పర్వములో మొదట? బాండవులను గూర్చి మన కెణుక పజచుటకు వారిని 
దాను భావించిన రీతి నెజింించుటకు మంచి యవకాశము దొరికినది తిక్కనకు. 


114 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


విరాటుని కొల్పులో. బాండవులు ప్రవేశించు సందర్భమును బురస్కరించుకొని, 
మొదట నవతార పర్వములోవలెనే యా పాండవుల సహజ లక్షణాలు, (ప్రత్యేక 
స్వభావరీతులు, కార్యశక్తులు మొదలగు వానిని వ్యక్తపజుచి, మూలమునందలి 
యాయా పాత్రల కొక విధమగు (New 60108) నూతన చైతన్యమును గల్పించి, 
పాత పాత్రలేయెనను నొక విధమగు క్రొత్తరంగులతో స్ఫుటముగా సహజ 
గుణములతో, గనంబడువారినిగా6 జేసి మనదృష్టి పథమున నిలిపినాండు తిక్కన. 
కాంబట్టే యతండన్నాండు. కథ జగ(త్రసిద్దమైనదే గావున, పూర్వపర్వార్థ యుక్తిచేయు 
నెడల యత్నమక్కజలేదు. ముందర కథను వలసినట్టు చెప్పవచ్చి యుండును. 
అనగా యుక్తియుక్తముగా రంజకముగా నుండునట్టు, సందర్భానుకూలముగా( 
దగినట్టు నడుపుకుంటూ వెడతానని చెప్పింనాడు. కథాభాగములో మార్పులు 
చేయండుగాని, యా కథను నడుపుటలో. గథా పాత్రలను (బ్రదర్శించడంలో 
మాత్రము తన ప్రతిభను జూపుచు. జెప్పవలసిన రీతిని చెపుతానన్నాండు. ఒక్క 
విషయం చూడండి-విరటుని కొల్వులో భీముండు జెట్టిమల్టుతో విలాసముగా 
బోరుచు శంకరోత్సవముల నాండు నా పట్టణములలో. జేరిన మల్టులతో నొకండు 
నేల నాలుగు చెజగులలోను దనతోసాటివాడెక్కడను లే(డని విజ్ఞవీగుతూ చెప్పు 
కొనంగా, నామల్లునితో విరాటుని యాజ్ఞపైన భీముడు పోరెనని, యా పోరాటముతో 
రెండు చేతులతోను వానిని. బైకెత్తి గిరగిర దద్రిపి, ముక్కు నోట నెత్తురు 
కాజునట్టుగా6 జేసి వానిని. జంపివేసినాండని మూలములో నున్నది. కాని తిక్కన 
దీని నంతను నొక మల్లయుద్ద (ప్రదర్శనముగా( జేసి, యాకుస్తీ పట్టులను జక్క 
గా వర్షించి చూపి, తుదకు వానినిగగ్రిందంబడవేసి యోడింపంగా సభ వారందణు 
నార్చిరనియు, నప్పుడు భీముండు వానిని వదలివేసినట్టును జెప్పినాండు తిక్కన. 
ఇది యొక విధముగా వెనుకటి కుమారాస్త్రవిద్యాసందర్భమును దల? పించును 
వెంటనే జరుగంబోవు కీచక వధకు. బూర్వరంగమై, తరువాత కాలమున సంభవమగు 
దుశ్శాసన దుర్యోధనాదుల వధను సూచించినదివలె నున్నది, 


కీచకకృత (ద్రౌపదీ పరాభవము దానిని కీచకవధ మూలముగా భీముండు 
తొలగించుట యనునది. ఒక వైపున వెనుకటి కౌరవ సభలోని (ద్రౌపదీ పరాభవమును, 
మజియొకవైపున నా సభలో నీతండు చేసిన (ప్రతిజ్ఞలను నిర్వహించి ముందు 
ద్రౌపదీవేణీసంహారమును  సాధింపగలుగుటకు సూచించుచున్నదనవచ్చును, 
పాండవులను బయలు పజచి భంగపుచ్చుటకై చేయబడిన గోగ్రహాణ తంత్రము 
వెనుక జరుపంబడిన లాక్షాగృహ దహనాది తం(త్రములను స్మరింప( జేయుచు, 
దాని నుండి వలెనే దీని నుండియు వీరు బయలుపడుటను, భీమార్జునుల 


శ్రీ తిక్కనగారి విరాట పర్వము 115 


'యసమాన పరాక్రమము నటు సుశర్మపైని, నిటు దుర్యోధనాది వీరులపైని వీరికి 
గలిగిన విజయము మూలముగా, భావిభారత యుద్దము నందు వీరికి. గలుగు 
విజయమును. సూచించున దనవచ్చును. 


కౌరవ సభకు జూదమాడుటకు. బిలువంబడి, కాదనలేక వెళ్ళి యాడి 
రాజ్యము సర్వమును గోలుపోయిన ధర్మజుండు, మరల విరటుని కొలువులోంగూడ 
నాతనిచే నాహూతుంై, ' సంకోచించుచునే యాతనితో జూదమాడ మొదలు పెట్టి 
యాతని చేతనే దెబ్బతిన్నవాండయినాండు. రాజ్యము! గోలుపోయి సమయ 
'ప్రతిపాలనమున, భీమాదులయొక్క, ద్రౌపదియొక్క తొందరమాటలకు లొంగిపోక 
సహనముతో( ద్రోసికొని వచ్చుచున్నట్టే. విరాటుని కొలువులో. గూడ నత్యంత 
సహనంతో విరటుని కుప(ద్రవము కలుగకుండుటకుగాను దమ్ముల కా విషయము 
తెలియకుండ రక్తబిందువు భూమిపై బడకుండ నంతను గప్పిపుచ్చి, యా విషయ 
సందర్భము నెంతయు సామర్థ్యముతో మెల(కువతో నిర్వహించినాండు. వెంటనే 
యుత్తరుండు వచ్చి తండ్రిని మందలించుట, మణునా(డుదయముననే భీమార్జును 
లాతని విరటుని సింహాసన మెక్కించుట యనునది-భారత యుద్దానంతర మాత. 
డు మరల సింహాసన మెక్కంగలుగుటకు సూచనగా గ్రహింపవచ్చును. పిదప 
వివాహము సర్వమంగళ సూచకము. ఈ యుత్తరా వివాహము విశేష ప్రాధాన్యము 
గలది. ఏమనంగా భారత యుద్దమైన తరువాత. భరత వంశమునకు బీజాంకుర 
మీ యుత కావలసి యున్నది గదా! అందుకనే తిక్కనార్యు(డీ వివాహము 
నత్యంత వైభవో పేతముగా జరిగినట్టు వర్షించినాండు. ఇన్ని విధములుగా. 
(బ్రాధాన్యము వహించుటచే విరాటపర్వము 'హృదయాహాది- -ఊర్జిత కథోపేతము” 
అని తిక్కన వర్ణించినా డంటే యాశళ్ళర్య మేమున్నది! 


ఈ యుత్తరా వివాహ సందర్భమున మటియొక విశేషము కలదు. 
మూలములో నీ వివాహ మొకటి రెండు శ్లోకములలోనే ముగిసినది. కాని 
తిక్కనార్యుండు దీని నత్యంత వైభవోపేతముగ జరిపించి, యుత్తమ శృంగార 
రసావిర్భా వమున కు మూలమగునట్టుగను, నచ్చ తెలుగు దేశీయ 
సంప్రదాయానురోధంబుగ జరిగినట్టును వర్షించినాండు. ఈ విషయము తరువాత. 
బరిశీలింతము. 


విరాట పర్వమునుగూర్చి తిక్కన వాడిన మణియొక విశేషణము నానా 
రసాభ్యుదయోల్లాసిత్వము”. ఈ విరాటపర్వకథ యనేక విధములగు సన్నివేశములకు, 
సంఘటనలకు. దావగుటచేత 'నానారసాభ్యుదయోల్లాసి' యగుటకును నవకాశము 
లేకపోలేదు. ఉత్తర వివాహ సందర్భములో వధూవరుల పరస్పరావలోకనములు. 


116 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


హోమ సమయ కృత్యముల సంస్పర్శభంగులు మొదలగు వానిని వర్షనము 
మూలముగా బోషించినాండు. తిక్కనార్యుండు చక్కని లలిత శృంగారమును 
గీచకునికి (ద్రౌపది విషయమున గలిగిన యనురాగ విరహవర్షనా సందర్భమున 
శృంగారాభాసమును, నుత్తర కుమారుండు ్రజ్ఞలను బలికి కౌరవ సేనను జూచి 
పారిపోవు సందర్భమున హాస్యరసమును, గోగ్రహణ సంధర్భములందు భీమార్జునుల 
పరాక్రమ వర్లనము మూలముగా వీరము, కీచకవధ సందర్భమున బీభత్సము, 
ద్రౌపదిని విరటు కొల్వునం గీచకుండు పరాభవించుటను జూచినప్పుడు భీమునికి( 
గల్గిన కోపమును. వర్లించునప్పుడు. రౌద్రమును, సందర్భానుసారముగా నాయా 
రసముల నొప్పించుట కవకాశము కల్పించుటచే నీ పర్వము 'నానారసాభ్యుదయోల్లాసి' 
యని చెప్పుటలో నాశ్చర్యము లేదు. 
తిక్కనార్యుని కావ్యకళా చాతుర్యము 

" తిక్కనార్యు(డు సహజముగం గళావేత్తయని, రచనా విషయమున నీతనిది 
శిల్పదృష్టియని యిదివజకే గమనించి యున్నాము. ఉత్తర రామాయణమున నీత 
డు 'అమలోదాత్తమనీష నేనుభయకావ్య(ప్రొఢి బాటించు శిల్పమునన్‌ బారగుడన్‌' 
అని చెప్పుకొనియే యున్నాడు గదా! ఈతని ప్రతిభ యమలము-ఉదాత్తమను 
విషయ మాత డుత్తరరామాయణ కథను నిర్వహించిన రీతిని. బట్టియే 
తెలియుచున్నది. ఉత్తరరామాయణ కాలమునకే యాత్మప్రజ్ఞా విషయమున నంత 
ధృఢ నిశ్చయముగల యాతని హృదయ పరిపాకము, చిత్తవృత్తి, కళాభిజ్ఞత భారత 
రచనా కాలమున కింకను బరిణత రూపము నొంది యెట్టి మహాత్తమును 
సంపాదించుకున్నవో భారతావతారికనుబట్టి మనము కొంత గ్రహించియే 
యున్నాము, గదా! 

భారత సంహితను దెనిగించుటలో నన్నపార్యుని (ప్రధాన. దృష్టి “అక్షర 

రమ్యత' కథాకలితార్థయుక్తి' యనువానిపై. గేం(ద్రీకృతమైనట్టు తిక్కనార్యుండు 
విరాటోద్యోగ పర్వముల నెత్తుకొని 'యా పదునేనింటి( దెనుంగుబాసందుదిముట్టన్‌ 
రచియించు టొప్పు' అని నిశ్చయించు కొన్నప్పుడే యని యతని దృష్టిలో నొక 
“ప్రబంధ మండలి” మైనవి. ఆ ప్రబంధమండలి కధినాథుని కొజకే విచారింప( 
దొడంగినాండు గదా! కావున భారత రచనను జేపట్టినప్పుడే భారతములోని విరాట 
పర్వాదులలో రసవంతములగు పట్టులను బ్రత్యేక ప్రబంధములుగా 6 జేసి, తన 
శిల్ప రచనా చాతుర్యమును, గావ్యకళా సౌందర్యమును వ్యక్తపజుపవలయునను 
తలంపాతిక్కనార్యుని హృదయమున గల్గిన దనవచ్చును. 


శ్రీ తిక్కనగారి విరాట పర్వము 117 


సంస్కృత భారతమును దెనింగించునప్తు డాంధ్ర భారతకవులా కథను 
మక్కికి మక్కిగాం దెనిగింప సిద్ధపడినవారు కాదు. అందులో దిక్కన “వలసి 
నట్టు. జెప్పవచ్చి యుండు” నని ముందు సూచించియే యున్నాండు. వీరు 
తెలుంగు సేయు పద్ధతిలో నది మూలముకంటెను రుచిరంబై, రసవంతమై, 
కథాసంవిధానమునం. బాత్రపోషణమున, భావచి(త్రీకరణమున, వర్ణనా 
' చమత్కారమున, మూలము కంటెను మిన్నయై యొక విధమైన నవ్యకాంతుల 
నీనునట్ల్టు చేయవలయునను ధృఢ సంకల్పము కాననగును. కావుననే విరాట 
పర్వము నొక (ప్రబంధముగా' జేయుట కనువగు రీతిని. గథావస్తువునం దొక 
విధమగు నైక్య సంపాదనము, పాత్రోన్మీలనచాతుర్యము. రసోద్బోధకత్వము. 
సందర్భానుకూలమగు వర్లనాచాతుర్యము. మనోవృత్తివివరణనై పుణ్యము, 
భావావిష్కరణశక్తి రూపకల్పనాచాతుర్యము. శబ్దప్రయోగ నైపుణి మొదలగు ప్రబంధ 
రచన కావశ్యకములగు నసాధారణ లక్షణముల నీ విరాటపర్వ రచనా సందర్భమున 
దిక్కనార్యుండు చక్క6గా నావిష్కరించినాండు. 

విరాట పర్వ మీతండు చేపట్టిన మొదటిపర్వ మగుటచేతనో, కథ హృదయాహ్లోద 
మగుటచేతనో మూలముకంటె నిందు (గ్రంథము విశేషముగా. బెరిగినట్లగుపడు 
చున్నది. ఉత్తరదేశ ప్రతులలో కంటె దక్షిణదేశ ప్రతులలో (గ్రంథము పెరుగుదల 
విశేషముగా జూపినను, నీ దక్షిణదేశ ప్రతులలో దాని కంటెను నీతని (గ్రంథము 
విస్సృతమై కనబండు చున్నది. ఈ పెరుగుదల సామాన్యముగా బాత్రల భావోన్మీలన 
సందర్భములందును. గథాసందర్భముల కనువైన వర్లనల మూలమునకు 
దేశీయాచారవర్లనా మూలమునను జరిగినదనవచ్చును. 


మూలమున నాలుగు పర్వములు గలదానిని తిక్కన 5 అశ్వాసములు గల 
దానినింగా. జేసినాండు. 2000 అనుష్టుప్తు శ్లోకాలు కలదానిని 1600 పైగా 
వృత్తములు సీనములతో (గూడిన దానినింగా. దెలుంగుజేసినాండు.. కథా 
నంవిధానములోను, రచనలోను జేనిన మార్పు లతిసూక్ష్మములైనను, 
సంధర్భోచితములు. నతి రమ్యములుగా. గనపడక మానవు. ఈ యజ్ఞాతవాస 
కథావిషయము నెత్తుగడలోనే మూలమందలి దాని కంటెను దిక్కన యెంత 
రమ్యముగా భావార్థబోధకముగా( జేసినాండో చూడుడు. 


అరణ్యవాస మైపోయిన తరువాత కథేమిటని జనమేజయు.౬ డడుగట 
సహజము. అట్టే మూలములో నడిగినాండు. 


118 ' ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


“కథం విరాటనగరే మమ పూర్వ పీతామహాః 
అజ్ఞాతవాస ముషితాః దుర్యోధన భయార్దితాఫొ అని. 


ఇది సూటి ప్రశ్న. తిక్కన దానినట్లే వదలునా! 'కథం' అనుదానిలోని గంభీర 
భావాలు. తాత్సర్యమును దిక్కన యెంత చక్కంగా వెలువజచినాండో చూడుండు. 
ఎట్టు అంటే-ఎలాగో రహస్యముగా కాలక్షేపం చేశారనవచ్చు. కాని, అట్టు చేయడానికి 
తగినవారు కారే వీరు. ఎలా చేయంగలిగినారనే భావం వ్యక్తం కావాలి. “కథం” అనే 
ప్రశ్నలో దానిని వ్యక్తం చేయుటకే తిక్కనార్యుడు మూండు విశేషణాలు వేసి 
రచించినాండు. 


“మహిత సముజ్వలాకృతులు, మానధనుల్‌, జనమాన్యు లంగనా 
సహితముగా(గ-నేమిగతి-సమ్యగుపాయ నిగూఢ వృత్తిమై 
యహితుల కప్రభేద్యమగు నా పదుమూండగు నేడు మత్పితా 
మహులు చరించి రంతయు(గ్రమంబున నా కెటుగంగణజెప్సుమా. 


సామాన్యముగా దాటిపోవుటకు వీలులేని కారణము లేమున్నవో వాటిని 
దిక్కన యిక్కడ వ్యక్తము చేసినాడు. మనకు వారు సామాన్య మానవుల వంటి 
వారు కారే? - మహిత సముజ్వులాకృతులు-ఎక్కడపడితే యక్కడ పడియుండ 
గల్లినవారుకారే! మానధనులు-ఏదో మూల నెవరికిని దెలియకుండ నుండలేరా-అనిన 
జనులందటికిని వీరియందనురాగము - జనమాన్యులు. వీటన్నిటికంటె గొప్ప 
చిక్కైన కారణము మతొకటి యున్నది. అంగనా సహితులు-ఐదుగురు పురుషులు 
వీరు. వీరి వెంబడి యొక స్త్రీ కూడనున్నది. ఈ లక్షణాలన్నీ కూడా యెవరైన 
గుర్తుపట్టి వీరిని బయలు వేయడానికి ఎంతో యనువైనవి. కాంబట్టీ యెట్టి 
“సమ్యగుపాయ నిగూఢవృత్తిమై నమిత్రుల కప్రభేద్యముగా నా పదమూండగు 
నేటిని. గడపం గలిగినారు' అనేది - ఒక పెద్ద ప్రశ్న యయినది - తిక్కనార్యుని 
చేతిలో నిదంతా యొక 'కథం'తో సరిపోయింది. సంస్కృతములో దాని కింత 
వ్యాఖ్యానమవసరమని తోచినది తిక్కనకు. భారత యుద్దానికి. గథ కంతకు 
గూడా (ద్రౌపదే కారణమని చెప్పే సామెత యొకటి యుండాలి. అట్లే విరాట 
పర్వములోని కథకు. గూడా ద్రౌపదే ముఖ్యకారణము. అచ్చట దుర్యోధనాదుల 
మూలముగా జరిగిన పరాభవము, ఇక్కడ గీచకుని మూలముగా జరిగినది. ఆ 
పరాభవమును దొలంగించుకొనుటకు6 గీచకవధ జరిగినది. ఇదియే దుర్యోధనుని 
యూహకు( గారణమై గోగ్రహణమునకు దారి తీసినది. 


శ్రీ తిక్కనగారి విరాట పర్వము 119 


“వాయుజుం డొక్కండ యింక సింహబలు నుద్దతి మాన్నిన మాన్ఫువాండతం 
డక్కడ నిల్చెగావలయు, నా సతి (ద్రౌపదిగాయనోపు' 


అని ఊహించినాండు దుర్యోధనుండు, ఇట్లంగనా సహితులగుటయే గదా 
పాండవుల కిన్ని. యనర్థములకు6 గారణమైనది. కాబట్టి యా విశేషణము నెంత 
సార్థకముగా( బ్రయోగించినాండో తిక్కన! గమనింపుండు. ఈ పద్యముతో. బోల్చి 
చూస్తే మూలమందలి యనుష్ణుప్తు - వట్టి పిప్పిలాగు కన(బడుతుంది. 


భారత కథ జగ(త్రసిద్దమయినదే గనుక, పాండవులను నందటెజింగిన వారే! 
వారి స్వభావము, వృత్తులు తెలిసినవే. కాని వారి నందజిని నొక్కసారి మన 
దృక్పథమునకు. దెచ్చి, వారి సహజ లక్షణములను జిత్రించుట కీ విరాట పర్వాదినే 
తిక్కనకు మంచి యవకాశము దొరికినదని చెప్పుకొన్నాముగదా; విరటుని కొల్వులోం 
(బ్రవేశించేటప్పుడు వారిలో వారు కూడం బలుకుకొనే టప్పుడు, విరటుని కొలువు 
చేరుటకై వారాతనితో సంభాషించునప్పుడు, వీరి చిత్తవృత్తులను, విశేష లక్షణములను 
జక్కగా వర్లించి చూపినాండు తిక్కన. ఇంత కాలం నుంచీ, మూడు పర్వాల 
భారతకథ చదివి పాండవుల నెణింగియున్నా, వారి నీ విధంగా ఇంత చక్కయా 
మనమెణు(గము. వారి లక్షణాలే కాదు. వారి మనోవృత్తులు జీవిత తత్త్యమే 
సువ్యక్తమౌతుంది యీతని మూలకంగా, ధర్మజుని సన్యాసి వేషము - దానికి6 
దగినట్టు (శ్రౌతస్మార్తనిమిత్త జ్యోతిర్విద్యలు (గ్రహించి చాతుర్యము మెజయునంట. 
అక్షశిక్షాప్రాఢి, యాతనితో మృదు ద్యూతమున( గ్రీడించుట, మృదు ద్యూతమయినా 
ధర్మజునికి( జివరకు6 బాచికపు దెబ్బ తప్పినది కాదు. మణిమయమ్ములుం గల 
ధౌతమయమ్ములునగు నడ్డసాళులు గొనిపోయి చూపునంట, అనేక చిల్లర విషయముల 
వర్షించి, వారి స్వభావమును జిత్రించి భావికథాప్రవృత్తికి వాని ప్రయోజనమును 
సూచించినవాండగు చున్నాండు. 


భీముండు వంటలవాండై “ఆరు రసంబులం జవుల యందలి (క్రొత్తలు పుట్టు 
నట్టు వండును.” “జెట్టి తండంబుతోడంజేపట్టా, హోంతకారి విజిచినట్టగ్గ్లలముగ 
విఅచు” నయ! పెక్కం[డ్ర నొక్కపోరున నుక్కణ భంజింతుంగాని చంపు టుడుగదు” 
నని చెప్పినాండు.” “కోణ పులినైన, కాటెను పోతులనైన, మదకరినైన, కాలంేల6 
గడింది మగటిమిC బట్టి, మాత్య్యుని మనంబు నానా (ప్రకారంబుల, వడయుదు” 
నన్నాండు. మూలములో “భ్రామయిత్వా శతగుణం .గతసత్త మచేతనం। ప్రత్యహింసన్‌ 
మహాబాహుః మల్లం భువి వృకోదరః-తస్మిన్‌ వినిహతే మల్లే” అని యా మల్లునిం 
జంపివేసినట్లే యున్నది. తిక్కన మాత్రము “చంపు టుడుగుదు” నని భీమునిచే( 


120 ' ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


జెప్పించి, యచ్చట వానిని. జంపక, మల్లపు. బట్టులను జూపి, (క్రింద బడవేసి 
యోడించి విడిచి పెట్టెనని చెప్పినాండు. వేడుకకై జరుగు పోరాటమునఈ (బ్రతివీరుని( 
జంపుట యుక్తము కాదనియో, కాక, ముందరి కీచకవధ సందర్భమున 
ననుమానమునకు( గారణమగుననియో యాతండట్టు చేసియుండును. నకుల 
సహదేవుల యశ్శశిక్షక, గోపాలక వృత్తులను వర్లించుచు, నశ్వజాతులు - వాని 
శిక్షణ విధానమును గూర్చియు, పశుజాతులు వానినిం గాపాడు రీతులను విశేషముగా. 
దెలిపినా(డు. 'గోడిగ జాతిలో గొదమ పెంటుల నేర్చి మవుల హత్తించు మారవంబు” 
అను సీస పద్యము, అట్లే “వంజలనైనను వల నేర్చడంగ నొక భంగి6 జేపంగయేసి 
పాటిగొనగ” అనునది. అట్టే ద్రౌపది “కలపంబు లభినవ గంధంబులుగ6 గూర్చి 
- వివిధ శిల్పములం (బ్రవీణనై-మత్స్య రాజమహిషి మనమునకెక్క6 గొలువనేర్తు” 
ననుట. ఈ 661215 చిల్లర విషయములన్నీ సందర్భానుసారముగంగల్పించి, 
రచనకు. బుష్టి సార్థక్యమును నాయాపాత్రల చిత్తవృత్తుల వివరించుటకు, స్వభావ 
పోషణకు నవకాశమును గల్సించుకొన్నాండు తిక్కన. మూలమున నీ రసపుష్టి 
సార్థక్యము కనంబడదు. వీని మూలముగా గ్రంథము పెరిగినది కూడాను, బృహన్నల 
.తన విషయము రాజు నెదుట జెప్పు కొనిన రీతి యెంత సహజము, సత్య 
సముపేతమునై యున్నదో చూడుడు, 


“ఆ(డుదనంబు నిక్కమున నారసి చూడంగలేదు, పుంస్వముం 
బో(డిమి దప్పియున్నది-నపుంసక జన్మ మవశ్యభోగ్యమై 
వా(డిమిగల్లు శాపమున వచ్చె(-బురాకృత కర్మభాగ్యమే 
వాండును నేర్చునే తొలగవైవ(గ, నోర్వక పోవవచ్చునే.” 


వండు పనులకు సెలవు లేకునికింజేసి, దండలాసకవిధము, కుండలి, 
బెక్కణము, పేరణము నభ్యసించినాండంట! అన్ని విధముల శ్రమమును 
జేయించున(ట. అంత. దండ్రి పనువున నుత్తర యలరువిలుతు పువ్వుటమ్మువోలె 
వచ్చుట, తిగిచి కవుంగలించి జగతీవిభుండక్కమలాయతాక్షిని బుజ్జగించి 
యుపలాలించుట, యిమ్మగువ నీకు నాట గజపం బాత్రంబగునే యని యడిగి 
త(త్రతివచనంబునకుం జిత్తంబు రంజిల్లం గర్ఫూర సహితంబగు తాంబూలంబు 
వెట్టుట, యీ మొదలగు దేశీయంబులగు సముదాచారంబులు-ఇవన్నియు. దిక్కన 
కల్పితములే. 


ఇట్లు పాండవులు విరటుని కొలువునంజేరి వారచ్చట నెట్టు మెలంగుచుండిరో 
యను విషయము గూడ విరాట పర్వముననే సంస్కృత మూలమున జేర్చంబడి 


శ్రీ తిక్కనగారి విరాట పర్వము 121 


యున్నది, తిక్కన పాండవ (ప్రవేశమును మాత్రము తొలి యాశ్వాసమునం జెప్పి, 
వారచ్చట మెలంగిన రీతితో రెండవ యాశ్వాసము నారంభించినాండు. దీని 
మూలముగా విరటుని కొల్వున ధర్మజుని (పేరణమున రాజున కుత్సాహభంగము 
కాకుండ జేయుటకు భీము(డు మల్గునితో మల్లయుద్ధముంజేసి, రాజు మన్ననల 
బడయుట యనునది రెండవ యాశ్యాసమున జేర్చి, తరువాతి కీచకవధ గాధకు ' 
దారి చూపినవాండయినాండు. ఈ విధముగా రెండవ యాశ్వాస కథకు భీముండు 
నాయకుండయినాండు. అట్టి జగ(త్రసిద్దుడగు మలు నోర్చినవానికి. గీచకునిం 
జంపుట దుర్భటమా? యనిపించును. కాని, యంత యుద్రేకపూరితుడంగు భీము. 
డంత నేర్పుతో, రహస్యముగ వానిని జంపగలుగుటయే గొప్ప విశేషము. కావుననే. 
ద్రౌపది చేతనే తుద కా యాశ్యాసాంతమున నుత్తమ నాయకత్వమును (బ్రకటింప( 
జేయును. చూడు(డా యుత్తమ నాయకత్వమెట్టిదో! ' 


“కొలువు లోపల నిన్న కోపమటైెత్తినం దలశక నిలిచిన ధైర్య మహిమ 

నే(డిందు( జనుదెంచి నిర్వికారత( బ్రజం గన్ను గప్పిన యట్టి గౌరవంబు 

మనవారిలోన నొక్కనినైన( బిల్వ కుత్సాహంబు సేసిన సాహసంబు 

లోకదుర్ణయు(డగు, నీ కీచకుని బ్రేల్మిడి రూపుమాపిన కడిమిసాంపు, 

చూడం దలపోయ మెచ్చ సంస్తుతి యొనర్ప 

నా తరంబె నీ యుత్రమ నాయకత్వ 

మెతీ(గి గొనియాడ నే నెంతదాన 

మహిత విస్మయానంద నిమగ్ననైతి.” 

అతని యుత్తమ నాయకత్వమును జూచి (ద్రౌపదియే విస్మయానంద 
నిమగ్నయైన దంట: ఆమెతో మన మట్టు కావలసినదే కదా! 


సంస్కృతమున రెండవది కీచకవధ పర్వము. ఉపకీచకుల వధ కూడ నిందే 
తెలుపబడినది. కాని తిక్కన దీనిని మూ(డవ యాశ్వాసమునకు6 ద్రోసి వేసినా 
డు. రెండవయాళ్వాసము పెద్దదగుననియా? అయితేమాత్రమేమి? అన్నీ 
సమానముగానే యున్నవా? అది యొక కారణముగా గనయడదు. ఈ యాశ్వాసము 
చివరనే నాటకములోవలె వచ్చే యాశ్వాస కథకు సూచ్యార్థ సూచనగా - “అనిన 
విని కీచకుడు చచ్చిన పిమ్మట. బుట్టునవ్విశేషములెల్లన్‌ వినువేడ్కకు మన 
మలరెడు( జెప్పు” మని జనమేజయునిచే నడిగించినాండు. అనగా గీచకవధ 
కారణముగా బుట్టిన విశేషములను దరువాతి యాశ్వాసములో6 దిక్కన చెప్పం 
దలయకొన్న ట్లయినది. అట్టి విశేషములలో నుపకీచకుల వధయు ' నొకటేగదా? 
ఇది యొకటేనా? (ప్రధానమైనది మణియొకటి యున్నది. అది కీచకవధ 


122 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


వృత్తాంతమును, బాండవులజాడ వెదకంబంపిన చారులవలన విని దుర్యోధనుండు 
చేసిన యూహ, యతండు పన్నిన తంత్రము. 


కీచకవధ వృత్తాంతము చారులవలన విని దుర్యోధనుండు “తగ విచారించి 
కార్యంబు తెగువ గాంచి. నాడంటొ, ఏ విధంబుగాను “సింహబలు(డు 
భీమసేనుండు. శల్యుండు హలధరుండు సమాన బలంబువారలు.” “వీరలలోన 
యొండొకరుల కని గెలుపు సమకూరున్‌”, తక్కిన వార లాతనికి దవ్వులచోటుల 
వారు-వాయుజుం డొక్క(డ యింక సింహబలు నుద్దతిమాన్చిన మాన్నువా( డితం 
డక్కడ నిల్చ్బెగా వలయు నా సతి ద్రౌపదిగాంగ నోపు వే జొక్కరు డాజి( గీచకుల 
నోర్వంగ6 జాలమి మీ రెజుంగరే” అని కర్ణ దుళ్ళాసనాదులు పాండవులు ప్రచ్చన్న 
వేషులై విరటుని (ప్రోల నివసించియున్నవారు-అని నిశ్చయమయిన యూహ చేయం 
.గలిగినాండు. ఆ యూహకుందగినట్టు వారిని బయలు పణుప(దగిన తంత్రంబును 
బన్నినాండు. అదేగదా యీతని ప్రధానాశయము. 


ఈ విధముగా నీ దుర్యోధనుని తంత్రము తన్మూలకమగు గోగ్రహణము. 
ఒకవైపున సుశర్మకు, మజటియొక వైపున గౌరవ సేనకు. గలిగిన పరాజయము. 
ఇట్టి తరువాతి కథ కంతకు( గూడ నీ కీచక వధయే మూల కారణమని 
ప్రదర్శించుటయే తిక్కన యుద్దేశ్యముగాం గనంబడుచున్నది. ఇవి యన్నియు. 
గీచకవధకు దరువాతం.బుట్టిన విశేషములే గదా! దుర్యోధనుని యీ మంతత్రాలోచన 
తంత్ర మను దానిని. బాండవుల యీ యజ్ఞాతవాస కథ కంతకు నడిమి కీలుగా6 
(Pivot) జేయుటలోనే తిక్కన కళాకౌశల మంతయు గానవచ్చుచున్నది. అయిదా 
శ్వాసముల (ప్రబంధములో నాటకంలోవలె దీనిని రెండున్నణ యాశ్వాసముల 
తరువాత, మూండవ యాశ్వాసము మధ్యకు దెచ్చి పెట్టినాడు తిక్కన, ఇట్లు 
ద్రౌపదీ పరాభవ కారణముగా. గలిగిన కీచకవధ ఘట్టమునకు భీము(డు నాయకు. 
డైనట్లే, దాని మూలముగా గలిగిన దుర్యోధన తంత్రమునకు ఫలితమయిన 
గోగ్రహణ సందర్భమున గలిగిన యుద్దము నందు. గౌరవ పరాజయమునకు( 
దొలుత భీము(డు. పిదప నర్జునుండు, నాయకులైనారు. ఇట్లీ కథ యంతయు! 
బాండవుల యజ్ఞాతవాస నిర్వహణ భంగములపై నాధారపడినదిగా నుండి తుదకు 
(ద్రౌపదీ పరాభవ నిష్కృతి, బంధ మోక్షములతో బాటు, కౌరవుల పై బాండవులకు( 
గలిగిన విజయ ముత్తరా కళ్యాణముతో ముగియుచున్నది. 


ఇది యంతయు మొత్తము భారతకథనంతను దలపించుట లేదా! కావుననే 
యా పర్వమును దిక్కనార్యు. డంతగా శ్చాఘించి యుత్తమ (ప్రబంధముగా 
రచించినాండు. 


త్రీ తిక్కనగారి విరాట పర్వము “123 


' మూలకథ జగత్రసిద్దమే యగుటచే దాని నీతండు మార్చింది విశేషమేమీ 
లేదు. 'మార్చ్భనూ లేదు. కాని యాయా విషయములనే సందర్భానుసారముగా 
వలసినట్టు వర్గీకరించుకొని ప్రదర్శించుటలోనే తన కవితా. చాతుర్యమును, గళా 
శక్తిని వ్యక్తపణచుచుండును, మూల(గ్రంథము-నందుత్తరదేశ పాఠమునకు మూలమైన 
బండార్కరు (ప్రతిపాఠమును జదివినచో జగ(త్రసిద్ధమైన కథ మాత్రమే 
తెలియవచ్చును. దక్షిణదేశ ప్రతులలో మజికొన్ని విశేషములు వెనుక ముందుగా, 
నొక్కొక్కప్పుడు చర్విత చర్వణముగా, నీరసముగా6 గానవచ్చును. కాని తిక్కనార్యుని 
రచనలోవలె( గథా సంధానమునం దొక విధమైన యేర్పాటు, పూర్యోత్తర సందర్భము, 
పాత్రల స్వభావోన్మీలనము, రూపచిత్రణము, మనోవృత్తుల వివరణము, రసా 
విష్కరణము, దేశీయాచార వ్యవహార వర్షనము, సందర్భోచిత ప్రకృతి వర్లనాదికము 
మొదలగు నసాధారణ లక్షణము లందు6గానరావు. ఈతని రచన మూలకథ కనేక 
విధముల జక్కని వెణుంగు పెట్టునదై, యత్యంత రసస్ఫోరకముగను, 
సచేతనముగను జేయుటచేతనే యాం(ధావళి కింత మోదముం గూర్చునదైనది. 


ఈ మెబు(గు లిట్టివియని చెప్పుటకు వీలులేదు. అడుగడుగునకు 
మూలముతో? బోల్సి చూచి యానందింపవలసినదే. 


(1) ఉన్న కథయే. అతడు కల్పించిన కథాసంవిధానము మూలముగా 
నెట్టాకవిధమగు వస్పైక్యమునకు( దోడ్పడి ప్రబంధ రూపము దాల్చ్బుటకు( దోడ్పడి 
నదో యిదివజకు చూచినాము గదా! 


(2) ఆయా పాత్రల గుణ శీలములను గథానురూపముగా నా యా కథా 
పాత్రలచేతనే చెప్పించి, వారిని మన యెదుట. రూపొందునట్టు చేయుటలోనే 
తిక్కన చాతుర్యమును మనము కనిపెట్టగలము. ఇదివరలో బాండవులు తమను 
గూర్చి తాము చెప్పుకొనుట కొంత విన్నాము. ఇతరులకు వారెట్టు తోంచినారో 
యని కూడందిక్కన వినిపిస్తాండు. సన్యాసి వేషమున ధర్మజుండు విరాటుని 
చూడ్కులకు (వ్రేగయి తోంచి నాడంట. జగము లెల్లను నేలంగంయజాలు తేజమంట. 
ఆ మువ్వురితోడను సాటియగు మూర్తి ఈ మహాత్ముడు చెప్పిన పనులెల్లను 
జేయువాండనంటాండు. నీ వెవ్వరని యడిగితే- 

'ఉన్నరూపు బలుకు నన్నరు లెవ్వ రని - సత్యభాషణముపై నొక 
యుపన్యాసము” అది ధర్మజునికే తగు. 

ఇక భీము(డు రావడములోనే- 

“సమద వారణపతి గమనమున మత్స్యధరణివల్లభు సభణేరి నరిగినాండ6ట. 


యం. ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


ఈతని జూచుట తోడనే విరటునికి 'ఉలుకుని వెక్కసపాటును, దలకొన్నవం 
ట. ఈత. డిట్లు తెల్లబోయి చూస్తూ ఉండగానే 'జయ శబ్ద యుతంబుగ వినయం 
బున (మొైొక్కించి' గంభీరమైన శార్దూల వృత్తంలో మొదలు పెట్టించినాండు తిక్కన. 
“దేవా! నాల్గవజాతివాండ-నిను నిం గొల్వంగా వచ్చితిన్‌' సీ చిత్తంబు నన్‌ 
మెచ్చునట్లే 'పండంగనేర్తు కంటు రాజు నీవు; ధరణీ భరణ క్షమమూర్తిని అవీ 
యివీ ఇస్తానంటే- “అనుటయు మోజకు చందంబున మోయడ్డముగం గదల్చి 
భూవిభుండు సభాజనులు విన1బ్రస్సుట నిరర్గళాలాపములన్‌” నా కవియెల్ల నేల 
నరనాథులకుంబైయ మొందునట్టుగా. బాకము సేయనేర్తు ఎ! అంటాండు. 
భీముని మొణకుదనానికి సూచకము మోమడ్డముగ6 గదల్బుట. 


ఇంక బేడి యర్జ్దునుని ప్రవేశము. 


“'మజుంగుబడిన మార్తాండుండునుబోలె, వేషధారియెన విష్ణుండునుంబోలె' 
నున్నాడని వర్షించి, యా భావమునే విరటునిచేత ననిపిస్తాండు. 


'ఎవ్వడే? నొక జగత్పూజ్యుండు గ్రీడార్థ మిట్టొనరం దాల్చినరూపు గావలయు 
మీరూహింపు(డా, యని. 


సైరంధ్రీ వేషమున నున్న (ద్రౌపది...బోవుచుండంగా వర్షన. 


'పరమొయిల్‌ గప్పిన బాడణీ నునుగాంతిం గదిలిన యమృతాంశు కళ 
యు బోలె. బోవుచుండ(గా. గేకయ రాజనందన జాలకంబులనుండి చూచి 
“యామె పెంపు సొంపు మన కేర్పడుచున్నది'. అని పిలిపించింది. “ఆ వనితారత్నము 
వినయ వైభవము సతీతనువొందినట్టు” మత్స్య క్షి క్షితీశు నింటం గొంత యొప్పెసక 
మెసంగ" అరిగినదంట. అప్పుడు కేకయ రాజనందన ద్రౌపదికి స్వాగతమిచ్చే రీతి. 
ఆదరభావము నెట్లు రూపొందించినాండో తిక్కన; చూడు(డు. 


“కను(గొని గారవంబును మొగంబున గేల బురః ప్రసారమున్‌ 
దనువున నమభావనమును దంత మరీచుల సామి నిర్గమం 
బును దమలో( గడల్కొనంగ- 


అప్రయత్నంగా. దమలోం దామే గడల్కొనినవ(ట, కడల్కొనంగా 


“భూరితరాదర రేఖనిందు ర మ్మనవుడు 
నంత నంత ద్రుపదాత్మజ సేరి వినీతి నిల్చినన్‌” 


శ్రీ తిక్కనగారి విరాట పర్వము 125 





అప్పుడా సుధేష్ణ “ఆపాదమస్తకము(దద్రూపము వీక్షించుచున్‌ గుతూహల 
మడరం” నీ కుల మెయ్యది? ఎవ్వరిదాన” వని అడిగింది. “నేను సైరం(ీ జాతి 
సంభూత? బురుష పంచక సనాథ” నంటుంది. అంతలోనే సుధేస్టకు ననుమానం 
గలిగింది. 


“నిను నీ రూపము చూచి మా నృపతి యున్విళ్ళూరు” 
దుర్భర యగు నిను గర్కటి గర్భము ధరియించినట్లు గైకొని నాకై 
నిర్భర విధ్వంస దశావిర్భావము( దెచ్చికొనుట వెరవైయున్నే” 


దీనినిబంట్టి యాభర్త యెంత దృఢ చిత్తుండో, యీ భార్య యెంత యను 
మానపు మనిషియో, స్వకార్య ధురంధరురాలగు కపటచిత్తయో యాలోచించుకొన 
వలసినదని, వీరి గుణ శీలములపై6 జక్కని విసురొకటి విసిరినాండు తిక్కన. వీరి 
తెలివితక్కువ మూలముగానే కీచకునివలనం గలుగబోంు ననర్థమును సూచించినవా( 
డైనాండుకూడా. కాని తన పని చక్కంబెట్టుకొనువిషయములో (ద్రౌపది కూడా 
సమర్థురాలే. కావున తన పతులు గంధర్వు లున్నారు. ఊరుకోరు; అని భయపెట్టి 
“మనమున నూణుడిల్లు మనుమానము మానుము నన్ను నేలు” అని మంచి 
మాటలతో నామె యొద్దంజేరినది. 


ఈ సుధేష్టయు. గొంతవజకుం గీచకునికి. దగిన యప్పగారే యని 
సూచింపదల(చి గాంటోలు నామె గుణ శీలములను జిత్రించుటలో గూడ నామె 
స్వకార్యధురంధరత్వ మునకు దగినట్టు శాఠ్యాది నూతన చ్చాయలను eee 
గూడం గల్పించి కీచక కథా చిత్రమునకు వన్నె దెచ్చినాండు. 


రూపాభిమానియు, దుర్విదగ్దుండు నగు కీచకుడు తన యప్పకు మొక్కం 
జనువా(ై యేతెంచి ద్రౌపదిని జూచి కందర్ప దర్పగోచరుడై యామెతోందన 
గోడు వెళ్ళంబోసికొనుటయే గాక, యామెను దనకు నేమి యుపాయంబుననైన6 
గూర్పు మని యప్ప నడుగుటకు జంకండు. తెగించిన దానికి జంకేల? కాని యప్ప 
సంగతే మనము విచారింపవలసినది.' “కాంచన పీఠము వెట్టి ప్రియమ మునుగు 
నడ” సంభావించినది. “రాగరస నిర్మగ్నుండయ్యె; సైరంధ్రింజూచి వీని కేమి 
యపాయమగునో వలదన్న నుడిగెడువాడు కాండు. మాయదైవమయేనేమి 
'సీేయుదాన” అని తగిన తెణంగున వారింతమని “యనేకమంది (స్రీలు నీ కున్నారు 
గదా” యని జ్ఞాపకము చేయుచు, జారపొందు సుఖము కాదని హెచ్చరిస్తుంది. 
గంధర్వుల వలని భయము గలదని సూచిస్తుంది. కాని వాండు వినకుండుటచే వీని 


126 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 





కమ్మెయింజావు నిజం బని “నిశ్చయించి, సందర్భానికి6 దగిన శాఠ్యము వహించి 
ద్రౌపదిని బెల్లించి, దొంగ వేషము వేసి, దొంగ తృష్ణ భావించి “ఒదవెడు తృష్ణ 
పెల్లిదమున వదనము వరువట్టు వాటె, కీచకు నింట వారుణి గలుగున్‌ వే చని 
యిచటికి. గొనిరమ్మా చూతము గాని నీ గమన వేగంబున్‌” అని (ద్రౌపది నకార్య 
కరణమునకు( బురిగొల్సినది. (ద్రౌపది చెప్పిన యభ్యంతర వాక్యముల యథార్థ 
భావమును గప్పి పుచ్చి తాను దెచ్చికో లనునయము నభినయించి. 


నేను వేడ్కపడి యానెడు నాసవ మర్జిణేర దీని నీవు గోసెక్కంగంేసి నిన్ను 
నతిహీన విధాన నియుక్త జేతంగా నిక్కమ యుమ్మలించి తిది నెయ్యము. 
దియ్యము కల్మియే సఖీ” 

అని తన శాఠ్యము నామెపై నారోపించినది. కీచకునివలనం బరిభవమును 
బొంది యీమెకంటె నిస్సహాయుడై యున్న విరటునివలననే సహాయమును బొంద 
లేక తన దగ్గజికే తిరిగి వచ్చి తన స్థితిని జెప్పుకొనుచున్న (ద్రౌపది యెడల 
“దెచ్చికోలు సంభ్రమమునుజూపి” తా నేమియు నెజుంగని తెజంగుదాల్చి “శాత్యము 
న్ములించి, యెలుంగు వేజొక భంగిగా, వట్టి బిభీషికలు పలికి చేయునది లేక 
నివ్వెజంగంది” యుండెన(ట. ఇట్లీ సుధేష్ణ సహజ స్వభావమును, శాఠ్యమును 
వెల్లడించుటలో నెట్టి వన్నెలు చిన్నెలు పెట్టినాండో చూడుండు తిక్కన. మూలమున 
సుధేష్ణ చిత్రము, శీలమ్ము గూడ వట్టి యగమ్యగోచరముగా నున్నది. 


ఈ కీచక కథా సందర్భమున దిక్కనార్యుండు గల్పించిన ప్రకృతి వర్లన 
లెంత రమ్యములో, సందర్భోచితములో చెప్పనలవి గాదు. మొదటిది ప్రభాత 
వర్షనము-రాత్రంతా భీమునితో (ద్రౌపది తన భంగపాటు చెప్పుకొన కీచక వధకై 
యతని యుత్సాహము రేకెత్తించి, యత్యుత్సాహముచే నాతడు తొందరపడి 
బయలు పడకుండునట్టు నచ్చజెప్పి సభలో ధర్మజుని. దా నన్యాపదేశముగా 
దూలనాడి'జవాబు చెప్పినందులకు( దన (ప్రవర్తనను సమర్థించుకొంటూ, ముందు 
జరుగబోవు కార్యక్రమమును నిర్ణయించుకొని, “వానిం దెగ జూచి నీకుం జూపి 
నీ చిత్తంబు పడసెద. నిదియ నిశ్చయం బని" చెప్పిన భీమునివలన నోదార్పు 
నొందుచుండంగానే వేగుజామైనది “ఇమ్మాటలవలన దలంపముగాని వేగుచున్నయది 
యని యామెతో భీముడు చెప్పి యత్తన్విం దణీమి కొన్ని యడుగు లనిచి మరలి 
వచ్చి నాడట తన సెజ్జకు” వచ్చి పర్యంక భాగంబున6 దనువు వైచి నిద్రం 
బొరయని కనుదోయి మోడ్భినంతనే ప్రభాతం బయినదంట. ఈ ప్రభాత మెంత 
కథానుకూలముగా వచ్చినదో చూచితిరా! (ప్రకృతి కథా పాత్రలతో సానుభూతి 


త్రీ తిక్కనగారి విరాట పర్వము 127 


చూపు చున్నట్టు వర్ణించుట యొక కవిసమయము. (ద్రుపదనందన దుఃఖమునకు 
దురపిల్లుచు నెత్తమ్మివిరులు వేడి నిట్టూర్పులు విడుచుచున్నవి వలె నున్నవంట. 
ఒక పెద్ద వచనములో (బ్రభాత వర్లన చేసినాండు గాని ముఖ్యముగా జెప్పుకొన 
దగినది సూర్యోదయ వర్లనము. 


సీ. “నీరజాకరములు నిష్టమైం జేసిన, 

భవ్యతసంబుల ఫల మనంగ, 

దివస ముఖాభినందిత చ(క్రయుగ్మకం 
బుల యనురాగంపు (బో వనంగ, 

హరిహర బ్రహ్మ మహానుభావంబు లొ 
క్కటిగాంగ6 గరంగిన గట్టియనంగ 

నతుల వేదత్రయ లతికాచయము పెను 
పాందయుట్టెడు మూలకంద మనంగ 


నఖిల జగముల కండయగుచు, జనన 

మాజ కరపుట హృదయ సరోజములకు 
ముకుళనంబును జృంభణంబును నొనర్చి 
భాను బింబంబు : పూర్వాద్రిపై వెలింగె.” 


ఇందలి రచనా రీతి తరువాత! (బ్రబంధ వర్లనలకు ఒరవడి కావచ్చును. కాని 
యిందు. దిక్కన వెలిబుచ్చిన నిగూఢభావంబులతని భావోన్నతిని, నిర్మల జ్ఞానమును 
వ్యక్తము చేయుచున్న దనుటకు సందేహము లేదు. ఇచ్చటి సందర్భమున నౌచిత్య 
మేమనయగా-నిస్సహాయయె యున్న (ద్రుపదపుత్రి కీచకునింటికిం గల్లుదేరం బోవుచు 
మహాపదలకుం బరిహరణంబు హరిస్మరణం బని తలంచి. 


“పాండు పుత్రుల కేను దప్పని మనంబు గలుగుదాననయేని యో కమల 
మిత్ర కీచకు దెసం గీడు బొరయకుండ రక్షింపు” మని సర్వ కర్మసాక్షియగు నా 
కమలమి(త్రనే ప్రార్థించినది. అతండు నామెను రక్షించుట కొక రక్కసునిం బనిచి 
క్రీచకునివలన నామె కుషద్రవము లేకుండ. జేసెను. కావున కర్మసాక్షియే ముందు 
దినము కథను నడుపువాండు గదా! అతని గూర్చిన తిక్కన భావము లెట్టివో 
తెలుసుకొనవలదా? సూర్యభగవానుడే సర్వాతీతుండగు ప్రత్యక్ష దైవము. “సర్వాధారః 
కాలః” అన్నట్టత(డు సర్యాధారము. మహామునులు చేసెడి యతి కఠిన తపంబులకు 
ముఖ్య ఫలము (ప్రాప్యము. రాగ రసానందానికి నిలయం-ఆనంద నిలయము. 
సృష్టిస్థితిలయాదులకు మూలకారణము. వేదత్రయ కర్మకు జ్ఞానానికి మూలకందము, 


128 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


కావునే తనను రెండు చేతుల (మొక్కి తనకు హృదయ కమలమును విప్పిన వారి 
యజ్ఞానాంధకారమును బోంగొట్టు జ్ఞాన నేత్రమును బ్రకాశింప6 జేస్తాడు. 

ఈ విధముగా సూర్యభగవానుండు తన దృష్టిలో త్రిమూర్యాత్మకు. డగు 
పరమాత్ముడే యను భావమును వ్యక్తము చేసినాండు తిక్కన. కాని యిట్టి రవి 
విరహాతురుండగు కీచకునికి మిత్రుడు కాలేదు. ఉపవనవిహారములను, 
శిశిరోపచారములను బ్రొద్దుపుచ్చును “మాయా రవి యేల (క్రుంక(డొకోయని" 
దుఃఖింప. దొడలాను. తరువాత నెట్లో రవి (గ్రుంకం జుక్కలు, చంద్రాసమయము, 
గాఢ తమో వర్లనము మొదలగునవి యీ శృంగార రసాభాసము నావిష్కరించు 
సరదర్భమునం దిక్కన కావశ్యకములైనవి. (ద్రౌపదీ, భీములు కలిసి కీచకు నేకాంత 
ముగం (బ్రవేశించు సందర్భమున గాఢతమో వర్లనావృతమగు నాట్యశాల వర్షన 
మత్యద్భుతము. 

'5ంయడే echoing the sense' అన్నట్టు భావానుగుణమగు పవముల 
కూర్పు మూలముగా. దిక్కనార్యుని చిత్ర రచనాశక్తికి విరటుని సభలో (ద్రౌపదీ 
పరాభవ సందర్భమున భీముని యాగ్రహ పూరిత, భయంకరాకార వర్షనము నొక 
యుదాహరణముగా (గ్రహింప వచ్చును. 

కనుగొని కోప వేగమున( గన్నుల నిప్పులు రాల నంగముల్‌ 

గనలయగ సాంద్ర ఘర్మ సలిలంబులు (గ్రమ్మ నితాంత దంత పీ 

డన రట దాస్యరంగ వికట భుకుటీ చటుల ప్రవృత్త-న 

ర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణా పరిణద్దమూర్తియె” 

“నే లయు నింగియు( దాళముల్‌ గావించి, యేపున రేగ వాయించియాడ. 

గులపర్వతంబుల (గూర్చి యొండొంటితోందాంకంగ నీకమైం దన్నియాడ 

నేడు సాగరములు నిక్క డక్కడ బెట్టి పలుచని రొంపి మైనలదికొనంగ 
దిక్కులు నాలుగు నొక్క చోటికి. దెచ్చి పిసికి పిండలుచేసి పిడిచకొనయగ” 


మిగిలిన (బ్రహ్మాండ భాండంబు పగుల వేయ 
నప్పలించుచు( బళయ కాలానలమున 
గండరించిన రూపంబుకరణి భీము. 

డతి భయంకరాకారత నతిశయిల్లై.” 


ఒకచో సంస్కృత జటిలసమాసముల పటపటల మూలమునను, మటి 
యొకచోం దెనుగున భావ ప్రపూర్ణములగు తేటతెలుగు మాటల బిగువైన 
కూర్పు తీర్పువల్లను భీముని భయంకరాకారము నెట్టు చిత్రించినాండో తిక్కన! 


శ్రీ తిక్కనగారి విరాట పర్వము 129 


ఇక (బ్రత్యేక మాంధ్రావళికి మోదముంగూర్చునది యుత్తరా వివాహ 
వర్షనము. మూలమునందలి బండార్కర్‌ పాఠములో రెండే అనుష్ట్రప్పు లున్నవి. 
“తాం ప్రత్యగృహ్లాత్‌ కౌంతేయః వివాహం కారయామాస సౌభద్రస్య మహాత్మనః” 
తరువాత “ఉచ్చావచాన్‌ మృగాన్‌ జఘ్ను ర్మేధ్యాంశ్ళ శతశః పశూన్‌, సురా 
మైరేయపానాని ప్రభూతా న్యభ్యహారయన్‌” అని. 

దీనిని. దిక్కనార్యు. డెంత చక్కటి తెలుంగు దేశీయపు6౬ బెండ్లి 
మహోత్సవముగా దీర్చి దిద్దినాండో చదువుకొని యానందించ వలసినదే. మొదటం 
(బ్రగల్బములు పల్కి తెలివితక్కువవాండుగా( గనంబడిన యుత్రరుం డర్జునుని 
సహవాసము వలన దండ్రి కంటెను జక్కని వివేక వంతుండైనట్టు కనంబజచినా( 
డు తిక్కన. తండ్రి పాండవులకు ధనమిస్తాను. రాజ్యమిస్తా నంటే యీ ధన 
వర్గములు నీ కెక్కడివి? వారు మొన్న యుద్దములో గెల్చి నీ కిచ్చినవే గదా! ఇవి 
వేడ్క సేయవు, తగు నూతనమగు కానుక యీయవలయును. “వే గోడ్తేరం 
బనుపు ముత్తర( ట్రీతిన' అని సలహా యిస్తాడు. అప్పు డుత్తరను గై సేసి 
తెప్పించి యిమ్ముద్దియ నర్జునున కిమ్మనంగా నాతండు ధర్మసూక్ష్మంబు దెలిపి 
“హరి మేనల్లుడు వరియించు[గాక యభిమన్యుం డీ సరోజాననన్‌” అన్నాండు. 
అర్జునుని తోడి వియ్యమున కుప్పొంగి, పట్టణాలంకరణంబు సేయించి, 
యుత్సవంబు సాటింపంబంపగా, వైదిక లౌకిక విధులన్నీ వేదికాలంకరణము 
పురోహితుడు చేసినాండంట. అంత నుత్తర నలంకరింప(6 జేయుట, లగ్నం 
బాసన్నంబగుచు వచ్చె నని ధర్మతనయున కజటిం/గింపంబంపుట. యభిమన్యుని 
శృంగారంబు సేయించి భద్రగజారూఢుం జేసికొని, మతి గణంబులు, నంబర 
నికరంబులు ఫల (ప్రచయంబులతో విస్తరిల్లిన [కంత నడిచినదంట. ఎదుర్కోలు 
సన్నాహమువారు చల్లు సేసలు గైకొనుచు( బెండ్లికొడుకు విరటునింటికి రాయగా 
దెర యొద్ద వధూవరుల నిలుపుట, ముహూర్త సమయమున మంగళ తూర్యములు 
సెలంగం దెర యెత్తించుట, వధూవరుల యన్యోన్యావలోకన వర్షనము, తలంబ్రాలు 
పోయుట, పాణ్మిగ్రహణము, వధూవరు లేకాసనముననుండి హోమము చేయుట, 
తాంబూలముల తోడి పళ్ళె రంబుల పచరించి పాండవులకు. గట్ట నిచ్చుట; భద్ర 
సామజ దాస దాసీజనంబుల నరణమిచ్చుట, వార నారీమణుల నృత్యగీతాది 
వైచిత్ర్యము, కుమారుల చతుర పరిహాస విలాసములు, పాండునందనుల 
సౌహార్దాదులచేతను నృత్య మందిరము సంపద్భరితమై యుండినదంట. 


మూలమున దానికిని, నన్నయ (ద్రౌపదీ వివాహ వర్షనమునకును, దీనికి 
నెంత వ్యత్యాసము గలదో పోల్చిచూచిన తెలియగలదు. ఇట్టి దాంధ్రావళికి 


130 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 





మోదముం గూర్చుటలో సందేహము లేదు. కాని యాంధ్ర సాహిత్యమున 
షష్ట్రంతములు మొదలుగాగల యవతారికా లక్షణములకు నీ దేశీయాచారములతో? 
గూడిన వివాహ వర్షనమునకు నిదివరలో' దిక్కనయే మొదటి వాడంని చెప్పుకొనే 
వాళ్ళము. కాని యిప్పుడది మార్చుకొనవలసి యున్నది. నన్నెచోడుని కుమార 
సంభవము బయలు పడిన పిదప నిట్టి దేశి లక్షణములకు, ననేకములగు 
ప్రబంధపు( బోకడలకు నన్నెచోడుండే తెలుంగు సాహిత్యములో దారి తీసినవాండని 
చెప్పక తప్పదు. కాని యంత మాత్రముచే సర్వవిధముల నప్రతిమాన ప్రతిభావంతు( 
డగు దిక్కనార్యుని కళాప్రతిభల మహత్త్యమున కేమాత్రముం గొఅత లేదు. 


ఇట్టనేక విషయములయందుం దిక్కనార్యుండు మూలమునందలి 
విషయములకు మెణుయగుపెట్టి, భాషా సాహిత్యముల రెంటను దేశీయతాగుణము 
పెంపొందునట్లు రచించి, ఆయా కథాపురుషుల హృదయ తత్తము, ఆయా కథా 
సందర్భములందలి విచిత్ర సన్నివేశములు మన కన్నుల యెదుట సాక్షాత్కరించునట్టు 
వర్లించుచు మూల కథ కంటె. దన రచన యెన్నియో మడుంగులు రమ్యతరం 
బగునట్టు చేసిన వాండైనాండు, తిక్కనార్యుని మహత్యమే తెలుగున భారత కవితా 
మహత్యమును బెంపొందించి, దాని నాంధ్ర సాహిత్యమున కాదర్భ [గ్రంథముగాం 
జేసి యాంధ్రుల జీవిత పథమును దిద్ది యాంధ్ర లోకమున గవిత్రయమును 
బురుష్నత్రయముతో సమానమైన వారినింగా నెలకొల్పినది. 


తిక్కన మూలమునకు భిన్నరీతి రచించి మెజుంగు పెట్టిన 
సందర్భములు 
(1) భీముండు మల్టుని “నుక్కబిభంజింతు జంపు టుడుగుదు”నని చెప్పి 
చంపక విడుచుట. | 
(2) పాండవుల (ప్రవేశ సందర్భమున వారు వారవలంబింపందలంచిన వృత్తులకు 
దగిన చిల్లర విషయముల జాబితాలు. వారి ప్రత్యేక లక్షణముల చిత్రీ కరణము. 


(3) ధర్మరాజే శమీవృక్షము నెక్కి యాయుధములను క్రేలంగట్టుట, భీము 
డెప్పుడెట్లు చేయునో యను భయముచే వాని నెమ్మెయినయిన వధింపుండని, 
యాయుధములను ్రార్జించుట. 


(4 సింహబలుండు "నెల లూర లేడని సమర్థించుటకు” “తన యప్ప 
సుధేష్లకు మొక్క జనువాండు” అని తిక్కన రచించుట. 


శ్రీ తిక్కనగారి విరాట పర్వము ? 131 


(5) కీచక వధానంతరము (ద్రౌపదిచే “భీముని యుత్తమ నాయకత్వ మెటిం 
గినను? గొనియాడ నా తరంబే” యని చెప్పించుట. 


(6) సూర్యోదయ, సూర్యాస్తమయ, అంధకారాది వర్ణనలు, విరహ వర్షనమున 
నుపవన విహార, శిశిరోపచారముల( (బ్రబంధవర్షనములు. 


తిక్కన, జాతీయమును గూర్చి చెప్పవలసినది చాల కలదు. కాని కాలము 
లేదు. .“విచారము కోర్కికి గాని నావియే.” “ఇట్టి యవగాఢపు. బొత్తు మనంగ 
వచ్చునే.” “ఆండు బుట్టువుల తోడ నీవును బుట్టినావు”, “నేల నాలుగు చెణిగుల 
వర్తించితి”. “విసుల దయ్యమెటు(గు పడతుల సంతోష మేల నాకు”, “తేరెక్కుము 
తప్పం గ్రుంకం దీజదు నీకున్‌”. “రాధేయుం డొక చీరికిం గొనండు వీర వ్రాతమున్‌ 
బోరులన్‌”, “తొల్లింటి చూజగలదె”, ఒక పలక యాడుదమే”, తన యాజ్ఞ 
సూయాణముగ నొనరించె మంచిగా నేల నాలుగు సెరగుల” మొదలగునవి. 


132 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 





జ్ర 
వై శ్రీ నండూరి బంగారయ్యగారు 


ఆంధ్ర సారస్వత పరిషత్తు తలపెట్టిన యీ భారతోత్సవములు కాలక్షేపము 
నిమిత్త మేర్చడిన సాహిత్య వినోదములు కావు. ఆంధ్ర మహాభారత మాంధ్ర 
సారస్వతమునకేగాక విశ్వము నందలి సారస్వతమునకెల్ల నమూల్యాలంకారముగ 
శోభించుచున్నది. అట్టి మహాకావ్యమునందలి శిల్ప వైభవము నాం(ధ్రులు పదేపదే 
స్మరించుకొనుటవలన నూతన చైతన్యమును సంపాదించుకొనం గలుగుదురు. ఈ 
యుత్సవములు “ఆంధ్రావళి” తేజమును మహ్వోజ్ఞ్వలముగం (బ్రకాశింప(జేయు 
పవిత్ర యజ్ఞములని నా తాత్సర్యము. ఒక్క మీ పట్టణముననేగాక యాంధ్ర 
దేశమునందున్న ప్రతి పట్టణము నందును, (బ్రతి పల్లెయందును నిట్టి యుత్సవములు 
జరుపవలసి యున్నది. గత కాలమున దమ జాతి యెట్టి యపురూప 
మాహాత్మ్యమును సాదించినటో తెలినికొని న్వన్వరూప జ్ఞానమును 
బెంపొందించుకొనక పోవుట కేవలము తమోగుణలక్షణమని నా మనవి. భారతీయ 
కళాప్రపంచమున మనకున్న స్థానమును విసర్దించుకొని పద (భ్రష్టులమై తిరుగుట 
యెట్టి దుర్గతియో మీకు నేను వేజుగా విశదీకరింపనక్కజలేదు. తులసీదాసు. 
కంబన్‌, తుకారాం మున్నగు నితర రాష్టియ మహాకవులకున్న ప్రఖ్యాతి భారత 
వర్షమున నన్నయ తిక్కనల కున్నదా? లేకపోవుటకు6 గారణమేమి? వారిలో 
నిజమైన మాహాత్మ్యము లేనినాడు కేవలము ప్రచారము చేతనే “తొళ్ళిక్కము” 
పట్టి స్వర్గసీమలకు గెంటవలయునని నా తాత్పర్యము కాదు. కాని నిజమైన 
మాహాత్మ్య మున్నప్తు డా మాహాత్మ్యమును భూగర్భ మున బాతి పెట్టుకొని 
'ప్రాలుమాలిక వహించుట -యాంధ్రులకే చెల్లినది. కవిత్రయ కృత భారతము 
ముగిసి యిప్పటి కైదువందల సంవత్సరములు కావచ్చు చున్నను నిట్టి లోకోత్తర 
(గ్రంథరాజము నందలి యథార్థ (ప్రాశస్యమును నిరూపించుకొనుటకు మన 
యూనివర్సిటీలు గాని, యితర సంస్థలుగాని యేమియు (శ్రద్ద వహింపకుండట 
నేమనవలయునో యీ సభవారే నిర్ణయింతురుగాక. ఇట్టి పరిస్థితిలో 
భారతోత్సవములను దిగ్యిజయముగం గొనసాగించుచున్న మీకు నా హృదయ 
పూర్వకమైన యభినందనములు. 


తిక్కన - ఉద్యోగ పర్వము 133 


ఉద్యోగ పర్వమును గూర్చి. ముచ్చటింప వలసినదిగా మీ పరిషత్తుంా 
కాజ్ఞాపించినది. ఇది (ప్రత్యేక భాగ్యముగా నెంచుకొనుచున్నాను. భారతమునందలి 
శిల్పకళాలక్ష్మికి వ(జ్రకిరీట మీ యుద్యోగ పర్వము. 


ఒక కావ్యమునందలి మాహాత్మ్యము ననుసంధించుటకు రెండు పద్దతులు, 
(1) సమష్టి పద్దతి. (2) వ్యష్టి పద్దతి. ప్రకృతిలో రమణీయమైన యొక మహా 
పర్వతమును గాని, మహానదినింగాని గైకొందము. వీని సమీపమునకు బోయి 
యంగోపాంగ విభజన మొనర్చుకొని యానందించుట యొక పద్దతి, ఒక విమాన 
మెక్కి కొంతదూరము పై కెగిరి యక్కడనుండి యీ దృశ్యములు మనకిచ్చు 
నానందమును మొత్తము చేసికొని యానందించుట యింకొక పద్దతి. అట్లే 
కావ్యము నందలి యొక్కొక్క పద్యమునే గైకొని దాని వివిధార్థములను నలంకార 
సౌష్టవమును, నితర గుణములను విమర్శించుగొనుచు. బోవుట యొక పద్దతి, 
దీనిని విభజన పద్దతి యనిగాని, వ్యష్టి పద్దతియనిగాని పేర్కొనవచ్చును. అట్టుగాక 
కావ్యము మొత్తము మీంద నిచ్చు నానందమునకు నేయే గుణము లెట్లు 
తోడ్పడుచున్నవో సమూహముపై. బరిశీలించుకొనుట యింకొక పద్దతి. దీనిని 
సమష్టి పద్దతియని పేర్కొనవచ్చును. (ప్రకృత ముద్యోగ పర్వము నీ సమష్టి దృష్టిమై 
విమర్శించుకొందము. 

ఈ. సందర్భమున నింకొక మనవి. తెలుంగుననున్న యుద్యోగపర్వమును 
గైకొని నేను (గ్రహించినంత వణుకు నవకాశమును బురస్కరించుకొని, దాని 
యందమును వివరించుటయే (ప్రకృతము నేను చేపట్టిన కర్తవ్యము. ఈ యందములో 
నెంత భాగము వ్యాసునిది? ఎంత భాగము తిక్కనది? అను ్రశ్నముతో నాకు 
జోక్యము లేదు. అంతయు వ్యాసునిదేలైనను నాకు సంబరమే. ఉన్న 
మాహాత్మ్యమును వివరించుటే. నాపని. అవసరము వెంబడిని వారికి వాటాలు 
తెగకపోయినచోం దిక్కన మీంద వ్యాసుండుగాని, వ్యాసునిమీందం దిక్కనగాని 
పంపకపు దావాలు తెచ్చుకొన నిండు. నిజమున కట్టి పంపకపు దావాల కగత్యమే 
యుండదని నా విశ్వాసము. సూక్ష్మదృష్టితోం జూచినపుడు వ్యాసుండే మరల నొక 
యవతారమెత్తి తెనుంగు భారతము “వినిర్మించి” నాండనిపించును. తిక్కన తన 
“యహమిక” ను బూర్తిగా. జంపుకొని వ్యాసునిలో లీనమై పోయినాండు, తిక్కన 
యాంతరంగిక శిష్యుండును, పరమభక్తుడు నయిన మారన “నవీన పరాశర 
సూనుడు” అను విశేషణమును దిక్కన కుపయోగించుటలోని గంభీరార్థ మిదియే 
యని తోయచున్నది. 


134 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


విరాటపర్వమున (బ్రాధాన్యము కథకు, మనోహరమగు ప్రసంగములు కూడ 
బెక్కులున్నను మొత్తము మీంద దాని కథకే యాకర్షణశక్తి యత్యధికము. “ఊర్జిత 
కథోపేతంబు”. “నానా రసాభ్యుదయోల్లాసి” యను విశేణములను బట్టి తిక్కనయే 
యీ యంశమును సూచించినాండు. ఉద్యోగపర్వముననున్న చమత్కతియంతయు 
(బ్రసంగాశ్రయమే. ఇంత చక్కని ప్రసంగము లాంధ్రవాజ్మయమున నింకెక్కడను 
లేవు. ఈ (ప్రసంగములు మరల ద్వివిధములు, పరస్పర ప్రసంగములని, యుప 
న్యాసములని, వ్యక్తు లొండొకరితో6 జేయు సంభాషణములు పరస్పర ప్రసంగములు. 
జనసమూహము మనస్సు నాకర్షింపంజేయుటకై సభావేదిక నెక్కి చేయు ప్రసంగము 
లుపన్యాసములు, ద్రుపదుని పురోహితు(డును శ్రీకృష్ణుడును గౌరవ సభలోను 
సంజయు(డుపప్టావ్యపురమున ధర్మరాజు పేరోలగమునను జేసిన ప్రసంగము 
లిందుంజేరును. ఇవిగాక నీవనులు $yMposiums అని పేర్కొను సంప్రదింపులు 
కూడ నిందున్నవి, అభిమన్యుని వివాహానంతరము విరాటుని కొలువు కూటమునను, 
సంజయుడు పాండవులయొద్దనుండి తిరిగి వచ్చిన వెనుక ధృతర్శాష్టుని 
కొలువుకూటమునను, నుపప్పావ్యపురమున మాధవుని మందిరమున ద్వితీయాశ్వాస 
ప్రారంభమున జరిగిన పాండవుల సమావేశమును నీ సం(ప్రదింపుల 
కుదాహరణములు. ఈ పర్వమునకు( జేసిన నామకరణములోనున్న యుద్యోగ 
శబ్దమునకు బ్రయత్నమనికదా యర్థము. దేని నిమిత్తము ప్రయత్నమని (ప్రశ్న. 
సంధి ప్రయత్నమును బట్టి దీని కీ పేరు వచ్చినదా? సమరప్రయత్నమును బట్టి 
దీని కీ పేరు వచ్చినదా? ఇందు జరిగిన సంధి ప్రయత్నములందు నిజముగా 
విశ్వాసమున్నవారల్పసంభఖ్యాకులు. ఒక్క ధర జాడు తప్ప నిజముగా సంధి జరుగునని 
విశ్వసించినవా రెవ్వరును గనంబడరు. అతనికైన నీ విశ్వాసము దృఢముగ నున్నదో 
లేదో నిశ్చయించుట కష్టసాధ్యము. ఇందు జరిగిన సంధి ప్రయత్నము లన్నియు 
నేపక్షమున కాపక్షము “తనయందేమియు( దప్పులేదు,. తప్పంతయు నెదుటి 
పక్షముదే” యని నిరూపించి జనాభిప్రాయమును జూజగొనుటకు జరిగించినదే. 
అందుచే సంధి ప్రయత్నములకు విస్తృతి యధికముగా నున్నను (బ్రాధాన్యమంతయు 
సమర (ప్రయత్నములదే, సంధి. ప్రయత్నములుగూడ సమర ప్రయత్నములకు 
బలము చేకూర్చుటకు జరిగినవే యగుటచే నీ పర్వమును సమరోద్యోగ పర్వముగనే 
భావించుట యుక్తము. 


ప్రాసంగికేతివృత్తములు 
ఇందు. బ్రాసంగికేతివృత్తములు కొన్ని యున్నవి. మొదటి యాశ్యాసమున 
బురందర విజయోపాఖ్యానము, చతుర్థాశ్వాసమున అంబోపాఖ్యానము ముఖ్యమైనవి. 


తిక్కన శా ఉద్యోగ పర్వము : 135 





ప్రజాగరణ వృత్తాంతము ప్రాసంగికము కాదుగాని కేవలము. నీతిబోధతత్త్య బోధ 
యగుటచే విసుగు జనింపంజేయందగియున్నది. కాని వీనినిగూడా మిక్కిలి 
సం(గహించుటవలనను (బ్రకృత కథకు. (బత్యక్షముగ నుపకరించునట్లు 
చేసికొనుటవలనను వస్తు గమనము నవి యే మాత్రము నరికట్టుట లేదు. 
పురందర విజయోపాఖ్యానము గై కొందము. ఇందలి యితివృత్తము వృత్రాసుర 
వధ, ఈ వధను గొంత విపులముగ వర్లించుటలో నున్న యభిప్రాయమును. 


ఉ._ “కౌరననాథు(డా నహుషు కైవడి నాశము. బొందు; వాసవ 
' శ్రీరమణీయు(డై జయము సేకొని ధర్మజు. డంబురాశి వే 
లారశనా సముజ్వ్యల విలాస మనోహర మేదినీ వధూ 
సార సమగ్ర భోగముల సన్నుతికెక్కెడు. దాను. దమ్ములున్‌.” 


అను పద్యము ప్రధాన వస్తువుతో 6 గల సంబంధము విశదీకరించుచున్నది. 
ఇంకొక రహస్యము కూడ నున్నట్లు కనంబడుచున్నది. బహుశః ఈ 
వృత్తాంతమునంతను యుధిస్టిరు. 'డితరత్ర యదివజకే వినియుండకపోండు. కాని 
శల్యుని గొప్ప చేసి యాతని వలన నీ వృత్తాంతము నంతయు వినుటవలన నాతని 
మనస్సు వశపఅచు కొనుచున్నాండు. శల్యుని శీలములో నుపచార ప్రియత్వ మొక 
ప్రత్యేక లక్షణము. అందుచే: యుధిష్టిరు. డాతని కీ విధముగ గౌరవోపచార 
మొనరించి మున్ముం దాతని వలన సాధింప నెంచిన యర్థమునకు దోహదము 
చేసికొనుచున్నాండు. 


ఇట్లే ప్రజాగరణ పర్వమును జూచినను గేవలము నీతిశాస్త్ర విన్యాసముగాం 
బోవుచున్న దాని గతులను మాటిమాటికి “పాండవులకు. బాలు పంచియిచ్చుట 
కంటె గర్తవ్యము లేదు” అను మతమువంక6 ద్రిప్పుచు నేకాగ్ర మొనర్చుటయేగాక 
సందర్భశుద్ది గలదాని(గాం గూడ జేసికొనుచున్నాండు, అంబోపాఖ్యానమునంగల 
ప్రస్తుతత్వము (ప్రత్యక్షముగం గనవచ్చుచునే యున్నది, వేజుగ వివరింప నక్కణ 
లేదు. 


మూలము నందలి సనత్సుజాతీయము తెలుగున నించుమించుగా 
లుప్తమైనట్లే యెంచవచ్చును, ఇందులకు. గొందణు తిక్కనను మహాపరాధింగా6 
బరిగణించుచున్నారు. కాని కావ్యరస దృష్టితో. జూచినపు డీ శాస్త్ర [గ్రంథ మిక్కడ 
లేకుండుటవలన రసము, వస్తువు రెండును విక్షిప్తములు గాలేదు. శాస్త్రభాగము 
నంతను శాంతి, ఆనుశాసనికము, అశ్వమేధము మున్నగు పర్వములలో విశదీకరింప 
వచ్చుననియు, నచ్చట నున్నచో వస్తుగమనము నరికట్టవనియు.౬ గావ్యరస తత్త్వ 


136 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


వేత్తయగు తిక్కన నిర్ణయించుకొని యుండవచ్చును. కొందణీది గుహ్యమైన 
యోగశాస్త్రము గావున నాతడు విడిచి పెట్టియుండవచ్చునని యూహించుచున్నారు. 
“పరతత్వము (బ్రసాదించునట్టి గూఢోక్తులను ([గ్రహించుచుండ” అను వాక్య 
భాగము వారి యీ వాదనకు జేయూ(తగా నున్నది. కాని యోగశాస్త్రమును గూఢ 
మని యెంచి విసర్జింపవలసి వచ్చినచో బైనం జెప్పిన మూండు పర్వములలో విస్తార 
భాగము లుప్తము కావలసినదే. భారతమున శాస్త్రభాగమున౬ జాల పునరుక్తి 
యున్నది. సనత్సుజాతీయము, భగవద్గీత, ఉత్తరగీత, అనుగీత మున్నుగున 
వెన్నియో యొక్కొక్కటి ప్రత్యేకముగం గైకొన్నప్పు డెంతో మనోహరములగు 
గ్రంథరాజములే యయ్యును సమూహముగ జేర్చి చూచినపుడు చాలభాగము 
చెప్పినదే చెప్పుట యగుచున్నది. తిక్కన కేవలము “వేదభారవాహి” గానందున 
నాధ్యాత్మిక సంపద నంతయు (గ్రంథముల మూలముననే గాకుండ ననుభవమున( 
గూడ నాపోశనము పట్టినవాండగుటచే శాస్త్రభాగమునంతను బూర్లముగా జీర్లము 
చేసికొని వానిని. (బ్రత్యేకముగం గేటాయించి సమర సంరంభము ముగిసిన వెనుక 
శాంతి యుతముగం గూర్చున్నప్పుడు ధర్మజాదుల (ప్రసంగములలో+ గ్రోడీకరించినా(డు. 
ఇట్లగుటచే విషయ విభాగమునందును రసస్ఫూర్తి యందునుగూడ నాంధ్ర మహా 
భారత మున్నత సోపానము లధిరోహించుచు మూలమును మించుచున్నది. దేనిని 
లోపముగం .గొందజు మనీషులు పరిగణింప( జూచుచున్నారో యదియే తిక్కన 
విమర్శనా శక్తికిని, నుచితజ్ఞతకును నిశితమైన తార్కాణముగా నాకుందోయచున్నది. 


ద్వితీయాశ్వాసమున నొక్కచో (107వ పద్యము మొదలు 115వ పద్యము 
వణకు) ప్రాతఃకాలవర్షన మున్నది. దీనిని వర్చించినను గావ్య సౌందర్యమున కెట్టి 
లోపము రానేరాదు. వాల్మీకివలెంగాని, కాళిదాసువలెంగాని ప్రకృతి తాదాత్మము 
నొంది చేసిన వర్ణనము గాదిది. మధ్యకాలమునందలి సంస్కృత కవుల కృత్రిమ 
వర్లనలతో వియ్యమందుచున్నది. దీని నంత దోషముగా ఖండింప నక్కణలేదు 
గాని గుణముగా నెంచి పూజించుటకు మాత్రము బుద్దిపుట్టకున్నది. 


ఇక (బ్రధాన వస్తువును ' గైకొన్నచో నత్యంత (ప్రాముఖ్యము వహించు 
చున్నవి కృష్ణరాయబారమును, సంజయరాయబారమును, 415 పద్యములున్న 
తృతీయాశ్వాసమంతయును, జతుర్ధ్థాశ్యాసమునందలి మొదటి 93 పద్యములును 
మొత్తము రమారమి 508 పద్యములు కృష్ణరాయబారము ప్రథమాశ్వాసమున 258 
మొదలుకొని యా యాశ్వాసము తుదివజకును 334 పద్యములు గలిగిన 
ద్వితీయా శ్యాసమంతయును మొత్తము రమారమి 461 పద్యములు సంజయ 


తిక్కన లా ఉద్యోగ పర్వము 137 


రాయబారము ఇదిగాక విరటుని కొలువుకూటమున జరిగిన సంప్రదింపు సభయు, 
(ద్రుపద పురోహితుని రాయబారమును, చతుర్జాశాసమున 93 పద్యము మొదలుకొని 
426 వణకు నన(గా నాశ్వాసాంతము వటకు జరిగిన సేనానాయక నిర్ణయమును 
బరస్పర బలాబల నిరూపణమును (బ్రధాన వస్తువులో జేరుచున్నవే. 


ప్రధానవస్తుసంవిధానము 

ఉద్యోగపర్వమున నన్నిటికంటెను మిక్కిలి మెచ్చుకొనందగినది వస్తుసంవిధాన 
చాతుర్యము. దీనినే వస్తుప్రదర్శనశక్తి యనికూడం బేర్కొనవచ్చును. ఇందున్న 
రాయబారములకు(గాని, ప్రసంగములకుంగాని, సారాంశము తెల్పవలసి వచ్చినచో 
మూండు వాక్యములలోం జెప్పవచ్చును. “దుర్యోధనాదులు పాండవుల పై నకారణముగ( 
బగయీని శ్రైశవమునుండియు. బడరాని యిడుములకుంబాల్పజచిరి. అన్నిటికి 
నోర్చుకొని పాండవులు శాంతాత్ములై తమ తండ్రిపాలు తమకిచ్చినచో సంధియగునని 
వార్త పంపుచున్నారు. వారి తండ్రిపాలు వారికిచ్చుటకంటెను న్యాయ మేమున్నది.” 
కృష్ణుండే కానిండు, విదుర సంజయులే కానిండు, గాంధారీ ధృతరాష్టులే కానిండు, 
ఎందరు చెప్పిన వాక్యములకైన నింతే సారాంశము. అందుచే పర్వమునందలి 
వస్తువునంతను నించుమించుగం బునరుక్తి (క్రింద జమకట్టుకొన వలసియున్నది. 
కాని యీ పునరుక్తి నేమాత్రమును విసుగు రానీయకుండ (బ్రపంచించుటలోనే 
ప్రదర్శన (ప్రాగల్భ్యమున్నది. 

ఇందు రాయబారము నెరపినవారు ముఖ్యముగా ముగ్గురు. (1) [ద్రుపదుని 
పురోహితుండు, (2) సంజయుండు, (3) శ్రీకృష్ణుడు. (ద్రుపదుని పురోహితుండు 
పోరుష్యముతో సత్యమును (బ్రదర్శించుచున్నాండు. 

ధృతరాష్ట్రుని సభలో నిలిచి 

క. దీనికినెల్ల నియ్య 

కొనియె నీ పెద్దరాజు నేమనంగనేర్తు? ధృతరాష్షునకున్‌ 

గారవమున బుద్ది చెప్పగాందగు మీకున్‌” 


ఇత్యాది వాక్యములతోనే ధృతర్మాష్టుని హృదయమును గరంగించి తాను 
కార్యము నిర్వహించుకొనవలసి యున్నదో యా, ధృతరాష్ట్యునే మోటుగా దూజు 
చున్నాడు. ఇది మన కొక్కరికే తోచిన యభిప్రాయము కాదు. ఆనాండా 
సభలోనున్న భీష్మునికి. గూడంతోంి 


136 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


“నీ వాక్యము విప్రస్వా 
భానికమై యిట్లు శ్రుతికిబరుషం బయున్‌” 


అని యాతనిచే ననిపించినది. సంజయుడు మిక్కిలి చతురభాషణు(డు. 
“దుర్లయమును బెట్టిదమును బెండును నగు పలుకొదవదు నీ నాలుకకు 
నయోన్నత యొపుడున్‌” అని ధర్మరాజు మెప్పునందుకొన్నాండు. ఎంత కఠినమైన 
భావమునైనను మధురముగం 'బ్రదర్శింపంగల శక్తి యితనికున్నది. ఇందులకు 
ప్రథమాశ్వాసము 291వ పద్యము మొదలుకొని 302వ పద్యము వజకునుగల 
యీతని యుపన్యాసమే తార్కాణము. ఇంకొక్కటి; ధర్మజుని కొలువుకూటమున 
నిలిచి యెట్టి పాలు పుచ్చు కొనకుండ(గనే యహింసాధర్మమును బాటించి 
యరణ్యమునకు( బోవలసినదిగా నుపదేశించుచున్నాండు (328-333) ఈ 
యుపదేశమును సంగ్రహించి నప్పుడు యెంతో కటువుగం గనవచ్చు చున్నది. కాని 
యాతని నోట నిది యెంత మార్దవమును బ్రత్యక్షపజచుచున్నదో చూడుడు. 


డ్‌. 


౪? 


నానిని సంజయుండు నరనాధున కిట్లను; నెట్టి తప్పులుం 
బోవంగం ద్రోచి తాలిమియ పూనుదు గావున నన్నిమాటల 


'ట్లీవు వినంగ నాడియును నే దనివోవక విన్నవించెద౯; 


నీ విభవం బహింసయు ననింద్యచరిత్రమ కాక యన్యమే? 


పాలీక కౌరవులు దుశ్శీలత( జెడందలంచిరేని( జెప్పెద రుధిరా 
భీలాన్నంబున కంటెను మేలగు భిక్షాన్నమైన మీ నడవడికిన్‌॥ 
అది యెట్లంటేని. 

రాజసూయ మహాధ్వరం బట్టు నడపి స 

ద్విజులకు సురులకు( దృష్తి జేసి, 

శాంతియు, దాంతియు సకల లోకంబుల( 

బొగడొంద( (బ్రదికిన పుణ్యమూర్తి 

విట్టి నీచరితంబు హింసా కళంకిత 

మగు టెంత యొప్పదు? నదియు(గాక 

దుర్ణయవృత్తి దుర్జ్యూతంబు: బుట్టించి 

యంతలు సేసిన యట్టివారి 

నేల గర్వంబు సెల్లంగవిచ్చి జగము 

చేత దిట్టులు వడునట్లు సేసిపోయి 


తిక్కన - ఉద్యోగ పర్వము 139 





తేల? యడవుల నిమ్మెయి నిడుమగుడిచి 
తేల తాల్మియ ధనముగా నింతవడితి? 


క. తుది(బోయి క్రూరకర్మాస్సదమగు తెజగునకుడొచ్చి బంధుల గురులన్‌ 
వెదకి వధియించు సౌఖ్యంబదియేటికి? నార్యనింద్య మస్టిర మరయన్‌. 


తే అల్పులకు (మ్రింగ జేదయిన హాలహలము 
భంగి. బొంగెడు కోపంబు మైంగికొనగ 
నీలగళునెన్ని నిన్నెన్న( బోలు నట్టి 
నీవు సాలినగాకేల నెగడు బేరు? 


కౌరవులు సేసిన దుర్తయంబులు పెక్కులు వానిని సమర్థించుట. చాల 
దుస్తరము. సంజయుండైనను వానిని సమర్థింపంజూచుటలేదు. తా నవలంబింప( 
దలయ కొన్న పక్షముననున్న నీరసము నంతను మున్ముందుగ నొప్పుకొనుటలోనే 
యతని గడుసుందన మున్నది. దీని నిప్పుడు మనవారు (C0n6655101) అను 
కళా ప్రావీణ్యముగం బరిగణించుచున్నారు. అసమర్థనీయమైనదానిని మున్ముందుగా 
నొప్పుకొనుటవలన “నీతండెంత యుదారస్వభావుండో” యను భావ మెదుటివారికి6 
గలిగి వారి చిత్తమును వశముచేసికొనుటకు సాధనమగుచున్నది. ఎదుటివారితో 
నేకీభవించినట్టుగాం గనయబడుచు వారిని మెల్లగ బాట దప్పించి తనవంకకుం 
దప్పు కొనుట యిందున్న నేర్చు. కౌరవపక్షమున కనుకూలముగ వాదించుట 
యత్యంత దుర్భటమైన సన్నివేశము, ఈ దుర్భల వాదమునకు( గూడ సంజయుని 
నైపుణ్య మమోఘమగు శక్తిని. (బ్రసాదించుచున్నది. కౌరవ సభలో శ్రీకృష్ణు(డిచ్చిన 
మొదటి యుపన్యాసము6 (తృ ఆ 256-284) దీసికొన్నచో. సారాంశము తేల్చ 
వలసివచ్చినప్పుడు (ద్రుపదుని పురోహితుండు చెప్పిన యంశములనే కృష్ణుండును 
జెప్పుచున్నా(డు. కాని ప్రదర్శనశక్తియందెంత తారతమ్యమున్నది? విప్రుని 
యుపన్యాసమునకుC బారుష్యము, సంజయుని యుపన్యాసమునకు( జాతుర్యము 
ప్రధాన లక్షణములైనచో. గృష్టుని యుపన్యాసమున కౌజ్జ్యుల్యము ప్రధాన లక్షణ 
మనవలసి వచ్చును. ఆతని మాటలు దేదీప్యమానములుగ వెలుంగుచున్నవి. కాని 
యీ వెలుంగు సహించుకొనరాని వేండిమి నిచ్చుటలేదు. ఇందు సూర్యతేజమును 
జంద్రజ్యోత్స్నుయు సమ్మేళనమొందినవి. రవిదీప్రిలోనున్న సాంద్రత, వెన్నెలలో నున్న 
చల్లదనము నొక్కుమ్మడి నేకీభవించి సదస్యుల హృదయములను హర్షొత్ఫుల్లములు 
గావించుచున్నవి. ఆ సదస్సులో నున్న వారు సాధారణ మర్త్యులు గారు. నారదాది 
దేవర్షులు, భీష్మాది రాజర్షులు, విదురాది నీతినిపుణులు, నగాధమైన యనుభూతి, 
యపారమైన శాస్త్రపాండిత్యము, విస్తారమైన దేశాటనము (నారదుడు త్రిలోక 


సంచారికదా! ఇంద్రసభలో బృహస్పతి యుపన్యాసమును. బ్రహ్మసభలో వాణీ 
సాక్షాత్కారమును ననుసంధించినవాండు) గల యా మహాత్ములను గూడ స్తబ్బులను 
గావింప6 జాలిన యుపన్యాస మది. సభ్యుల పై దాని మహిమను వర్షించుచు 
(వాసిన- 

చ. “అనవుడు రోమహర్షణము లంగములం బొడమన్‌ సదస్యు లె 
ల్లను (బియమంది నెమ్మనములం బురుషోత్తము( డింత యొప్పం బ 
లు)_నె! మజుమాటలాడ నయకోవిదు( డెవ్వ(డు? ధీరు( డెవ్వం? డిం 
దనువరి యెవ్వగ౧ డంచు నచలాకృతులై నెటినూజకుండగన్‌” 


అను పద్యమున దాని విశిష్టగుణము వ్యక్తీకృత మగుచున్నది. విదుర 
" భీష్ముల పాండిత్యము మనకు భారతమునందే పలుతావుల విస్తారముగ6 (బ్రత్యక్ష 
మగు చున్నది, అట్టి గంభీర స్వభావులు కూడ మెచ్చుకొనందగిన గుణము లీ 
యుపన్యాస మునందున్న వనినమాట. ఈ యుపన్యాసము (ప్రారంభింపక పూర్వ 
మంతరిక్షము నుండి యీ యుపన్యాసము వినువేడుకతో మహర్షుల నవతరింప( 
జేయుటవలనం గవి దీనికొక (ప్రత్యేక గౌరవము కల్పించుకొనుచున్నాండు. 


ఈనాండు పార్ల మెంటరీ చర్చలలోనేమి, సమర (ప్రచారమున నేమి, యెలక్షను 
(Elections) లలో నేమి, వక్షృత్వమున కొక (ప్రత్యేక గౌరవమున్నది. దీనినొక కళగా 
'నభ్యసించి యారాధించుచున్నాము. ఉపన్యాసము నెట్టు మొదలు పెట్టవలెనో 
క్రమముగ 'బ్రతిపాద్య విషయము నెట్టు విపులీకరించుకొనవలయునో యీ 
యంశముల నన్నింటిని జాగరూకతతో. గృషిచేసి సాధించుచున్నాము. భారతమున 
గూడ “సభలో నెట్టుపన్యసింపవలయును' అను (ప్రశ్నకు సమాధానము 
లభ్యమగుచున్నది. 


క. మనమునకు( బబియంబును హిత 
మును బథ్యము' దథ్యము నమోఘము మధురం 
బును బరిమితమును నగు పలు 
కొనర(గ( బలుకునది ధర్మయుతముగ సభలన్‌.” 


ఈ గుణము అన్నిటికి లక్ష్యభూతములు కాందగియున్నవి సంజయ శ్రీకృష్ణుల 
యుపన్యాసములు. వాక్యోపవాక్యముల నిర్మాణమునందును, విషయ విభాగము 
నందును, వస్తు ప్రదర్శన శక్తియందును నివి ప్రత్యేకముగం బరిశోధనార్హములు. 
ఉపన్యాసకళకు నాదర్శముగ (గ్రహించి వీని నారాధించినను నారాధింపవచ్చును. 


తిక్కన = ఉద్యోగ పర్వము 141 


మచ్చున కొక యుపన్యాసమును గైకొని నిరూపించిననేగాని యిది కేవలము 
స్తుతిగా. గానవచ్చును. శ్రీకృష్ణుని యుపన్యాసమునే గైకొందము. 


కం. “అంబుద శుభగాత్రుం బీ, తాంబరధరు( గమలదళనిభాక్షున్‌ హరింజూ 
డంబడసి లోచనము అమృతం బానినమాడ్కి సమ్మదంబున( దేలన్‌. 
(తృ ఆ. 254) 


కం. “ఆ కొలువునందు( గర మచ 
లాకృతి నొక పలుకులేక యిందటు నింజం 
బా(కిడినకరణి, నవశము 
దాకారిత చిత్తవృత్తులై యుండంగన్‌” 


కం. జలదస్వన గంభీరత 
నెలుంగొప్పంగ, దంతదీస్తు తసంగ ముకుందుం 
డలరు చెవుల నఖీల జనం 
బులు విన ధృతరాష్ట్ర భూవిభున కిట్లనియెన్‌. 


ఈ మూ(డు పద్యములలోను నుపన్యాసకుని స్వరూపములు గవి 
వర్లించుచున్నా(డు. చక్కని యాకృతివిశేష ముపన్యాసకున కెంత సాహాయ్యకారియో 
వేజుగ వివరింప నక్కణులేదు. ప్రపంచమునందలి వక్తలకెల్ల నగ్రేసరు( డన6 దగిన 
వివేకానందుని. గొనియాడుచు నమెరికాలోని పత్రికలు మున్ముం దాతని యాకృతి 
విశేషము (Personality) గీర్తించినవి. ఇక్కడం గవి యుపయోగించినది రేఖా 
చిత్రణము. దీర్షవర్షనకు. గడంగక యొకటి రెండు రేఖల మూలముననే 
విగ్రహమునంతను మన యెదుట బెట్టుచున్నాండు. నిగనిగలాడు శ్యామలవర్లము, 
దానికి వ్యత్యాసనిరూపణము నేర్చణుపజాలు పీతాంబరము (వివేకానందుని కాషాయ 
వస్త్రము (Organge robe నాతని యుపన్యాసముల కొక వింత చెలువము( 
గూర్చినదని యానాటి పత్రికలు వర్షించినవి). మేఘగంభీరమైన కంఠధ్వని 
(ఉపన్యాసకునకు ముఖ్యము స్వరసౌష్టవమే గదా), దంతదీపులు-ఇదే వర్ణిత 
మయినది, నల్లనివారికి వ్యత్యాస నిరూపణము వలన వారి ఢరతకారతులు 
ప్రాముఖ్యము బడయును. ఈ యాకృతి సంపదకు సభ “వింజంబాశిడిన 
కరణి” నున్నదంట! / 


ఇ6క6 (బ్రారంభమును దిలకింతము. 
కం. “జననాథ నీ యెణుంగని 
పనులు గలవె? యైన దగవు పరమహితంబుం 


142 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


దన వారికి. జెప్పన తగు ' 
నని వచ్చితి; భారతాన్వయము ప్రియ మొందన్‌. "257 


మానవ స్వభావమును బాగుగ మధించినవారుగాని యిట్టి 'ప్రారంభమును 
జేయంజాలరు. ముఖ్యుండు. ధృతర్మాష్ట్రడు. అతండు కృష్ణునికంటె వయసులో? 
బెద్దవాండు. అతని కుపదేశించినట్టుండరాదు. అందుచే “నీకు దెలియని 
దేమున్నది?” అనుటతో నుపన్యాస మారంభమగుచున్నది. అట్టయిన “నీ వెందుకు 
వచ్చితివి? అను (ప్రశ్ళమునకు సమాధానము పై పద్యములోనే యున్నది. 
కం. “శ్లీరోదకగతి( బాండవ 
కౌరవు లొడయగూడి మనికి కార్యం; బది న్‌ 
వారసి నడుపుము; వారన 
వీరన( గురుముఖ్య! నీకు వేణుం గలదే? 


ఉపన్యాసకు(డు తాను చెప్పందలయకొన్న సారాంశమును దుదివజుకు 

దాచి పెట్టుట (SU5pence) యొక పద్దతి, సారాంశమును ముందుగ సూటిగ 

జెప్పి వేయుట మజియొక పద్దతి. ఈ పద్దతి నవలంబించి శ్రీకృష్ణుడు ముందే 
> ఠా ac) 

యర.టి పండొలిచి చేత బెట్టినట్టు చెప్పివేయుచున్నా(డు. ఈ పద్య ముపన్యాసమున 

కంతకును బీజప్రాయము. తరువాత యుపన్యాస మంతయు దీనికి విశదీకరణమే. 


ఈ (ప్రకారము విపులీకరించుచుం బోయినచో నెంత (గ్రంథమయినను 
వ్రాయవచ్చును. సాధారణముగ నిట్టి యుపన్యాసములలోని విషయ విభాగమును 
గవియే వేజాకచోట (తృ ఆ. 388) “తల్లి చిత్తంబున గర్హించుచు నతనికి 
ధర్మంబును, నీతియు6 జుట్టజికంబును, (బ్రదుకుందెరువును, నిజశక్తియు 
సహాయంబు కొలందియు, గురుజన చిత్తప్రకారంబును, బాండుపుత్రుల 
బలపరాక్రమములను దెలియునట్టుగా! దెణంగువడం జెప్పి బుజ్జగించియుం 
గినిసియు ననేక విధంబుల నాడిన యమ్మాట” లనుటలో వ్యక్తికరించుచున్నాండు. 
తన వచన రచనలోని యమూల్య రహస్యములను గృష్ణుడే వేతొకచో (ఆ. 4. వ. 
83) విపులీకరించుచున్నా(డు. “ఏనును నా యోపినంత సామవాదంబు లాడితి, 
నారదాది మహామునులను సుయోధనునకు బుద్దు లేమి సెప్పినను నెంతట( 
బోకున్నం గినుకదెచ్చుకొని జంకించియుం భంగించియు, ధిక్కరించియు6 
దృణీ కరించియుం జూచితి. కార్యంబు భగ్నంబగుట కొల్లక వెండియు 
శాంతివచనంబులు వలికితి.” ఇది యాతని శిల్ప విధానము (Technique). ఇందలి 
యసమాపక (క్రియలొకే భాగమునకు. బర్యాయపదములు గావు వేణు వేణు 


తిక్కన జా ఉద్యోగ పర్వము 143 


పద్దతులను బేర్కొనుచున్నవి. ఉద్హృత భాగములను బట్టి యా యుపన్యాసములోనున్న 
శిల్పవైభవ మంతయు బుద్ధిపూర్వకమైనదే యని తేలుచున్నది. 


ఇంచుమిచుంచుగ నందజి యుపన్యాసకుల కిదే సారాంశమైనను నొకరు 
చెప్పినట్టుగ నింకొకరు చెప్పరు. ద్రోణ, భీష్ము లిరువురిచేతను గవి దుర్యోధనునకు 

బుద్ధి చెప్పించుచున్నాండు. 
(344, 345, 346, ఆ. 3) 


చ. “అన విని భీష్ము( డిట్లనియె నా ధృతరాష్టు తనూజుతోడ” నీ 
జనకుని మాట పట్టుము ప్రసన్న మతిన్‌ మన నంశమెల్ల( బా 
వనముగ నిందువచ్చి బుధవత్సలు( డ హరి యిట్లు సెప్పణగా. 
నినమి గడుం జెడుందెరువు; వీరుల పం పొనరింపు పెంపుగన్‌” 


క. “మానక ధృతరాష్ట్రుడు ప్రా 
ఇకానం గలుగంగ, బంధునాశము, రాజ్య 
శ్రీనాశము, నుద్దామ య 
శోనాశము( జేయ నేల జూచెదు చెపుమా! 


వ. కృష్ణార్ణునులతోడి విరోధం బీ బంధులోకంబునకే కాదు. లోకంబున 
నెవ్వరికినిం జూడంబోలదు. లోకంబులు రెంటి హానింజేయక కూడి (బ్రదుకుట 
మేలు.” ఆనినం దదనంతరంబ (ద్రోణాచార్యుండు దుర్యోధనున కిట్లనియె. 


భీష్ముడు తాతగారు. అతనికి. జనువున్నది. అందుచే బంధునాశమును 
గూర్చి రాజ్యశ్రీనాశమునుగూర్చి, యుద్దామ యశోనాశమును గూర్చి స్పష్టముగ 
జెప్పుచున్నాండు. అదే సందర్భమున ద్రోణుండుకూడ బుద్ది జెప్పుచున్నాండు (347, 
248). అతని కంత చనువు లేదు. అందుచే “నిన్ను నొండననేరము. నిండుకొల్వున౯” 
అని యెంత యౌచిత్యముతో ననునయించుచున్నాండు. 


తే. “పిత్సపితామహ గురులమై ప్రీతింగోరు 
చున్న యట్టి మా పరమ హితోపదేశ 
వాక్యములు విని దుర్ద్షన వచన రచన 
గొనక బంధులతో. నొడయగూడి మనుము.” 
ఉ. “వెన్నుడు ప్రీతిం జెప్పిన సనిస్తర వా(క్రచయంబు (తోవ బో 
నన్న కుమార యిట్లయిన .నాయువు (్రీయును నీకు. గల్లు మా 


144 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


కన్నులు నల్లగా నకట గన్గానుచుండుదు మేము నట్టు. గా 
కున్నను నీవ నేర్తు విను నొండననేరము నిండుకొల్వునన్‌.” 343 


వ్యక్తులు వేజయినపుడు వైవిధ్య మేర్చడుటయేగాక యొకవ్యక్తి యొకసారి 
చెప్పినట్టుగా నింకొకసారి చెప్పుడు. త్వతీయాశ్వాసమున శ్రీకృష్ణుడే మొదట 
నుపన్యసించినాండు (256 నుంచి 286 వణుకు). మరల ధృతరాష్టుని ప్రార్థనమున 
దుర్యోధనునకు బుద్ధిచెప్ప నారంభించినాండు. (330-343) దాని కాత. డనుచిత 
మైనసమాధాన మీయ6గ6 గినుక వొడమి “పుండరీకాక్షుండగు టెల్లటోయి యరుణ 
కమలాక్షుండగుచు” నిప్పులు గురిసినాండు. (246-271. ఈ మూండు ఘట్టములను 
బరిశీలించి చూచినచో నొకదానికంటె నొకటి స్థాయి హెచ్చుట. కాలము (సంగీత 
పరిభాషు మజుట మున్నగు లక్షణము లెన్నో గానవచ్చును. దేని కను గుణమైన 
శైలి దానికి. వాడినాండు. సభావేదికపై నిచ్చిన యుపన్యాసము సదస్సును 
ముగ్రముచేయుట కేర్పడినది. తక్కినవి రెండును నొక వ్యక్తిని సంస్కరించుట 
కేర్పడినవి, ప్రయోజన భేదమునుబట్టి శైలిలో భేదముకూడ సిద్దించుచున్నది. 


ఇట్టే సంధికి బయలుదేరుటకుముందు శ్రీకృష్ణునితో. దమతమ 
యభిప్రాయములను _బాండవులు ్రకటించుచున్నారు. ముందు. ధర్మరాజొక 
విధముగ బోయినాండు. మనసులో నెట్టున్నను భీముడు, అర్జునుడు, నకు 
లుడు. “నాతని యభిప్రాయమే మా యభి[ప్రాయ” మనుచున్నారు. కాని యీ 
యనుటలోనెంత వైవిధ్యమున్నది? భీముండొక్కమాయణుగ నుడికిన బంగాళాదుంపవలె 
'మెత్తంబడిపోవు చున్నాడు. 


గీ. “అన్నదమ్ములమై యుండి యకట! మనల 
నొరులు తలయెత్తి చూడ నొండొరులతోడ( 
బెనంగ నేటికి నీ నేల. బెద్దవారి 
బుద్ది విని పంచి కుడుచుట పోలదొక్కొ.” 


ఇంతకంటె ప్రాఢ సంస్కారముండుటచే “గాండీవంబు దివ్యాస్తసంతతియు 
బెట్టినయట్టుండ మము. జింతం బాపరాదో కదే” అని యర్షునుడు సన్నాయి 
నొక్కులు _ నొక్కుచున్నా(డు. ఒకరు చెప్పిన దానిని మజియొకరు పునరుక్తి 
గావింపక సరిక్రొత్త యంశములచే నూతన బలమును చేకూర్చుచున్నారు. స సహదేవు6 
డును ద్రౌపదియు యుధిష్టిరుని మతమును (బ్రతిఘటించినారు. సహదేవుని 
వాక్కులు సూటిగ నున్నవి, 


తిక్కన - ఉద్యోగ పర్వము 145 





ఉ. “రక్కెసమాట లాడెదరు రాజును దమ్ములు వానిలోన నీ 
వొక్కటియెన( గాదనక యూకొనుచుండుట యంతకంటె మే 
లక్కట! యిట్లు వే(డికొననై నను బోయెదవో? సుయోధనుం 
డెక్కడ భూమిలోన సగమిచ్చుట యెక్కడ దానవాంతకా!” (94) 

కాని (ద్రౌపది వాక్యములు పరస్పర విరుద్దములగు భావసంఘట్టనచే 

వ్యాజోక్తులుగం బరిణమించినవి. నయ నిష్టురములతో నామె యన్నివర్షము గురిసినది. 


క “ఇని దుస్పసేను వ్రేళ్ళం 
దవిలి సగముద్రెవ్విపోయి దక్కినయవి కౌ 
రవుల కడం దీణుమాటల 
యవసరమున( దలపవలయు నచ్యుత వీనిన్‌.” (116) 


Paid 


“ఈ వెండ్రుకలు పట్టి యీద్చిన యాచేయి 
దొలుతగా( బోరిలో దుస్ససేను 

తను వింతలింతలు దునియలై చెదరి రూ 
పతీయున్న( గని యుడు కాబుగాక 
యలుపాల( బొనుపడునట్టి చిచ్చే యిది 
సెను గద వట్టిన భీమసేను 
బాహుబలంబును బాటించి గాండీవ 

మను నొక విల్లెప్తుడును ధరించు 


ఆ. కల్లీ విక్రమంబు గాల్పనే? యిటు బ 
యి ట్‌. 
న్నములు వడిన ధర్మనందనుండు 
నేను రాజరాజు పీనుంగు6 గన్నార( 
గాన బడయమైతి మేనిం గృష్ణ!” య. (117) 


తుదకు విషాదమును గాయకొనలేక యొలుంగెత్తి యేడ్చినది. ఇచ్చట 
నామె చేసిన కేశపక్ష ప్రదర్శనమును విలాపమును వాగ్రూపమునుండి 
(క్రియారూపమున ఘనీభవించు విషాద రోషములకు6 (బ్రత్యక్ష నిదర్శనములు, 
సంకల్ప సిద్ది కమూల్య సాధనములు. ఈ తీరుగం జూచుచు. బోయినదో? 
బునరుక్తివలె. గమనించు వాక్యములు పునరుక్తులు . గాకుండ6. గాంచిగొనుచు 
నెప్పటికప్పుడు 'నూతనముగం గని పించునట్టు నవనవోన్మేషశాలినియైన ప్రజ్ఞచే 


146. ఆంధ్ర మహాభారతోపన్యాసములు 





సాధించికొని వచ్చినాడు. ఈతని యీ నైపుణ్యము మిక్కిలి యద్భుతావహము. . 
అనన్యసాధ్యము. ప్రదర్శన శక్తి లోనున్న నైపుణ్యము కొంచెము తజచిచూచితిమేని 
యందు ముఖ్యముగ మూండు సూత్రములు గోచరించుచున్నవి. చెప్పందల. 
చుకొనిన యంశముల (క్రమమును నిర్ణయించుట మొదటిది. ఏ యంశము 
తరువాత నే యంశమును నుంచినచో నుద్దిష్ట ప్రయోజనము నెజవేరునో తెలిసికొని 
"వ్యక్తి యుపన్యసించవలెను. శిరోభూషణమును గాలికి. దొడగినంగాని, 
పాదభూషణమును శిరస్సుపై నుంచినగాని యెంత యవకరముగం గనంబడునో 
యట్టే యుచితస్థానమును విడనాడిన యంశము కూఢ నందవిహినమగును. (క్రమ 
మొక్కటే సరిగా నున్నను జాలదు. ఏ యంశమున కెంత (ప్రాధాన్యము నీయవలెనో 
గుర్తింపవలసి యుండును. ముఖ్యమైన విషయమును సంకుచితపఅచియు, 
నముఖ్యమైన దానిని విశదీకరించియు నేర్చరులుగానివారు మాటాడుచుందురు. 
అట్టుగాక యాయా యంశముల కుచితవిసృృతి నిచ్చుట రెండవ విశేషము. ఇంక 
మూడవ సూత్రము వ్యాఖ్యానమునకు సంబంధించినది. ఒక యుదంతమును 
గైకొని యథానుకూలముగ వ్యాఖ్యానించుట. దీనికొక్క యుదాహృతి (తృ. ఆ. 
280). 


చ. “*మదమడ.గించి భూపతిసమాజము నెల్లను నిన్ను గొల్వ జే 
యుదునని పూని: దిగ్విజయ మున్నతి( జేసి మహావిభూతితో 
మది మదినుండ, నీసుతు(డు మంత్రులు, సౌబలు( జూదమార్చి, సం 
పద గొని యంతంబోవక, సభన్‌ ద్రుపదాత్మజ భంగపెట్టరే?” 


ఇందు రాజసూయాధ్యరమునకు ముందు యుధిష్టిరుని దిగిజయము గై గెకొని 
ధృతరాష్ట్రునికి శ్రీకృష్ణుండు' వ్యాఖ్యానించుచున్నాండు. నిజముగ యుధిస్టిరుండు. 
* తన యశస్సు నిమిత్తమో తండ్రిని (పాండురాజును) నరకమునుండి తప్పించుటకో 
' రాజసూయాధ్యరమును, దాని కంగముగ నేర్చడిన దిగిజయమును నిర్వహించి 
నాండు. కాని శ్రీకృష్ణుండదే యుదంతమును గైకొని దానిని ధృతర్మాష్టునకు 
లాభదాయకముగ నుండుటకయి నిర్వహించినాండని వాఖ్యానించుచున్నాండు. ఇట్టి 
వ్యాఖ్యానములు వివిధ వ్యక్తులు పలుతావుల నొనర్చినారు. ఇవి (ప్రదర్శనశక్తి 
_ నిరూఢములయిన యుదాహృతులు. 


ప్రసంగము లన్నియు వ్యంగ్య చమత్కృతితో నలరారుచున్నవి. సంజయునిం 
బాండవుల యొద్దకు. బుత్తెంచు నపుడు ధృతరాషుని ప్రసంగమును గ! గెకొందము. 
(ఆ. 1ప. 259 ముదు 272లో 6 గొంతభాగమువణకు). ఇందు సంజయునితో( 


తిక్కన - ఉద్యోగ పర్వము 147 





జెప్పిన మాటలకును సభాసదులతో. జెప్పిన మాటలకును వ్యత్యాసము 
నారయుండు. 


సంజయునకు ముఖ్యాంశమును గూర్చి, యనగా బాండవులకు6 బాలును 
బంచి యిచ్చుటనుగూర్చి యేమియు జెప్పక లుప్త మొనర్చినాండు. సభాసదుల 
కెట్టి యభిప్రాయమును గలిగించుచున్నాండు? “భాగమిచ్చునట్టాడంబడియే. 
ధృతరాష్టుండు కబురంపియుండవలెను.”  అనునభి[ప్రాయము జనించునట్టుగ 
సభాసదులతో మాటలాడుచున్నాండు. “ధృతరా(ష్టుడెంత యత్నించినను, ననగా 
సగముపాలు నిచ్చెదనన్నను వెనుకటి వికృతులను మనస్సులో నుంచుకొని పాండవులు 
సంధి కియ్యకొనలేదు. దప్పంతయు వారిదే” యని లోకమునకు. దోయశవలె నని 
ధృతరాష్ట్రుని తాత్పర్యము. ఎక్కడను వాచ్యముగ ని తాతృర్యము ప్రత్యక్షముగాదు. 
కాని మొత్తము మీంద నట్టి యభిప్రాయము గలుగుచున్నది. రాజకీయరంగమున 
దొంగతనముతో వర్తింపనెంచిన దొరలకెల్ల నీ వ్యంగ్యచమత్కృతి కామధేనువు, ఆ 
యుపన్యాసమును బూర్లముగ నిట నిచ్చెదను, బరికింపు(డు. 


తే॥ “పాండు నరపాలసుతు లుపస్టావ్యమునకు 
వచ్చియున్నారు నీ వేంగి వాసుదేవ 
సహితముగ వారి గని తద్విషాద మేమి 
భంగి మాను నమ్మెయి( దగ( బలుకవలయు. 259 


క. “మీ యయ్య మీరు వనవా 
సాయాసము నిస్తరించి యభ్యుదయమునన్‌ 
డాయుట నిని ముదితాత్ముం 
డై యిట పుత్తెంచె నన్ను” ననుమీ మొదలన్‌, 260 


వ. అని చెప్పి చుట్టు నున్నవారలతో నిట్లనియె. 


క్‌. దుర్యోధనుండు కార్యా 
కార్యజ్ఞాండు( గామి నిట్టి కల(క. గలిగం గా 
కార్యులు దృఢధైర్యులు రణ 
ధుర్యులు నగు పాండుసుతులు దోషాన్వితులే! 262 


క. క్షీరోదక వృత్తి మనము 
వారలునుం గలసి బ్రదుకవలదే నెమ్మిన్‌ 
వా రిడుమల( బడ(దగియెడు 
వారే పిత్సభాగ మేలువారలు గారే. 263 


148 : ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


ఆ. మనల నింక నమ్మ రనృతాత్ము అన్యాయ 
పరులు గర్వు లనుచు౯ బాండుసుతులు; 
గూడి మనుట కియ్యకొననేర: రైనను 
ధర్మజుండు. గలండు దగవునడప. 264 


వ. అని పలికి వెండియు. 265 


మ. మన కీకుండగ వచ్చునే? మనము దుర్మానంబువాటించి యొ 
ప్పని కార్యంబులు వట్టి వారికి దగం బాలీక గర్వంబు లా 
డిన నిక్కంబగు నల్క నర్జునుండు గాండీవంబు మోపెట్టి కృ 
ష్లుని సారథ్యమునై జగత్రితయ సంక్షోభంబు గాకుండునే? 266 


గీ. అలఘు గద బూంచికొని భీము(6 డతిరయమున( 
గురుకుమారులపై (6 దీవ్రకోపం మెసంగ6 
గవియు టాత్మ భావించిన గంప మడరు 
నిక్క మెవ్వరు మార్కొని నిలుచువారు. 267 


సీ కవ లగ్రజన్ములకంటె నేమిటం గీడు 
ద్రుపదు( డల్పుండె తత్‌పుత్రులు బాహు 
గర్వ సమగులుగారె విరాటుండు 
నాతని తమ్ములు నాత్మజులును 
నసదులే సాత్యకి యల(తుల( బోయెడు 
వా(డె వృష్ణికుమారవరు లనేకు 
లట్టియోధులు పోర నరవాయిగొందురే 
పాండ్యుండు( గేకయపతులు నాది 


గీ మైన బంధులు మిత్రులు నగ్గలికల( 
గొణంతవడియెడు వారె యందటును గెల్వ 
నోపినను రుద్రునకునైన నోర్వరాని 
ధర్మపుత్రుకోపమునకు( దల(కవలదె. 268 


వ. అని పలికి సంజయుదిక్కు మొగంబై యెల్ల వారును విన నిట్లనియె. 269 


తే. నీవు ధర్మజుపాలికి నెమ్మి నరుగు. 
మత(డు పేరోలగం బున్న యవసరమున( 


తిక్కన - ఉద్యోగ పర్వము 149 


గొను మతనికి ననుజవర్గంబునకును 
బంధులకు నింపు పుట్టంగ( బలుకు మచట. : 270 


క. నెయ్యము పాటించి కడుం 
దియ్యం మెస(గ నలుకలెల్ల దీయునటులుగా. 
గయ్యమును దలథు లోనుగ 
న య్యమనందను(డు మానునట్టి తెజంగునన్‌. . 271. 


వ. “శాంతి (ప్రకారంబునం గార్యంబు నడపి యొక్కటియె మనుట యొడ( 
గూర్చి రమ్ము; రథం బెక్కి పొమ్ము.” 

ఈ క్రింది పద్యములలోని ధ్వని ధర్మరాజు వ్యాఖ్యానించువజకు.. మనము 
గమనింపము. 


ఉ. “పెట్టనికోట నీకు హరి భీము(డు పాొర్టుడునున్‌ రణంబునన్‌ 
దొట్టిన మంట లాకొల(ది యోధుల సాత్యకియున్‌ విరాటు(డున్‌ 
జుట్టపు మేరు వుగ్రరణ శోభితు(డీ. ద్రుపదుండు నిన్నుని 
ట్టిట్టన వచ్చునే సురలకై నను నొల్లవుగాక చివ్వకున్‌ (ఆ. 1. ప.297) 

వ. మజియు నక్కడ . 

ఉ. ద్రోణుడు భీష్ముడుం గృపుండు ద్రోణసుతుండును గర్ల శల్యులుం 

బ్రాణము లా సుయోధనునిపాలివ యండ్రు నిజానుజన్ముల 


క్షీణ పరాక్రముల్‌ సుతు లజేయులు బాహ్లిక సోమదత్తులా 
స్థాణునకైన నోడరు వశంబె జయిం(పంగ వారి నేరికిన్‌.” 


సంజయుని యీ యుపన్యాసమునకుం (గ్రమముగ నొక్కొక్క యంశమునకే 
సమాధానమిచ్చునపుడు ధర్మరాజీ భాగమునుగూర్చి యిట్లు వ్యాఖ్యానము 
చేయుచున్నాడు. 
క. “మును మమ్ము. బొగడి పదపడి 
యని వారల( గెలువ నరిదియని పొత్తుగ( జె 
ప్పిన మాటకు నే నొడయుడ 
విను సంజయ పక్షపాతవృత్తి విడువుమీ.” 


సంజయుండిరుపక్షములవారిని. బొగడుచున్నట్లే స్టూలదృష్టికి (గనుపించును, 
కాని బహుశః వాచకమునుబట్టి పాండవులను గూర్చిన పొగడ్తను దేల్చివైచి 


150 . ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


కౌరవుల. గూర్చిన పొగడ్త నూందిపలికి సంజయుడు వ్యంగ్యచమత్కృతి సాధించి 
యుండవలెను. పాండవులను బొగడి దానితో(బాటు “దుర్యోధనాదులను గెలుచుట 
యసాధ్యము సుమీ” యని భయపెట్టవలె నని యాతని యుద్దేశము. ఇది 
ప్రత్యక్షముగం జేసినచో మర్యాదగా నుండదు. అందుచే సన్నసన్నముగా( జేయుటకయి 
వ్యంగ్యము నాశ్రయించినాండు. కాని సంభాషణా చాతుర్యమున ' ధర్మరాజు 
సంజయుని మించినవా(డు. అతండీ దొంగతనమును బట్టుకొనలేకపోవునా? దాని 
యర్థమును దేటపజచి మటిరెండు పద్యములలో జక్కని సమాధాన మిచ్చుచున్నా( 
డు. ( 


(అ. 1 ప. 323-325) 


ఈ పర్వ మంతయు నిట్టి వ్యంగ్య చమత్కృతులతోడను, దానికి మించిన 
సమాధానములతోడను నిండి యుండును. అందువలననే యెన్నిసారులు చదివినను 
నిది యింకను జదువవలయుననియే యుండును... 'ధ్వనిరాత్మాకావ్యస్య' 
అనుపూర్వాచార్యుల మతమునకు నద్వితీయమైన నిరూపణ మీ పర్వమున నున్నది. 
కథకుంగాని, మఠి యే యితర కావ్యగుణమునకుంగాని యిందు బ్రాధాన్యము 
లేదు. నదు లన్నియు సముద్రమున గలసినట్టితర గుణము లన్నియు ధ్వనిలో 
నిముడుచున్నవి. " 


ఈ యుద్యోగ పర్వమును బఠించుచుండంగ నీనాటి యుద్దసన్నాహములు, 
నీనాటి కపట (ప్రచారములు, నీనాటి యుపన్యాసనైపుణ్యములన్నియు. 
(బ్రత్యక్షమగుచుండును. అందుచేతనే యీ పర్వము మనకింత యామోదదాయకముగ 
నున్నది. శ 

ఇందలి (Repartee) సమాధాన నైపుణ్య మొకటి ప్రత్యేకముగ గణనీయము. 


ఎదుటివారి మనస్సులోని కౌటిల్యములను, వారి వాక్కులలోని నక్క వినయములను 
(గ్రహించి వాంత వెట్టినట్టుగ సమాధాన మిచ్చుట పలుతావులః గనవచ్చుచున్నది. 


క. అనుజులు నీవును ద్రోపది 
యును బుత్రచయంబు నున్న యోగక్షేమం 
బున తెజ( గారయ( బుత్తెం 
చె నితాంత స్నేహపూర్ణ చేతోవృత్తిన్‌. (ఆ. 1. 274)” 
అని సంజయుడు ధృతర్శాష్టుని పక్షమున  బాండవుల క్షేమము 
విచారింపంగ, దానికి ధర్మరాజిచ్చిన సమాధానము - 


తిక్కన - ఉద్యోగ పర్వము 151 





క. “ఆరాజు మాదెసం గల 
కారుణ్యము కతమునను సుఖంబున నిట్టు 
న్నారము నిను బుత్తెంచిన 
గారవమున నాదుమది వికాసము బొందెన్‌.” (ప. 276) 


దీనిలోని భావమును సంజయుడు (గ్రహింపకసోలేదు. మరల నీ యంశమును 
గూర్చి ధృతరాష్రునితో ముచ్చటింపవలసి వచ్చినపుడు. 
కం. “వారెల్లరు భవదీయ 
స్పారబలము కారణముగ సౌఖ్యంబున ను 
న్నార మని పలుకుదురు; నిజ 
మారయ(గా నట్లకాదె యది జననాథా”. (ఆ. 2. ప 6) 
“అని వ్యాఖ్యానించుచున్నాండు. 
సంజయుని దుర్యోధనాదుల కుశలము నడుగుటలో ధర్మరాజు నిష్టురము 
నెంతో నిపుణముగం బ్రయోగించుచున్నాండు. (ఆ. 277-281). అతని వాక్య 
విజృంభణము నంతను సంజయు. డొక్కమాటలో6 గట్టివేయుచున్నాండు. 
క. “పాం దొందంగగ6 దలణితి నీ 
విందు శిశిరమైన విమలహృదయంబున వా 


రందణకును సేమం బిట 
ముందట లేకున్న నేడు మొదలుగం గలుగున్‌.” (ఆ 1 ప. 283). 


కొన్ని కొన్ని స్వల్పాంశములను బెద్దగ( గొానియాడుటయు( (బధానాంశమును 

దాచి పెట్టటయు నిప్పటికి నప్పటికి సామాన్య ధర్మమే. 

ఉ. “శాంతత(బొంది కార్యము దెసన్‌ ధృతరాష్ట్ర మహీశు( డాత్మ న 
త్యంతము( దేతీనన్నిట( బియంబున( బంచెడు నప్ప్రునాకు( దే 
'రెంతయు వేడ్క( దాన వెర వేర్పడ( జెప్తుచు( బన్నంబంచిె; ని 
ట్లింత ఘటించె. బొందు మన మీపదనం దెలివొంద(గాందగున్‌”. 

(ఆ1 ప 293) 


ధృతరా(ప్టుడు పాండవులకడకు. బోవుచున్న సంజయుని రథమును 
స్వయముగఈ బన్నించి(నాడ(ట. ఇదియొక గొప్పగ నాతడు గొనియాడుచున్నా( 
డు. కాని పాలిచ్చుట గూర్చి యేమియు. బలుకండు. అంతస్సారము శూన్యమైన 
ఈ యుపన్యాసము నొక్కమాటలో వాసుదేవుడు ఖండించుచున్నాండు. 


152 ఆంగ మహాభారతోపన్యాసములు 


క. “ఆ రాజు సేయు నెయ్యము 
గారామును జెప్పి దీవు గడు దీపులుగా 
వీరు దమపాలు వడయక 
నేరిమి మాటలన( దీరనేర్తురె చెపుమా?”, (ఆ 1 ప 340) 


అసలు విషయమును గప్పిపుచ్చియు (ప్రధాన విషయములకు బ్రాధాన్యమిచ్చి 
మాటలాడుటయు, నీ దొంగతనమును బట్టుకొని యెదిరివా రల్లరిచేయుటయు 
నేండే గాక నాండుగూడం గనవచ్చుచున్నది. దీనినే మా ప్రాంతములలో నజుచేతిలో. 
దేనెవేసి మోణేతివణకు నాకించుట యని న. ఈ నైపుణ్యమంతయు( 
(బ్రదర్శన శక్తిలోనే చేరును. ॥ 


సంప్రదింపు సభలలోని (ప్రసంగములో బైగుణములు మాత్రమే గాక యిప్పటి 
Symposiums లోను, పార్లమెంటరీ డిబేట్సులోను గానవచ్చు చర్చా నైపుణ్యము, 
ఒక మతమువారిచ్చిన యుపన్యాసములోని యొక్కొక్క యంశమునే గైకొని 
వరుసగా సమాధానమిచ్చు క్రమ(ప్రకారమును నిందు గానవచ్చుచున్నది. 
భారతమునందలి యుపన్యాసములను బరిశోధించినపుడు వాక్యోపవాక్యముల తార్కిక 
క్రమము (Logical sequence) లోం గాని, యలంకారశోభ (Rhetoric) లోం 
గాని సమష్టిమై. గనవచ్చు స్నిగ్ధతాసంసిద్ది (Total finish) లో గాని, విమర్శనా 
శక్తిలో. గాని, వ్యాఖ్యాన పాటవములోంగాని, సమాధాన నైపుణ్యములోలాని వకృృత్వ 
మెంతో యభివృద్దినందిన దనుకొనుచున్న యీనాటి యుత్తమోపన్యాసముల 
.కేమాత్రమును దీసిపోవు. లాయడ్‌ జార్జి (Lloyd George), విన్‌స్టన్‌ చర్చిల్‌ 
(Winston Churchilh. మున్నగు నాధునిక మహావక్తల యుద్దసమయములందలి 
యుపన్యాసములను గైకొని సంజయ శ్రీకృష్ణుల యుపన్యాములతో. బోల్చిచూచినచో 
మనము భారతీయులమను బక్షపాతబుద్దిని దూరముగా నుంచి విమర్శించినను 
గడపటివారిదే పైచేయి యని నిర్లయింపక తప్పుదు. 


శిల్ప విధానము (Technique) స్టూలదృష్టి కించుమించుగా నొక్కటిగానే కాన 
వచ్చుచునున్నను, వ్యక్తుల తారతమ్యమునుబట్టి వానిలో సూక్ష్మవ్యత్యాస మేర్చడక 
పోదు. ఏ కళయైనను సరే కావ్యరచనమే కానిండు. యుపన్యాస (ప్రధానమే 
కానిండు. విమర్శనమే కానిండు. వ్యక్తుల యనుభావముపై (Personality) 
గాఢముగ నాధారపడి యుండును. శ్రీకృష్ణుని యనుభావము వేజుగ వివరించి 
చెప్పనక్కజలేదు. ఇక సంజయుండుకూడ సామాన్యవ్యక్తి కాండు. జీవన్ముక్తుండై 
యీశ్యర సాక్షాత్భతినందిన మహాపురుషుండు (ద్వి. ఆ.ప. 319,320) అందుచే 


తిక్కన జా ఉద్యోగ పర్వము 153 


వ్యక్తిగతమైన యీతని యనుభావ మంతయు నాతని. ప్రసంగములలో. 
(బ్రతిబింబించుచున్నది. కార్యమెట్టయినను సంఘటింపవలెనను నుదారభావముతో. 
బాండవుల కడకు వచ్చినపుడు కౌరవుల పక్షమున మాటలాడినాండే కాని నిజమున 
కాతనికున్న ధర్మోత్సాహ మపారము. ఇది కౌరవుల సభలో. బాండవుల కడ 
నడచిన వృత్తాంతమును గూర్చి యాతండు చేసిన నివేదనములో. (బ్రత్యక్ష 
మగుచున్నది. సంజయ శ్రీకృష్ణులకున్న మాహాత్మ్యమును ధర్మోత్సాహమును వారి 
యుపన్యానములకు నుజ్జ్యలమైన శక్తిని. (బసాదించుచున్నవి. అతీత 
జూములనుండియు, నవుదర్శనము నుండియు నుదయించువారి 
యుపన్యాసములలో సంచరించు దివ్యశక్తి స్వార్థపరత్వముతోడను, హింసాపంకిలమైన 
యుద్రేకము తోడను నాడిన లాయడ్‌ జార్జి చర్చిల్‌ మున్నగు వక్తల 
సమరోపన్యాసములతో నెట్టు ప్రత్యక్షము కాగలదు? కొంతకాలమునకు. బూర్వము 
జాతీయత (Nationalism) అనలా నేదో మహోన్నతమైన యాదర్శముగా 
గౌరవించుచుండిరి. కాని రెండు ప్రపంచ మహాసం[గ్రామములు చెలరేంగి దాని 
గుట్టునంతను బయలు బెట్టినవి గదా! * 


ప్రాసంగికములగు నిందలి యుపాఖ్యానములుకూడ6 గథనశక్తిచే (56007- 
telling జఫ నెంతో మనోహరముగనున్నది. అంబోపాఖ్యానము, వృతాసుర వధ 
కూడ నీ యంశమును నిరూపింపంజాలును. కాని శాంతిపర్వములో నున్న చిన్న 
కథలందును, నితర పర్వములోనున్న కథా నిర్వహణమునందును (బ్రత్యక్షమగు 
చున్న కథన కళారహస్యము విమర్శించునపుడు. వీనినింగూడ విమర్శించి నట్లగును. 
కావున (బ్రకృత మీ సూచనతో విడిచి పెట్టుటగుచున్నది. 


ఇక ([బత్యక్షముగా సమరసన్నాహమునకు సంబంధించిన వస్తువున్నది. ఇరు 
పక్షములవారును వాసుదేవాదుల సాహాయ్య మర్జించుటయు (ప్రథమాశ్వాసము) 
దండనాథ నిర్లయమును, బలాబల విచారమును (చతుర్థాశ్వాసము) నిందు! జేరు 
చున్నవి. ఇదికూడ నాకర్ష్ణణీయముగ( (బ్రదర్శితమైనది. వాసుదేవుని సాయార్థము 
పోయినప్పుడు దుర్యోధనుడు మున్ముందు పోయినను టెక్కుగా నున్నతాసనమున 
వెనుకంగూర్చుండుటయు6 బార్జుడు తరువాత వచ్చినను వినయముతో. 
బాదాంతికము నను గూర్చుండుటయు,. నాయుధలేశమైనను ధరింపని తన్నొక 
తులయందును బదివేపుర గోపాలరనొకతులయందును నుంచి, కొండికగావున 
నర్జునుండే మొదట గోరుకొన వలెనని చెప్తుటయు మున్నగు నిందలి యుపాంశము 
లన్నియు (బ్రజాసామాన్యము చెప్పుకొను కథలలోనికియూడం ్రాకినవి. ఇట్లే 


154 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


తుదిని గౌరవ సభలో: బాండవసైన్యము నంతను దామొక్కరే సమయించుటకు 
నెన్ని దినములు పట్టునని తన పక్షపు వీరులను దుర్యోధనుండడుగంగా వారిచ్చిన 
సమాధానములును, నిది చారులవలన విని ధర్మరాజర్జునుని. (బ్రశ్నింపయగా 
(Hydrogen Bomb) వంటి. పాశుపతాస్త్రమును బ్రయోగించినచోం 
బదునొకండక్షాహిణులను నొక్క నిమిషములోనే తాను సమయింపంగలనని యాత. 
డిచ్చిన సమాధానము హర్ష (ప్రదములుగ నున్నవి. 


ఇట్లు మొదటి నుండియు. దుదివజకు స్వల్పాంశములను నప్రధాన వస్తువును 
గూడ నెంతో హృద్య మొనర్చుచు నిర్వహించిన యీ పర్వమునందలి వస్తు చిత్రణ 
మిందలి కళావైభవమునకు సంజీవని. 

వస్తు నిర్వహణమను నొక్క మహాగుణమును విశదీకరించుట కింత పట్టినది. 
ఇంకను నిట్టి మహాగుణములు మూండు నాలుగైన నిందు. (బ్రత్యక్ష మగుచున్నవి. 
ముఖ్యముగ. బేర్కొనందగినవి వ్యక్తి చిత్రణమును, శైలియును ఈ పర్వమునందలి 
యపురూప లావణ్యమును బూర్లముగ విపులీకరించుకొన చూచినచో నిది యాంధ్ర 
వాజ్మయమునకు మణికిరీటమని చెప్పదగిన _మహాభారతమునం గోటి 
కోహినూరుల' కాంతితో. (బ్రకాశించుచున్నట్టు స్పష్టమగును. ఈ పర్వమునందలి 
శిల్పవైభవము నాధారముగా. గొని విశ్వకళా ప్రపంచమున నాంధ్రులు జైత్రయాత్రకు 
బ్రస్ట్బాన భేరిని మాత్రమే గాక జయదుందుభిని. గూడ మోగింపవచ్చును. 


తిక్కన - ఉద్యోగ పర్వము 155 


౫ 
శ్రీ మదాంధ్ర మహాభారతము 


యుధద్దషట్కము 
నుహాకవి శ్రీ గడియారము వేంకటశేషశాస్త్రి 


శతావధాని 


మహాభారతము భరతవంశ మహారాజుల చరిత్రము. ఒకనాటి భారత 
జాతీయ కుటుంబ జీవిత చరిత్రము. అంతే కాదు. వేదయుగమునుండి వెల్లివిరిసిన 
భారతాధ్యాత్మిక వైజ్ఞానిక సాంఘిక సారస్వత రాజకీయ సంస్కృతి సంప్రదాయముల . 
సంపూర్ణ జీవిత చరిత్రము. వేదవ్యాస మహాముని ప్రణీతములైన పురాణోపపురాణము . 
లన్నింటిలో. నింతటి బహుళవ్యాప్తి. గన్నదియు, నిట్లు పెద్దల యాదరమున 
కెక్కినదియు, నింతగా౬ (బ్రజోపయోగమున నిల్చినదియు మహా భారతముకంటె 
మజొక్కటి లేదన్నచో నతిశయోక్తి గాజాలదు. అది యుపనిషత్తుల యధ్యాత్మ 
విద్యను మటణువలేదు. పురాణముల విజ్ఞాన విశేషములను విడువలేదు. ఇతిహాసముల 
యితివృత్త సౌందర్యము నేమజలేదు. ఈ యన్నిటి మేళనమున వాని వాని 
యంతస్టును బట్టి, యవసరమునుబట్టి, ప్రయోజనమునుబట్టి, పరమార్థమునుబట్టి 
యథార్హ సన్నివేశ పరిపాక సోభాగ్యముగలదై స్థూల సూక్ష్మకారణ శరీరత్రయమువలె 
నేకాకృతికమై, ప్రతిపర్స బహిరంతస్సురద్రసోదయమై యలరారుచున్నది. మహాభారత 
మింతటి (ప్రభావము గలది గనుకనే యీ మన దేశమును, ప్రజలను, సంస్కృతి 
సంప్రదాయములను, మన సర్వస్వమునుగూడ- నేటికే కాదు మజియొక నాటికిని( 
-దన పేరనే పిలిపించుకొను పెత్తనము వహించి యున్నది. అందుకు. దగిన 
గౌరవమును గూడ మనకు దక్కించి యున్నది. అందువలననే “ధర్మతత్తజ్ఞులు 
ధర్మశాస్త్రంబని, యధ్యాత్మవిదులు వేదాంత మనియు, నీతివిచక్షణుల్‌ నీతిశాస్త్రంబని. 
కవి వృషభులు మహాకావ్య మనియు-” ఇత్యాదిగా దీనిని బ్రశంసించి యున్నారు. 


రామాయణ భారతముల పోలికలు 


శ్రీ మద్రామాయణమువలెనే మహాభారతము మహా కావ్యమని 
ప్రశంసించుటలోం గొన్ని పోలిక లున్నవి. అంగోపాంగములుగా నవాంతరములైన 
కొన్ని యుపకథలు చేరినను, (బ్రధానకథ యామూలా(గ్రముగ నవిచ్చిన్నముగ సాగి 
పుష్పించి ఫలించు టొకటి; కథాసంవిధానము, విషయ వివేచనము, వాగర్ణుపస్కారము 


156 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 





రసోజ్బలములగుట రెండు; దై వాంశ సంభూతులైన మహాపురుషులు నాయకులుకాం 
గా, వారి యుదాత్త ప్రవర్తనములతో వికసించినగాథ. మన హృదయములు తడివి, 
వాచ్యముగా రసానుభూతిని, వ్యంగ్యముగాల గర్తవ్యబోధను బరిమళింప( జేయుట 
మూండు: విశేషించి, కావ్యకర్తలైన మహర్షు లిద్దణును (వ్యాస వాల్మీకులు) 
కథాకాలమునా(టివారై కథానాయకులతో, వారి కుటుంబములతో, నానాటి (ప్రజా 
జీవితముతో సాన్నిహిత్య సానుభూతులు పొంది, యితివృత్తమునం దామును 
సముచిత పాత్రధారులై భరతవాక్యము పల్కిన వారగుట నాలుగు. ఇట్టీ పోలిక 
లన్నియు రెంట సమముగనేయున్నను, భారత కర్తయెన వేదవ్యాసుడు “భారతవంశ 
వివర్ణనుం” డగుట భారతమున విశేషము. ఇతివృత్త సన్నివేశములును, 
నాయకాదిగుణ (ప్రవృత్తివిశేషములను మన హృదయములకెక్కి, మన 
యనుభవములతో. బాలుపంచుకొని, మనకు .రసస్సురణ - గూర్చుటలో. 
గర్తవ్యోత్సాహము చేకూర్చుటలో, సంస్కృతి సంప్రదాయముల సమన్వయ 
పఅచుటలో6 గలియుగమున నగము గడచిన యీనాంటి మనకు 
ద్యాపరయుగమునా(టి భారతము కొంత సన్నిహితమైనది. (త్రేతాయుగమునాయటి 
రామాయణ మించుక దూరమైనది. ఇది మతియొక విశేషము. ఇంతకన్న 
ముఖ్యమైనది మజియొకటి గలదు. ఆం(ధ్రీకృతములైన రామాయణ భారతములలో 
భారత మాం(ధ్రప్రజా హృదయములలో? బొందినస్థాయి నందుకొనుటకై యాంధ్ర 
రామాయణము లిప్పటికిని. (బ్రయత్నించుచున్నవి. ఆంధ్ర మహాభారతము మాత్ర 
మెప్పటివలెనే యద్వితీయమై, ప్రజాహృదయభావాంబర పార్వణ చంద్రబింబమై, 
యమృతజ్యోత్నుల నభివర్షించుచున్న దని పెద్దలందురు. ఇందుకు. గారణము 
భారత కవులవంటి వారు రామాయణ రచనకు గంటము పట్టకపోవుటయే 
యనువారు కొందణును, “అంధ్రుల మనస్తత్యమునకు జీవితానుభవమునకు 
సవిమర్శన (ప్రవృత్తికి సంస్కృతి సంప్రదాయములకు నాంధ్ర భారతమే యన్ని 
విధముల నచ్చముగా నమరియున్న” దనుకొనువారు కొందణును గలరు. “తెలు 
గువాండు భారతమువలె రామాయణమును (వ్రాయనేలే౮' డని సవాలు చేయువారు 
గూడ లేకపోలేదు. ఏమైనను నాం(ధ్రజాతికి నాంధ్రసాహిత్యమునకు భారతమును 
ఫలిత. పారిజాతముగా  మహాకావ్యముగా సంతరించి యిచ్చిన కవిత్రయము 
మనకు సర్వదా సమారాధ్యమైనది. . 
ఆం(ధ్రభారతకర్తలు 


భారత కవులు జగ(త్రసిద్దులు, వారిలో బ్రథము(డు నన్నయ, రెండవ వా( 
డు తిక్కన, మూడవవాం డెణ్టాప్రగ్గడ వీరి దేశకాల జీవితవిశేషములు, కవితాపాండిత్య 


యుద్ధషట్మము 157 


ప్రాభవములు నాంధ్రులకెల్ల సుపరిచితములు. వీరిలో “నెవరు గొప్ప” యని 
యెవరికి( దోంచినట్టు వారుగా. వింగడించెకొనువారున్నారు. అదంతయు వారివారి 
యభిరుచి భేద మనవచ్చును. నిజమునకు వారందటికన్న. గొప్పవారును, 
నంతటివారును మనలో నింతవజుకు( బుట్టకుండుటయే వారి గొప్ప. భవిష్యత్తులో 
నెప్పుడైన నట్టివారు పుట్టవలె నని యాకాంక్షించుటే మనలో గొప్ప. ఆంధ్ర సాహిత్య 
సృష్టికి వారు మువ్వురు మూర్తిత్రయమువంటి మూలపురుషులు. “మహిమున్‌ 
వాగనుశాసనుండు సృజియింపన్‌, గుండలీంద్రుండు తన్మహనీయస్థితి మూలమై 
నిలువ” అన్నట్టాంధ్ర సాహిత్యమునకు బురుడు దీర్చి (ప్రాణము వోసిన పుణ్యము 
నన్నయది. దానికి జీవిత సౌభాగ్య సౌందర్యము లలవరించి, సాహిత్య కల్పవృక్షముగా 
సుచిర (ప్రతిష్ట చేకూర్చిన ప్రాభవమును 'తిక్కనది. తిక్కన మొదట నిర్వచనోత్తర 
రామాయణము రచించి తరువాత యజ్ఞముచేసి. సోమయాజియై హరిహరాద్వైతమును 
సాధించి, యాంధ్ర మహాభారతమును నిర్మించె నందురు. ఆ మహాభారతమునుండి 
వితతమై విస్తరిల్లినదే యప్పటి మన యాంధ్ర సాహిత్యసర్వస్వము. ఈ సాహిత్య 
సర్వస్వములో మహాభారతము సంతరించి పెట్టిన విజ్ఞానామృత భాండారములో 
నాజింట నైదువంతులు తిక్కన మనీషి తెచ్చిన మహాభాగ్యమే. యను సత్యము 
నెవ్వరును గాదన6 జాలరు. 'అందాది( దొడంగి మూండుకృతు లాంధ్రకవిత్వ 
విశారదుండు” నన్నయ సెప్పెననియు, “విరాటపర్వ మట నుద్యోగాదులుం గూడ. 
గాం బదియేనింటి. దెలుంగుబాసల' తాం జెప్తుదుననియు. దిక్కనయే నిర్వచించి 
యున్నాడు గదా! 


తిక్కన - భారతరచన 


తిక్కన సోమయాజి “వైదికమార్ల నిష్టమగు వర్తనమున్‌ దగ నిర్వహించుచున్‌, 
భేదములేని భక్తి మది నిర్మల వృత్తిగా. జేయుచున్‌................ ఆత్మ సమ్మోదము. 
బొంద గావ్యరసమున్‌ 'గొనియాడుచు” నుండువాండు. ఆయన “మహాభారతంబు 
సమస్తడురితాపహరంబును, నభిమత శుభావహంబు నైనదనియు, “వేదములకు 
నఖిలస్మృతి వాదములకు బహు పురాణవర్గంబులకున్‌ వాడైన చోటులను', “ధర్మార్ధ 
కామమోక్షస్టితికి” భారతము “మూందల”గా నుండునదనియుం గృష్ణద్వైపాయను 
డర్టిలోకహిత  చింతంబూని................ధర్మాద్వైతస్థితి భారతాఖ్యమగు లేఖ్యంబైన 
యామ్నాయము'గా దీనిని రచించెననియు భావించి, “పంచమ వేదం బారాధ్యము 
జనుల” కని. దద్దౌరవ మూహించి' ఈ భారతమును “దెనుంగుబాస వినిర్మింప6 
దివురుటణయ భవ్యపురుషార తరుపక్వ ఫలముగాదే” యని యుత్సాహము. 


158 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 





బొంది, 'భారతామృతము కర్లపుటంబుల నారగగ్రోలి యాంధ్రావళి మోదమున్‌ 
బొరయు నట్టుగా, సాత్యవతేయ సంస్కృతి శ్రీ విభవాస్పదంబయిన చిత్తముతోడ ' 
మహాకవిత్వ దీక్షావిధినొంది పద్యముల గద్యములన్‌ రచియించెదన్‌ గృతులో అని 
నిశ్చయించు కొన్నా(డు. ఇది యాయన యుద్దేశము. కూర్చుట నూత్నరత్నమునకున్‌ 
గనకంబునకున్‌ జనున్‌, జనాభ్యర్చితమైన భారత మపార కృపాపరతం(త్ర వృత్తిమైం 
బేర్చిన దేవదేవునకు( ట్రీతిగ నిచ్చుట సర్వసిద్ధి; నా నేర్చినభంగి జెప్పి........ వరణీ 
యుండ నయ్యెద భక్తకోటికిన్‌-ఇది యాయన పరమవాంఛితము. ఆ యుద్దేశముతో 
నీ పరమకాంక్షతో 'అమలోదాత్తమనీష నేనుభయకావ్య (ప్రాఢింబాటించు శిల్పమున 
బారగు(డన్‌ గళావిదుండ' నని చెప్పికొన్న శిల్ప కళావైద్య్యుముతో. దిక్కన 
సంతరించిన మహాకావ్యమే యాంధ్రభారతము. ఈ భారతమును జూచియే 
యెజ్టాప్రగ్గడ తన కావించిన సృష్టి తక్కొరుల చేతన్‌గాదు నా........... మహత్తాప్తిన్‌ 
గవి (బ్రహ్మనా' వెలుగొందిన వాడని తిక్కనను (బశంసించినా(డు. 


భారతగాథలో యుద్దషట్కము ' 

'పైరచనా పీరికతో భారతగాథనంతయు నాకళింప పరిశీలించుకొన్నాండు 
తిక్కన. పాండవుల జన్మము మొదలు స్వర్ణారోహణవణుకు నొక కథాశరీరము 
జన్మమునకు బూర్వభాగమో, గర్భవాసమో, పూర్వరంగమో యనందగును. పాండవుల 
బాల్యమునుండి యౌవరాజ్యమువజకు నొకదశ, ద్యూతము నుండి యుద్యోగము 
వణకు నొకదశ. యుద్దమునుండి స్వర్గారోహణమువజకు నొకదశ ఇట్లిది యంతయు 
బాల్యయౌవనాదులగు నాలుగు దశలతో నడచిన యొక మానవ జీవితము. ఈ 
జీవితములో. (బ్రతి దశయందును నారణ్యాజ్ఞాతవాసములవంటి యవస్థలు 
గోచరించును. చూడు(డు :- పాండవులెచ్చటనో శతశ్చంగ పర్వతమున నెవ్వరికి6 
దెలియని రీతి మాతృగర్భమునుండి బయట. బడుటయు, హస్తినాపురమున( 
దండ్రిలేని పిల్లలై పెరుగుటయు, నజ్ఞాతారణ్య వాసములు కాయగా, విద్యాబుద్దులతో 
స్వ(ప్రవర్తనముతో యౌవరాజ్యమునందుట ఇది మొదటి ఘట్టము. రెండవఘట్టమున 
లాక్షాగృహదహనము నుండి బయట(బడి యరణ్య సంచారముచేసి స్వయంవరముతో 
రాజసూయముతో నొక ్రతిష్ట్థ్రందుట. మూండవ ఘట్టమున ద్యూతమునుండి 
బయట బడి యరణ్యాజ్ఞాత వాసములు గడిపి యుత్తరా వివాహముతో 
నుద్యోగముతో నొక స్థాయికి వచ్చుట చివరి ఘట్టమున యుద్దమునుండి 
బయటంబడి బంధు మరణ కురువృద్ద నిర్గమనాదులనుండి తేబజుకొని 
యశ్యమేధముతో నాత్మవివేచనముతో స్వర్గారోహణము చేయుట. ఈ 


యన్నింటియందును సంఘటనా తారతమ్యములతో. బాటనుభవసామ్యములు 
గూడం బోల్చుకొనవచ్చును. పాండవుల కథలో మూండు నాల్లు ఘట్టములు మానవ 
జీవితములో మూండునాలుగు దశలవలె మిక్కిలి ప్రధానములైనవి. వెనుకటి రెండు 
దశలు కర్షకుని వ్యవసాయ కార్యకలాపములవలె బహుముఖ వ్యావృతములు 
కాంగా, నీ మూండవ నాల్లవ భాగములు పంటకాలము వలె. జేసిన కృషి దైవ 
పౌరుషముల కలయికతో. బరిపాకమునంది ఫలించుటకును, నమర్చుకొని 
యనుభవించుటకును ముఖ్యరంగములైనవి. కనుకనే భారతమున బైరుల 
కోంతవంటి యీయుద్దషట్కము ముఖ్యభాగమున నిలిచినది. ఇంతయు భావించియే 
కాంబోలు6 దిక్కన విరాట పర్వము నుండియే తన రచన యారంభించి నాండని 
తోచును. ఈ విధముగా యుద్దషట్కము భారతకథా పరిణతికి వలెనే మానవ 
జీవిత పరిపాకమునకును మూలాధారమగుచున్నది. 


| యుద్ధషట్కగాధ - శరీరత్రయవిభాగము 

ఈ యుద్ధషట్కమునం గథాభాగ మిది:- కురుక్షేత్రమున నుభయపక్ష 
సైన్యములును వివిధాయుధ పరికర సన్నాహములతో మోహరించి పదునెన్మిది 
యక్షొహిణులైన బలగముతో6 బదునెన్మిది దినములు పోరినవి. వివిధ 
ప్యూహసంధానములతో వివిధ శస్తాస్తములతో వీరావేశ విజృంభణములతో 
ధర్మాధర్మ ప్రవృత్తులతో రేయింబవళ్ళు జరిగిన యీ యుద్దములలో జివరకు6 
గౌరవపక్షమునం గృప కృతవర్మాశ్వత్థాములు మువ్వురును. బాండవులపక్షమునం 
బంచపాండవులను, గృష్ట సాత్యకి యుయుత్సులును మిగిలిరి. శాప (ప్రతిశాపముల 
శోకోపశమనముల తరువాత. జనిపోయినవారి కుదకప్రదానముతో యుద్దషట్కము 
ముగిసినది. ఇది యొక స్ఫ్టూల శరీరము. దీని నుండి సూక్ష్మకారణశరీరము 
లూహించుకొనవచ్చును. | 


ఈ యుద్దము కేవల రాజ్యకాంక్షతో. (బ్రత్యర్థులైన యిద్దణు రాజులకు 
జరుగు పోరాటముగాక యొక కుటుంబములోని యన్నదమ్ముల బిడ్డలకు దాయ 
భాగనిమిత్తముగా జరిగిన కయ్యమై, యుభయపక్షము లందును విద్యావివేక 
సంపన్నులును, గురుశిష్య బంధుమి(త్రభావ బంధసంబంధము కలవారును 
గలియుటతో నిది మానవ నిత్యజీవితమునందు సన్నిహితముగా, ననుకూల 


. ప్రతికూలములగు ప్రకృతి పరిసరములతో విధిగా ననివార్యముగా జరుగు పోరాటమే 


యయిపోయినది. ఇందులో బుద్దిపూర్వకముగా యుద్దము చేయనివారున్నారు. 
చేయననువారున్నారు. చేయ నిష్టములేనివారును, విధిలేక యుద్దము చేయువారు 


160 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 





నున్నారు: మనసాకవైపు యుద్దమొకవైపు చేయువారున్నారు. తమవారి కొటుకై 
కొందు, తమపగంతీర్చుకొనుటకుం గొందణుగా యుద్దము చేయువారున్నారు. 
అంతయు! దమదే యనువారితోం బాటేదీయు నాదిగా దనువా రున్నారు. దేవతలు, 
రాక్షసులున్నారు. నరులు నాగులున్నారు. ఈ యందజణి భావములను, జర్యలను 
బోల్బు కొన్నచో మానవుండు నిత్యజీవిత నిర్వహణమునం (బ్రత్యక్షముగనో 
పరోక్షముగనో నిరంతర మెదుర్కొను సంఘటనలే. పోరాటములే యిందు! 
గాంచనగును. ఇది సూ క్ష్మమైన బాహ్యజీవిత మనవచ్చును. 


ఇంక నాథ్యాత్మికముగా, సత్యధర్మస్వరూపు(డైన యుధిష్టిరుండాత్మ. 
యజ్ఞకుండోద్భవయైన ద్రౌపది ప్రకృతి శక్తి, ప్రవననందనుండు ప్రాణమయ శరీరము. 
ఇంద్రనందనుండు మనో బుద్దాదీరూప పమైన యంతఃకరణము: నకుల సహదేవులు 
కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు - ఇది యొక శరీరము: దీనిపై నరీవర్గ విజ్బంభణము 
కలిగినపు డెల్ల ల్ల సమ్మోహ విభ్రాంతులును; వివేచనా గురూపదేశములతో బురోగమన 
కార్యసిద్దులును = దీని వృత్తులు: ఇది కొారణతూపము. దీనికీ? బితృపక్షీయు(డైన 
వ్యాసుని యాత్మబలము. మాతృపక్షీయు(డైన కృష్ణుని యంగబలము, వృద్దులయిన 
భీష్మద్రోణాదుల యుపదేశబలము, ధర్మబలము, దైవబలము నన్నియు గలవు. 
ఇంతకు మించినట్లుగా నిరంతర సన్నిహితమై యరిషడ్వర్గ ప్రతిఘటన మన్నిదశల 
నన్నిదెసల నంటుకొనియేయున్నది. విద్వేషకారణములైన రాజ్యకాంక్షచేతను, 
బరస్పరాపకార ప్రతీకారచర్యలచేతను; స్తీజన కుటుంబబంధుమర్యాదా ధర్మవ్యతిరేక 
వృత్తులచేతను, నిరువురనడుమ౭ బగరే6౧ పొగరాబి చితుకయ్యములై యిపుడు 
భగ్గునమండి మహాసం(గ్రామ మేర్పడినది. ఇది యంత ర్యుద్దము. ఇట్టిది 
పుట్టకుండుటకును; బెరిగి పెద్దది కాకుండుటకును జేసిన ప్రయత్నము లన్నియు 
విఫలములైనవి: కడకు యుద్ద మనివార్యమైనది. కనుకనే యీ యుద్దము 
కేవలము కౌరవపోరడవ్రలనడుమలాక దైవపౌరుషముల నడుమ, ధర్మా ధర్మముల 
నడుమ; అసుర దైవశక్తుల నడుమ, నాత్మానాత్మల నడుమ, నత్యావశ్యకముగా, 
నప్రతివిధేయముగా జరుగు యుద్దముగా. బరిణమించినది. అందువలన 
భారతయుద్దము దేహత్రీయ- "జట త్రయ: శక్తిత్రయ-మార్గత్రయముల నిండుకొని 
యవస్థాత్రయము నధిగమించి కర్మనిష్టతో- _దైవపారుషములతో6 దురీయ 
పురుషార్థము నందుకొనుచున్నది. ఈ యంశమును యుద్దారంభమున జరిగిన 
భగవర్షీతోపదేశమే స్పష్టముచేయుచున్నది. యుద్దరంగమున నందందు జరిగిన 
సరిదర్భసన్నివేశ సంవాదములే దీనిని బలపఅచుచున్నవి. వానిని బట్టి ప్రతిభావంతు 
లాయాచోట్ల నీ విశేషము లన్నియు విపులముగా భావించంగలరు. ప్రకృతము మన 


యుద్ధ షట్కము స్ట్‌ i é i 


యీ యుపజ్జతో యుద్దషట్కమును సోమయాజి యెట్లు చిత్రించెనో పరిశీలింతము. 


సంగ్రామరంగావతారిక - తిక్కన యేకాగ్రత 


“కురుక్షేత్రంబున నారెండు తెజంగులవారి కంటకంబులును విడిసి 
కయ్యంబునకు( గాలు (ద్రువ్వునట్టి సమయంబున ధృతరాష్టుండు గొడుకుల 
దుర్వినయంబునకు నిర్వేదనంబునొంది సంజయ ద్వితీయుండై చింతించుచున్న 
యెడకుం (ద్రికాలవేది యగు వేదవ్యాసుండు విజయంబుచేసి- “కాలంబగుటయు 
నృపులకు నాలము సమకూరె. దీని కడలకు మది; నీవాలోకింప(గవలసిన నే లోనికి. 
దివ్యదృష్టి నిచ్చెద( బుత్రా!”. అని యడిగెనంట. “అన్నలు దమ్ములు. బోరు 
క్రూరతన్‌ గను(గొనం జాల. నేను వినగావలంతున్‌” అని యారాజు పల్కంగా. 
సంజయుని. గయ్యంబు తెజంగు వినిపింప నియోగించి, యా రెండు తెజంగులవారి 
దివారాత్ర వర్తనంబులు గనునట్టును రహస్య ప్రకార భాషణంబులు వినునట్లు 
మనోవృత్తంబులెటుంగునట్టునుంగావరంబిచ్చి, యతి శ్రీఘ్రగమనంబు 'నాసంగీ: 
భారత ' సమరధరణిం దిరిగినను ' శస్తాస్త్రంబు లెవ్వియుం దాశకుండునట్టి 
ప్రభావంబు ప్రసాదించి 'ధర్మోజయ' త్యనుచు. నిశ్చింతంబుగా నుండుమని 
-ధృతర్మాష్ట్ర నాశ్వాసించి....... ..సాత్యవతేయుండు వెడలోన6ట; అచ్చట “రెండు 
బలంబులవారలు నొండొరువులకంటె జాల నుక్కు మిగిలి యొండొండ6 గడంగుచు 
నుజ్వల చండస్థితి నొప్పి “యుద్దసన్నుద్దులై యుండిరంట. ఇది యుద్ధ్దారంభము. 

మహామాత్యు(డై యుద్యోగపర్వము నిర్వహించి, మహాసేనానియె, భారత 
యుద్దము నిర్వహింపనున్న సోమయాజి యడుగో - యీ సంరంభమునంతయు 
నిభృతముగా నేకాగ్రముగా ధ్యానమయదృష్టి నీక్షించుచు, నా యుద్ధరంగమున 
నుభయ సేనలలో, వానిని సమీక్షించు నా "సీనాపతులలో వారి6 ట్రోత్సహించు 
మహానాయకులలో, నీ సర్వము గమనించు ధర్మనందనునిలో, నాయనను గనురెప్ప 
వాల్పక కాచుకొనియున్న కృష్ణార్ణునులలో, నీ యన్నిరంగముల, నందజి చర్యల 
నన్ని హృదయముల దిరుగాడుచున్న సంజయునిలో, నతని కాశక్తి( బ్రసాదించిన 
వేదవ్యాసునిలో నంతట సర్యాంతరముల. దానుండి యంతయు. దొంగిచూచుచు, 
నన్నింటి కతీతుండై నిశ్చల ధారణతో నిర్మలభావనతో లోపలి వెలుపలి చూపు 
లొక్కటిగా నప్పళించి గంటము నడిపించుచున్నా(డా యన్న ట్ల ట్లగుపడును. అట్లు 
గాకున్న, మెజపుందీంగవలె వివిధ భావార్థ గర్భితములైన వేలుఢులు వోయచు?నా 
కంటివెంట నా గంట మెట్టు పరుగులు హౌరును? ఈ యలౌకిక దృష్టి యాయనకు 
సంజయునితోం. బాటు 'వ్యాసులనుండి వచ్చెనో, ధృతరాష్ట్రునితో(బాటు కృష్ణ 


162 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


పరమాత్మ నుండియే వచ్చెనో తెలియదు. అట్టుంగాక హరిహరనాథుండు స్వప్నమున 
సాక్షాత్కరించి 'కనువెలుంగు నీకిచ్చితి” నన్న యా వెలు గిదియే యౌనేమొ! 
కనుకనే యా యుద్దరంగమును గనుల! గట్టినట్టుగా. జూపించు చున్నాడు. ఆ 
రంగమును జూచునపుడుభయసేనామధ్య రథోపస్థితు(డైన పార్భునకువలెనే మనకును 
సమ్మోహ విభ్రాంతులు కలుగుట సహజము. తత్తార్థపరిజ్ఞానముతో. బార్జుడు 
యుద్దము చేయుటకు వలెనే మనము చూచుటకును సమర్భులము గావలసియున్నది. 
“అప్పుడిది కేవల హింసాత్మకమైన ఘోర సం[గ్రామముగా౬ గాక కళామయమైన 
వీరవిహారముగా గోచరించును. ఇచ్చట భేరీభాంకార వీర సింహనదా సైనిక 
కోలాహలములేగాక దైవపౌరుష ధర్మాధర్మ చర్చలు వినంబడును. కుత్సితములైన 
దంభ దర్ప దౌష్ట్రములుగాక యచ్చములైన హృదయ సంవాదములు స్ఫురించును. 


మహాయోధుల భావములు, నియమములు, పరికరములు 


భారత వీరులు రణరంగమున కణుగునప్పుడు వారి భావములిట్టుండును, 
“ఆరయ వివృత స్వర్గద్వారము రాజులకు నాహవం, బందు మహోదారులు 
దొల్లియు నరిగిరి. మీరీ మార్గమున నడప మెయికొనుటొప్పున్‌” - “ఇంటన్‌ 
దెవులున( జచ్చుటకంటెను బాపంబు లొండుగలవె! నృపులకుం బంట కలను 
పొలిగల; నిది గంట విధానంబు గంటగాదే తలయన్‌” - 


వారి యుద్దనియనుము లిట్టుండును 


“బవరము సేయుచుండియును భాషణముల్‌ దగంబల్కుచుండంా నవినయ 
వృత్తిమై వలవ దాయుధమార్చుట, దాంకిపడ్డం-గైదువువడినన్‌-దొలంగినను-దోర్చల 
మేది భయంబు( బొందినన్‌- గవియక నీరు బోయినను-వధింపంగ నెట్టి శత్రువున్‌”. 
“విరదల వానిని విరథుని నాయుధంబిడిన వానిని శూరు లేయ రెందు” 
“నిద్రించిన వానిని..శరణుసొచ్చిన వానిని వధియించుట ధర్మంబుగాదు” 
“గదాయుద్దంబున నాభికి దిగువయగు శరీరభాగంబు నొప్పించుట ధర్మంబుగాదు” 
“సెక్కండ్రు గూడి యిమ్మెయి నొక్కని. జంపుట యధర్మము” 
“యుద్ధమునకు. బిలిచినం బోవకుండు టిది బీదతనం బగు...” 

ఇవి సర్వసాథారణ ధర్మములు. “జోడుపుచ్చిన వానిని, గైదువుంబెట్టిన 
వానిని, సిడంబు డించినవానిని, నంగనను, నంగనాపూర్వుని, నంగనాభిధానునిం 


దల చీరవీడిన వానిని, భ్రాతృహీనుని, నపుత్రకునిన్‌ గని యేటుంబోటు. దక్కి 
సమరంబు సేయమానుదు” నని భీష్ముని (ప్రతిజ్ఞ. “నరుండులేనిచోం దిరమయి 


యుద్ధషట్కము 163 


పోర నిల్చిన యుధిష్టిరు- ద్రౌపది పుట్టినింటి వేవురు వెజంగందిచూడ - నలవుం 
జలముం జెడ( బట్టి తెచ్చెదన్‌” - అని (ద్రోణుని ప్రతిజ్ఞ, 


“తునిమెద నెల్లి సైంధవుని. దోయజమిత్రుండు (గ్రుంకకుండుము”న్నని 
యర్షునుని శపథము. ఇట్టి భావములతో, నిట్టి నియమములతో, నిట్టి శపథములతో? 
బాండవ కౌరవయోధు లిప్పుడు మోహరించియున్నారు. 


అమ్మహావీరయోధులు గంధమాల్యానులేపనమణిగణసువర్ల 
భూషణాంబరములం గైసేసి, కనకమకుటోష్షీష శిర్మస్తాణ తనుత్రాణ కరత్రాణ శర 
శరాసన తూణీరాది పరికరంబు లలవరించుకొని, శ్వేతచ్చత్ర చామర ధ్వజ 
పతాకాద్యభిరాములై, సంగర కథా సల్లాపంబులు సేయుచు బెండ్లికి బోవున 
ట్లుల్లాసంబున నుల్లసిల్టుచున్నారు. వారి నలుగెలంకుల గజఘటా కీంకారములతో, 
నుత్తుంగ తురంగ హేషారవంబులతో, రథనేమి నిస్వన క్రేంకారములతోం బదాతుల 
కోలా హలంబులతో6 జతుర్విధ బలంబులు బలసియున్నవి. శంఖ కాహళ మురజ 
మర్దళ పటహ ఢక్కా భేరీ నినాదంబులు ముందర మాణుయమోగుచున్నవి. వారెత్తి 
పట్టిన యాయుధములలో. గోదండ గదాదండ కుంత క్షురికా ముసల ముద్గర 
తోమర' పరశు భిందిపాల శూలకరాశ కరవాలాదులే గాదు; బాణంబులలోం బెక్కు 
విన్నాణంబులనియు, ధనుర్దండములలో భిన్నప్రమాణంబులనియు. గలవు. కేవల 
శస్తాస్తములేగాదు; బ్రహ్మేంద్ర వరుణ వాయు నాగ మేఘ మోహన ప్రజ్ఞాది 
దివ్యాస్త్రములు గలవు. జగ(త్రళయమే సాధింపగల యిప్పటి యాంత్రిక భౌతిక 
పరమాణు ్రకల్పితాస్త్రము లన్నింటికంటెం (గ్రూరములు ఘోరములు నప్రతి 
విధేయములునైన భార్గవ నారాయణ (బ్రహ్మశిరఃపాశుపతాది మహాస్త్రములు గలవు. 
అభేద్యమం(త్ర కవచములు గలవు. నిఖిల కవచ నిర్భీదనాస్త్రములు గలవు. 
సర్వా స్రఘాతి ప్రత్యస్త్రములు గలవు. పలికిన మాత్రమున దలంచిన మాత్రమున 
, జూచిన మాత్రమున భస్మీపటలము6 జేయంజాలు వాగాత్మ చక్షుళ్ళక్తి శాపాస్త్రములు 
గలవు. ఈ సాధన సంపత్తితో నారెండు బలగము లిప్పు డుజ్జట్టూగుచున్నవి. 
వ్యూహనిర్మాణము - కళాదృష్టి 
భారతయుద్దమున వ్యూహనిర్మాణమే యత్యద్భుత మైనది. అతి ప్రధానమైనది. 
ఇది సంస్కృత భారతమునకంటె నాంధ్రభారతమున వివిధ విచిత్ర విన్యాసములతో 
వర్ణింపబడినది. తిక్కనసోమయాజి మహాసేనానియై పెక్కు యుద్ద రంగముల 


స్వయముగం బాల్గొనియుండుటచే నీ యుద్ధరంగము నిట్టుతీర్చిదిద్దెనో యనిపించును, 
అదియు(గాక, కళాకౌశల సౌందర్య దృష్టిలేని సృష్టి యాయన రచనలో నెందును 


164 అంధ్ర మహాభారతోపన్యాసములు 


గనుపట్టదు. ఈ వ్యూహనిర్మాణము కామందకీయాది శాస్త్రపద్దతుల ననుసరించినదా 
కాదా యను చర్చయు నిందు సంగతముగాదు. అది కేవల శాస్త్రము. ఇది 
వీరరసోద్రిక్రులైన మహాయోధుల వీరవిహారముల సాక్షాత్కారము. కళాదృష్టిలో 
శాస్త్రసంగతి లేదనికాదు. శాస్త్ర మవయవ రేఖామాత్రమై-పై నెదిగినది పొదిగిన 
దంతయు నాత్మవర్భస్సుతో, విన్యాస కౌశలముతో విలసిల్లిన కళాసౌందర్యము. 
వీరావేశమున విట్ఞవీంగ సాయగిమూయగ ముందుకుదూ(కి మొగ్గరములవెంట. 
బోరాడుచున్న యా మహాయోధు లా చతురంగ బలములు భారత యుద్దమున 
మన కన్నుల యెదుటం బారాడుచున్న ట్లుందురు. ఈ ప్రత్యక్షీకరణము ప్రాచీనము 
లయిన రామాయణాది యుద్దముల నింతగాం గనుపట్టదు. ప్రకృతి శాస్త్ర 
పరిశోధనతో - వివిధ యాం(త్రికసాధనములు బహుతర ఘోర మారణాస్త్రములు 
వెలసిన యర్యాచీన యుద్దరంగముల యందీ సన్నివేశ సాక్షాత్కార మేర్చడుటకే 
వీలుండదు. భారతయుద్ద ప్రతిబింబమైన యాం(ధ్రభారతమునందే యీ కళామయ 
వీరవిహారమునంతయు మనమును మన తరువాతి తరముల వారును 
భావసాక్షాత్కారము చేసికోంగలరు. పై చూపున కిది ఘోరమైన యుద్దరంగమేయెనను 
నిజమున కిది వీర కళాక్షేత్రము. పరమార్థమున భగవర్గీతోపదేశమునకనుష్టాన 
కార్యరంగము. . 


వ్యూహనిర్మాణము చేయుటలో “అనురూపములగు మాతొడ్డనములు 
ప్రస్సురితములు దృఢంబులుగా. దీర్చినంగాక తెజంగగునే” యని మహాయోధుల 
యుద్దేశము “తొల్లి గురుండు దానవులతోడి రణంబున వజ్రపాణికిన్‌ దెల్లమిగా( 
గంజెప్పెనిది దీప్రతరంబగు నొడ్డనంబు” - అని వారు వ్యూహములొడ్డుటకు 
దేవతల దగ్గణ నుండి సంప్రదాయము చెప్పుదురు. వ్యూహనిర్మాణము “చారు 
భీషణస్థాపకము” “పొడుపు ననువు తలకొనవలయు” నదిగా, “ఆరూఢ వీరరస 
విస్సారముగా”, 'అభేద్యముగా' 'సర్వతోభద్రముగా' నుండవలెనని వారి యాశయము. 
శృత్రుపక్షములు విజృంభించి పైకొనునపుడు చెదరక నిల్చి మాజొడ్డుటకును, 
శత్రువులపై. బరాక్రమించి విజయము పొందుటకును, నెదురు తాకుళ్ళలోం 
జిక్కువడకుండుటకును, నెదుటివారిని. జిక్కుపణచుటకును, దమ వారికి 
సాయపడుటకును, (బ్రతిపక్ష సాహాయ్యమును భంగపణుచుటకును, దమ తమ 
చతురంగ సేనల ననువుగా నడుపుటకును, నక్షతముగా రక్షించుకొనుటకును నీ 
వ్యూహము లెంతేని యావశ్యయకములు, మానుషవ్యూహము, అచలవ్యూహము, 
క్రౌంచ-గరుడ-అర్హచ్చం(ద్ర-మేఘమాల- మకర-శ్యేన-మండల- వ(జ్ర-కూర్మ- 
శృంగాటక- పద్మ-శకట -సూచీ-సర్వతోభద్రాది మహావ్యూహములునెన్నియేని 


యుద్ధషట్కము 165 





యిందు. (బ్రసిద్దములు. వాని పేళ్ళం బట్టియే యావ్యూహములు తీర్చిన యాకారము 
గోచరించును. వానివాని యవయవ స్థానములనుబట్టియే యందందు నిలువవలసిన 
మహాయోధుల యర్హతలు (ప్రయోజనములు మనసునకు వచ్చును. వాని 
స్వభావమును బట్టియే యని పరాక్రమమునకో యాత్మరక్షణకో యుద్దేశింపC 
బడుటయు, వాని నడుపవలసిన తీరుబడియు మనకు స్ఫురించును. పాండవకౌరవు 
లంతయు గమనించి యీ వ్యూహము లన్నియు నొడ్డి యవసరమెంచి చిన్నచిన్న 
మూక6లు మొగ్గరములు మోహరములు గల్సించి “యొక్కండొక్కండపాండవులం 
దాశక, సైన్యోపేతగాఢగతినందలునొక్కొక్క తలగా౬ దలపడి వారికడంక యుడుపంగ 
వలయు (గ్రీడయపోలెన్‌”, 'మన మొకళ్ళొకళ్ళకు. బ్రాపగుచునే పోరినన్‌ జుల్కన 
గెల్చుకొనవచ్చు, నిత్తైజంగు మనకు సమయమునుండీ' ఇత్యాదిగా నియమము 
చేసికొని పదునెన్మిది దినములు హోరాహోరిగ రణరంగ వీర విహారము చేసిరి. 


యుద్దారంభము 


'ప్రథమదివసంబున. గౌరవులు మానుషప్యూహముతో6 బాండవు లచల 
వ్యూహముతో గురుక్షేత్రమున మోహరించిరి. చతురంగబలముతో నుభయ పక్షముల 
యోధానుయోధులు సంగ్రామోత్సాహ దోహలులై దీటుకొని తేజరిల్లుచుండిరి. 
అప్పుడు కౌరవసేనాగ్రభాగమున “సువర్షతాళమయి చంచత్కేతువు౯ వర్మమున్‌ 
గరమొప్ప౭ దెలుపారు వెల్లొడుగుతో గంగాసుతుండు”ను, బాండవ సేనాగ్రభాగమున 
“భాస్వద్యాహ సంవల్ల నోత్కృష్ట స్యందనముం గనద్దనువు నుద్దీప్త ధ్వజంబు౯ 
దగ౯ ధృష్టద్యుమ్నుండు'ను బొలిచిరి, అయ్యుభయసేనలం. దేతిపాఅంజూడగాం 
“అమరు తొడవుల వ[జ్రాంశు లంచపిండుకరణి, హరినీలముల. బేర్చుకాంతి 
యళులపగిది, మాణిక్యరుచి పద్యభంగి మెజయ. గురుబలంబు గెందామర 
కొలని(బోలె” ప్రకాశించుచుండెనంట: “అరదములు దీవు, లున్నత కరులు గిరులు, 
హరులు వీచికలు, సుభట సముత్కర ము[గ్రసత్త్యములుగా, శరనిధిగతిం 
బాండుపుత్రసైన్యంబొప్పి” - యుప్పాంగెనంట! ఈ రూపకోపమాలంకారముతో. 
గౌరవసైన్యము చూచుట కందముగా నున్నను సులభముగా జిందఖవందటై 
పో(గలది యనియు, బాండవసేన సముద్రమువలె గంభీరమై యక్షోభ్యమైన 
దనియు6 జివరకు విజయము పాండవులదే యనియు స్ఫురింపజేయుచున్నా( 
డు తిక్కన. “ఆ రెండు బలములందును దోరంబై యున్నయట్లు దోంచెం బాండు 
క్షారమణసుతుబలము నరనారాయణులునికిశజేసి నాకుం జూడన్‌' అని 
సంజయుడు స్వయముగనే చెప్పుచున్నాండు. ఇంతలో ధర్మరాజు పాదచారియై 


166 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


కౌరవసేనలోనికి.భోయి, పెద్దలైన భీష్మ ద్రోణ కృప శల్యాదులతో యుద్దముసేయ 
ననుజ్ఞవడసి వచ్చుటయు, న్ఫీ కృష్ణుండు పార్భునకు గీతోపదేశముచేసి యుద్దసన్నద్దుని6 
జేయుటయు జరిగినవి. దుర్యోధనుని పంపున దుశ్శాసనుడు. పురికొల్పంగాం 
గురుసైన్యంబులు శంఖ భేరీ మృదంగాది నిస్వనంబులు సెలంగ గాంగేయునితో? 
బాటు ముందుకు నడచినవి. “పాండు నృపాలనందనులు పావనిమున్నుగ నేచి” 
యురవడింప(గా “ఘనతర గర్జాధ్వనులును ఘనపద మభిలంబు6 దూంటుకట్టెడు 
తూర్యస్వనములునున్‌ గబళించుచు ననిలతనయు సింహనాద మడరి” 
విజృంభించినది. 


జంటలు జంటలుగా జోదుల కయ్యము 

అప్పుడు దుర్యోధన ధర్మనందనులు చేయి విసరగా నుభయ సైన్యంబులుC 
దలపడినవి. “అర్జును. డప్ము భీష్ముని యగ్గలికన్‌ గుణరావసంగమ స్ఫూర్ణిత 
దేవదత్త రవశోభితుండై” బహుళో[గ్ర మహాస్త్రములం బజప(గా భీష్ముడు భీముని 
పైకి గవిసె. ధృష్టద్యుమ్నుండు ద్రోణునిపై నడర, యుధిష్టిరుండు శల్యుని దాం 
కెను. నకులు(డు దుశ్ళాసనుతో, సహదేవుడు. దుర్ముఖునితోం దృష్టకేతుండు 
బాహ్లికునితో, నలంసుండు ఘటోత్కచునితో6 దలపడి ఘోరంబుగా( బోరుచుండిరి. 
'తతిమి సాత్యకి కృతవర్మం దాక నతండు నేచి మార్కొన, నిరుమేను పూచి 
యొప్పుమిగులు మోదుగు (మ్రాకుల పగిదిగా' న య్యిద్దణు విలసిల్లిరి. 

“మదమున(గోసలేంద్రు నభిమన్యుండు దాశిన, నా బృహద్బలుం 

డెదిగి కడంగి సూతు(బడవేసి హయంబుల6 జంప(జూడ్కిలెం 

పాదవంగ బార్థసూనుండు మహోగ్రత నట్టుల చేసి కేతనం 

బు దునిమి విల్లుద్రుంచి శరపూరితగాత్రుని. జేసె నాతనిన్‌” -- 


ఇవ్విధంబున రెండుసేనలన్‌ జేయంగల దండిమగ లొండురులం దా(కిన 
నధికసంరంభ ద్వంద్వ యుద్దంబు సిద్దచారణ ఖేచరులు సూచి పొగడునట్టు 
నిగిడినది. 

సంకులసవమురము 

అప్పుడు చతురంగబలంబులుం దన తన జాతిం బదులు పదులు, నూజులు 
నూణులు, వేలు వేలును, బెక్కులు పెక్కులునుం దలపడి యెడనెడం 
గలయంబెరయన్‌, గ్రమంబున సందడి కయ్యంబు - నూలుకొనిన౯, (గ్రందునన్‌ 
_ దమకించి యుభయసైనికు లున్నత్తులగతిన్‌ గవియ బాణంబులు6 గృపాణంబులు. 





గరిదంతంబుల నరదంబుల, నొగులు, నొండొంటిందా(కి తుత్తుమురులయిన 
తుములంబు కతన భయంకరంబగు నతి సంకులంబున .......... జేయి దునిసినన్‌ 
_ దక్కటిచేతం గైదువుంగొని కవియువారును. గాలుడునిసిన నెదిరి మీ(దికి లంఘించు 
వారును, దలదునిసినన్‌ దారుమున్ను గన్నిడినవారిం బొడిచి పడువారును, దెగిపడియు 
నవుడు గజచుటయును, బొమముడివడుటయును సడలని తలల, నొప్ప్రవార్తును....... 
సుభటులు సొచ్చిచెండినన్‌ వండం దథిగినట్టుండు వేదండ హయచయంబుల్లును..... 
మోడు పడురథంబులును. దట్టంబులగు పదాతి గాత్రంబులును, seis 
వికటాకారంబులగు. ఘోటకంబులనై, ఘోరభంగియగు. సంగరంబు సెల్లుచుండ 
మధ్యాహ్నం బైన(దట, 


ఏకైక వీర విజృంభణము. 


అప్పుడు “మందాకినీ తనయు( డేచి చేది పాంచాల. కేకయ్లు. లాదిగా(గల్ను 
భూపాలకోటి మొగ్గరములెల్లం గలలగ6 - దిర్లుగువడ - నోరగిలంగం - బెల్లగిల్లం - 
దల్లడపడరణ క్రీడసల్సె” నంట! ఆ భీష్ముడు “పాయవడంజొచ్చు. గుంపులు సేయ్లున్లు, 
మల(కల( జరించి చించును. గోణవ్యాయామగతుల వలయములై యుండం, దిరిగి 
కలయ నరిసైన్యంబున్‌” అతని శరపరంపరా పాతముతో- “డొల్లెడు. తలయును, 
దునిసెడువిల్లును, ధరకొజగుమేను. విణిగెడు సిడముం, బెల్దుదొరంగు నెత్తురునై 
పల్లటిలం దొడగౌనపుడు పాండవబలముల్‌ో” - అప్పుండభి మన్యుండు 
కనకవర్లతురంగంబులును గర్లికారధ్వజంబును మెజయం. దాశి- “ “శల్యు నారాచ 
పంచకమున నొప్పించి, యొకకోల. గృతవర్మ యురమునొంచి, క్రూరభల్లమున 
దుర్ముఖుసూతు తలగద్రుంచి. తటీమి వివింశతి ధనువు దునిమి, వెడంద యమ్మున 
నేసి వెండియు మూ(డువాలిక యమ్ము లొడల( గీలించి, కృపుని హయముల 
శరచతుష్టయ తాడనమున నుబ్బండంగించి, భీష్ముపై నడరి, మేన విశిఖనవకంబు 
నాటించి వెగడుపజచి, పేర్మి నార్చిన సురకోటి పిచ్చలించె. మెచ్చి భీష్మాదులెల్ల 
వివ్వృచ్చుంబోలు-నెక్కుడగు6గాని, యసదుగా౬ డీత6 డనిరి” - భీష్ముతోంగలిసి 
" “తక్కటి యేవురు పెక్కులమ్ము లొక్క మొగి రయంబునన్‌ గురియంగా గిరవోలె 
నతండుదగ్రు(డై” “వారల శరవర్షంబును వారించుచు, వేఅవేజ వాలంపగముల్‌ 
వారలపై6 గురియుచు. గురువీరుని తాలధ్వజంబు విజుగ(గ” నేసినా(డంట! 
దీనితో. గౌరవసేన జోదుపిండు చిన్నంబోయెనంట! అప్పుడలుకతో విజృంభించి 
“శాంతనవుండు తేజోదుర్దాంతుండై. నావెలుంగు. ధరకెల్లను జాలింత్తు నినుండస్త 
శైలోపాంతమునకు6 దనిననేమి” యనినట్టుగాం _ బోరెనంట! ఇంతలో 


168 ఆంధ్ర. మహాభారతోపన్యాసములు . 


సూర్యుండస్తమింపగాం గయ్యంబు సాలించి యుభయసేనలు తమతమ యునికిపట్ల 
కరిగినవి. 
వ్యూహనిర్మాణ భేదనములు 

రెండవణనాడు. పాండవులు “శ్రాంచవ్యూహంబు సంఘటించునెడన్‌ 
జంచుత్వంబు భజించి ఫల్లునుండును6 గుంతిభోజుండు. శైబ్యుండు, 
చక్లుస్థానంబులను, ధశార్ల శూరసేన కిరాత దేశాధీశులు కంఠాకారంబును, భీమ.. 
సేనుండును. ధృష్టద్యుమ్నుండును దక్షిణవామ పక్షంబులును భజించి పొల్చిరి. 
వెన్నయి. యుధిష్టిరుండొప్పె అప్పుడు కౌరవులు మూండు గట్టి మొగ్గరంబులుదీర్భి 
మువ్వైపులం బాండవసేనన్‌ గవిసి తలపడంగా, “తెక్కలుసించికంఠమున 
టేకుల్లువాసి, శిరంబు (వ్రచ్చి, పేరుక్కున గ్రొంచ చందమగు నొడ్డు తలంగంగంజేసి 
భీష్ముండే దిక్కునం దానయై దిశలు దీటుకొనన్‌ శరకోటినింపె” - నట; ఈ 
వ్యూహ భేదమున. నెవ్వరెవ్వరి నెట్లెట్లు కొట్టెనో యతని కరలాఘవ శరపాటవము. 
లేపాటివో యొక చిన్న పద్యభాగముతో నిట్లు మన యూహకే వధలినా(డు 
తిక్కన, “ఆ, వెల్టువ-శరజిహ్యలం (ద్రావి ధనంజయ మహాగ్ని దరికొని కవియంగా. 
వెగడొందెడు కురుబలదావము శాంతనవు( డంబుదము (క్రియంగాచె “ఇ, వ్విధపు 
గయ్యము లెక్కడనైనం గంటిమే” యని మెచ్చుకొన్నారు గంధర్వులు. ఒకరికొకరు 
తోడుపడి చేయు కయ్యము లిట్టుండును. 

ద్రోణధృష్టద్యుమ్నుడు. వివిధాస్త్ర పరంపర పజగించి ఘోరంబుగం బోరు 
నప్పుడు, ధృష్టద్యుమ్నుండు. విరథుండై విచ్చిన్న కోదండ గదాదండుండ్రై, పొలివోని 
బంటుతనముతో' వాలునుం బలుకయుం బుచ్చుకొని గురుని సాయకములు 
పలకన్‌'జడియణజేయుచు ముందునకు. బోవుచుండంగా, ననిలతనయుండడ్డము 
సొచ్చి, గురుం గ్రూరాస్త్ర సప్తకంబున నొప్పించి, పాంచాలసుతు నొ డొక యరదం 
బెక్కించె, అప్పుడు కళింగాధిపతియగు (శ్రుతాయువు తనుజునితో ననుజునితో 
గజయూధముతో భీమునిపైకి మార్కొని విరథునిజేయ(గా. నతండు గడాధరుడై 
. కవిసి తనుజు ననుజుం కూలనేసి శ్రుతాయువును సొమ్మసిల్ల నేయయగా నింతలో 
సాత్యకి ధృష్టద్యుమ్ను లాతనికి. దోడువచ్చిరి, అది చూచి భీష్ముండు భీమునిపైకి 
విజ్బంభింపంగా సాత్యకి నిష్టుర భల్లంబున భీష్ముసారథిన్‌ బడనేయుడు 
“వాయువేగంబులై తద్యాహనములు భీష్ముతేరెత్తికొని” పాజిపోయినవి ధృష్టద్యుమ్ను. 
డమ్మారుతిం డన. రథం. బెక్కించుకొన్నాండు. దాని కోర్వకశల్యకృపాశ్వత్ధామ 
లాతనిం జుట్టుకొని, రప్పుడు ధృష్టుద్యుమ్నుండు దన యరదంబున నున్న 


యుద్ధషట్మము 169: 


భీమసేనుని సవినయంబుగా డించి. వారి మార్కొనియె. ఆ రథికత్రయంబు 
పాంచాలపతిసూను మేన నిశితాస్త్ర పరంపరలు నినిచిరి.” ఇవ్విధంబున 
నమ్మువ్వురచేత నతం డొక్కరుండ పొదువంబడి యుంట దవ్వులంజూచి 
విజయనందను(డు నిజస్యందనంబు దోలికొనివచ్చి కృపాశ్యత్తామల( దొమ్మిదేసి 
యమ్ముల నొప్పించి మ(ద్రపతి యంగంబున( బంచవింశతి విశిఖంబులు నాటించె, 
వారును నతని బం(డైండు పండ్రెండు శరంబుల నేసిరి. ఆ సమయంబున 
లక్ష్మణకుమారుం డయ్యభిమన్యుం దలపడి మర్మభేదులగు నారచంబుల నొప్పించిన 
నతం డక్కుమారు(బంచాశత్సాయకంబుల నొప్పించె. 


“తనయుండు నొచ్చిన దుర్యోధును డర్జునతనయు మీంద దనతే రలుకం 
జననిచ్చి” తారసిల్లంగా వివ్వచ్చు(డు-“కనితే రుప్పరవీథి. దోలికొని, యా కౌరవ్య 
సైన్యంబు నజ్జననాథుం దటినీతనుజు గురు. జంచద్భాణవర్షంబులన్‌ మును(గన్‌ 
జేయుచు” వచ్చి మార్కొనియె. ఇట్టివి భారతయుద్ద విహారములు. ఒక్క జంటగా 
నెక్కటికయ్యం బిట్టు లుండును. | . 


గురుండును గిరీటియు వివిధ బాణాసారంబుల నంబరంబు గప్పుచు, 
“గురుడేయ నరుండు (ద్రుంప(గ, నరుడేయ(గ గురుండు (ద్రుంప, నానా విళిఖ 
స్ఫురణ పరిమారణంబుల కచ్చెరువందుచునుండి రుభయసేనల జనముల” దారకొని 
దివ్య బాణములు [ద్రోణు(డు బల్విడి నైంద్రమారిగా నరుపయినేయ, నాతండు 
మనంబున. గొంకక తత్తదస్త్రముల్‌ వెరపున నేసి యేసి యఫలీకరణం బొనరించి 
పేర్చి” - ఇట్టు లసదృశంబుగాంబోరు నగ్గురుశిష్యుల వీక్షించి సురలు “హరు(డు 
వినోదార్థముగా నిరుమేనయి రణ మొనర్చి” నని యగ్గించి రప్పుడు.” ద్రోణు 
డుద్దతి (బ్రహ్మాస్త్రము చేతనే (క్రీడయవోలె మరలించెనంట. ద్వంద్వయుద్దములలో 
మటొక వైఖరియిది. “చేకితానుండు కృపునిపై శితశరములు గురిపె. నాతండు 
విల్లును గుజ్జములను 'వయ్యలుగజేయం, గడగొని రథము డిగ్గి సరభసంబుగం 
జని కృపునివిరథు( జేయ” - “కృపాచార్యుండు పదాజమ్ము లెమ్ములం గీలించుటయు, 
నతండు గదా దండంబువైవ నగౌతముండు దుండంబులు సేసినన్‌, జేకితానుండు 
రయంబున రథంబుమీ(ది కరవాలంబుగొని, మెజుంగు మెజుసినట్లు పజతెంచిన, 
శారద్వతుండు నిశాత కృపాణపాణియై ధరణి కెజంగి యేడ్తెజ నతనిన్‌ గవిసి 
నొప్పించి, యతని చేత నొచ్చె, నట్టిరువురు మూర్చిల్లి మేదిని వాలిన “నిద్దెస 
సుబల తనూజుండు నద్దెసం గరకర్షణుండు రయంబెసంగల నయ్యిద్దణ( దమ 
రథములపై (గ్రద్దన నిడికొని తాలంగంగాజని"రంట. ద్వంద్వయుద్దములో గదాయుద్ధ 
కౌశల మిది. 


170 ఆంధ మహాభారతోపన్యాసములు 


విరథుండై శల్యుడు గద యెత్తికొని రాగా, నభిమన్యుండు 'రమ్ముర' మ్మని 
తానును గదాదరు.డై యెదురుదాడె. ఇంతలో భీమసేను. డెదిరి యాతని వెనుక 
వేసికొని తాను గదంబట్టి ముందుకు నడచి నిలంబడె. “ఇతని కితండే తగు నను 
నార్పులు ముట్టుచుండంగాం దలపడి, శల్యసమీరనందనులు మండల (ప్రచారం 
బులును విచిత్రగదా ప్రసారణంబులును మెజయుచు “గద లన్యోన్య సమాహతిన్‌ 
మిడుంగుజుల్‌ (గ్రక్కంగ సారించుచున్‌ గదియన్‌ - బాయంగ - వ్రేటు దప్ప - 
నుసులంగా నేర్పు లంగంబులం దొదవన్‌, ఘోరపరస్పర ప్రహతు లత్యు (గ్రంబుగా 
నెత్తురుల్‌ సెదరింపన్‌, బదశబ్ద హుంకృతులు దిక్సీమంబులన్‌ దాంటంగన్‌- 
“పోరాడునప్పుడు లావును వీరోద్రేకంబు( జలము వెరవును సరియె, మారుతియు 
మ(ద్రపతియు నుదారగతుల మెజసి రమరతతి వినుతింపన్‌” ఇట్టు పెద్దయుం 
బ్రొద్దుపెనంగి” అజీముటి నొండొరు ట్రేసిన, నెజంకులు దాకుటయు నొచ్చి' 
యిరువురు నెలకొటిగిరి. ఎక్కు టెక్కటి పెన(కువ లిట్టు లేచునే..... యింకజనంబు 
లీ కురుపాండవ సంగరంబు సెప్పికొం[డ్ర'ని యంబికాతనయు. డబ్బురపడెనంట. 
ఒక్కనిపై( నైదుగురును, ఐదుగురితో నొక్కండును గదిసి కయ్యముసేయు 
టిట్టుండును. “పతియును (ద్రోణుండును వివింశతియుం గృప సోమదత్త శల్యులు 
గంగాసుతుతోడం గడంగి- రర్జునసుతుండయ్యేడ్వురను దాశెసురలు నుతింపన్‌”, 
అయ్యేడ్వురలో భీష్ముడు తమపైకి వచ్చు సవ్యసాచిని మార్కొనయగా! 


“అశ్వత్హామ భూరి(శ్రవ శృల్యపుత్ర చిత్రసేనులు మత్తమాతంగంబులు సింగంబు 
కొదమం బొదువుపోలిక నభిమన్యుం బొదివిన నతండు “కని యల్లన నవ్వుచు, 
గురుతనయుని యురమేసి, శల్యతనయుని సిడమున్‌ దునిమి, వెస నీదు తనయుని 
ధనువునటికి, సోమదత్తతనయుని నొంచెన్‌”, “వారును ముందటి యార్వురు 
నీరసమున నొక్క పెట్టునేయ(గ( బటుదోస్సారుండగు సౌభద్రుం డుదారస్ఫురణమున 
నద్భుతంబుగ బోరెన్‌” - హస్తలాఘవమున- నతులబలంబున- శౌర్యమహిమ-నధిక 
ధైర్యమునను సవ్యసాచితనయు సరిగార యమ్మహవీరు లంతపట్టు” నని యందణు( 
(బశంసించిరి. 


మజియొకచోట, (ద్రౌపదీపుత్రు లేవురు “సౌమదత్తి నొక్కుమ్మడిం జుట్టు 
ముట్టిన నతం ఢందజణు కన్నిరూపులై యేపునం బెనంగుచుండ 


“హరిసుతసూతి మావుల, బకాంతక సూను(డు చాపమున్‌ యుధి 
స్థిర తనయుండు గేతువుల గడింది మగంటిమి( ద్రుంప, సూతునిన్‌ 





బొరిగొనియన్‌ వెసన్‌ నకులపుతకు( డిమ్మెయి. జక్కువడ్డం జె 
చ్చెర సహదేవ నందనుండు స్టా థిరంబును మేను వేటుగాన్‌”-- 


వేతొక్కయెడం గురుకుమారులు 'ఆదిత్యకేతుండును నపరాజితుండును 
బహ్యాశియు. బండితుండును గుండధారుండును విశాలాక్షుండును మహోదరుండును 
వృకోదరుపై నొక్క పెట్ట కదిసి పెక్కు విధమ్ములగు నమ్ములం బెక్కింట 
నొప్పించిన, నప్పాండవవీరుండు రోషాతి భీషణుండై యేరికిం దేజిచూడరాక, 
పటుభల్లంబున-నిశిత క్షుర (ప్రముఖంబున-శిర ప్రదరంబున-శాతక్టురికా ముఖంబున- 
దీప్తార్థా చంద్రాంబకంబున- ఖరనారాచంబున- (గ్రూర బాణంబున నక్కుమార 
సప్తకంబు సమవర్తి సమీపంబున కనిచె. 


ఇంకొకయెడ, శకునితమ్ము లార్లురు గుజ్జంబులెక్కి యర్గునపుత్రు నిరావంతుం 

బొదివి సెలకట్టెలవాట్ల దొంకెనపోట్ట నొప్పించి చుట్టుముట్టి - “పొడవంగ (ద్రేయంగ, 
క్‌ ౧ ౧ లు లు 

నతండుం గడు నుజవగు నేర్చు కడిమి కలిమిన్‌ దనపై( బడకుండం గృపాణమ్మున6 

గడు జిత్రపు గతుల జడిసె( గైదువులెల్లన్‌ - ఆ రౌతులు వీండుగాలు మానిసి 

యగుటం జేసి నొప్పింప వెరపు గాదయ్యెడు నని తలి, “అందణును. గడంగి 

హయముల డిగ్గి పలు ఖడ్గదీప్తులడరం గదియుటయును, (బ్రమరి తిరిగి వారి 
పం(డ్రెండు దునియలు సేసి క్రీడికొడుకు సెలంగియార్చె. 


ఇంకొక్క యెడ నొక్కనిపై( బెక్కురు పడి దొమ్మిపోటు నడుపుభంగియిది:- 
నారాయణ గోపాలురు బలంగంబులతో. బేర్చి యేన్నర నారాయణుల మేనుల 
నానాస్త్రంబులు నినిచిన, నరుండు త్వష్టయిచ్చిన మహాస్త్రంబు ప్రయోగించినన్‌ 
దత్రభావంబున “గాండీవి చందమయి వారొండొరులకుందోంి, యెకళులొకళుల 
నానాచండాస్త్ర శస్త్ర సముదయ ఖండితులుగ6 జేసి పడిరి కలనన్‌ గలయన్‌” - 
అంతంబోకతుండి మగధ కేరళ మిచ్చిల్లకాదులు సంశప్తకు లొక్క పెట్టు విజృంభించి 
“పెరయీ6 గలగతిం గవియుచు6 బొరి6 బొరిం గడుందురులపగిది. బొదువుచు, 
నెరకై వెరవునం గాకులు. (గోతులు. బరువడిం జీకాకు పజచుభంగి నల 
చుచున్‌”- వీరావేశంబున “అరదంబులు మొదలగు నుద్దుర వాహనకోటి డిగ్గి 
దుర్జాంతగనిన్‌ దురగంబులపై హరిపై నరుపై నూడుకొనంబడిరి నలి నార్పులతో.” 
ఇత్తెజంగునన్‌ జేయికా లార్పను-జూడ్కి వణుపను రాకుండునట్టుగా గుంపులు 
గొనన్‌ బైపయిందొరంగినన్‌....జెమర్చి చేడ్చడి వసుదేవనందనుండు “ఎచట నున్న 
వాండ, వేమైతి- 'ప్రాణానంగలవె? యేను నిన్ను. గానకునికి. దలచుయన్నవా(డ. 
ధైర్యధౌరేయ నీ యెలుంగు సూపవే సురేంద్రతనయ!” అని యెలుం గిచ్చెనంట. 


172 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


అప్పు డర్జ్హునుండు ముకుందుని మానుషభావం బూహించి యుత్సాహంబు 
వాటించి, “అనిలాస్త్రంబు ప్రయోగించిన, సంశప్తకులు దెసల( జెదరి చొరవు 
చాడ్సున( దూలంగ, బహువిధశరవినిహతి బడలువడటేసె వెన్నుడు మెచ్చన్‌” - 
భారత యుద్దమున నిట్టి విచిత్రవిన్యాసములతో వివిధ శస్తాస్త్ర కలాకౌశలముతో, 
నద్భుత ధైర్యశౌర్య సాహసములతో నభిరామ భీషణములయిన రణరంగవిహారములు 
పలు 'చోటుల బలుభంగులంజూడగలము. వీనిలో. బద్మవ్యూహ శకటవ్యూహ 
నిర్మాణ భేదనము లత్యద్భుతములైనవి. 


సంశప్తకు లర్జును నెక్కటి కయ్యంబునకు6 బిలువ(గా నతండు వారితో6 బోర 
వేజాకచోటికి బోయెను. అదిచూచి ద్రోణాచార్యుడు పద్మవ్యూహము. బన్నెను. 
అర్జునుడు తప్ప దాని నెవ్వరు భేదింపంజాల రనియు, నిప్పు డీ వ్యూహమునం 
జిక్కుంబెట్టి “యుధిస్టిరు. బట్టియిచ్చెద” నన్న తన ప్రతిజ్ఞ నెరవేర్చుకో వచ్చు 
ననియు నతని యూహ. “పద్మవ్యూహంబు సంఘటించునెడ వివిధ దేశంబుల 
రాజుల దళంబులును, రాజకుమారులు కేసరంబులును,' గర్ల దుశ్శాసన బహుళ 
సేనాపరివృతుండయి కురువిభుండు కర్లికయునుంగా నభేద్యభంగి, బొనర్చిన, నది 
వలయాకారం బగుటంజేసి చక్రవ్యూహంబు ననంజను, నమ్మొగ్గరంబు మొగంబునం 
దానుదర్శంబు మెరయ నెజయం బొలిచి నిలిచె. మజియు వలయు నెడలకు 
లావై జయద్రథ గురుపుత్ర కృపశకుని కృతవర్మ భూరిశ్రవ శల్యులును........ 
నిలిచిరి. శత్రుపక్షమునుండి యెవ్వరైన ద్రోణు నతి (క్రమించి లోపలికి. బోయినచో 
టేకులును గేసరములుగానున్న రాజు రాజకుమారులు. దమ బలములతో? 
జుట్టుముట్టుదురు. కర్షికగానున్న దుర్యోధనాదులు వాని నెదిరించి పోరుదురు. 
పైనున్న జోదులలో( గొందజు వానిం బొదివి చిక్కించుకొని మట్టుపెట్టుదురు. 
తక్కిన జయే(ద్రథాదులును [ద్రోణుండును బై నుండి తోడురానీయక యడ్డగింతురు. 
ఇది వారి విధానము. పాండవులు తమలో నెవ్వరికి నీ యొడ్డు భేదించు వెరవులేక 
యభిమన్యు( (బ్రోత్సహించిరి. అతడును, “దీని ముఖంబు ఖేదించు తెజంగు 
నాకెటి(గించె మా తండ్రి, ఏను దెజపిసేయనేర్తు. జొచ్చి చించి చెండాడెద. మూ 
కలెల్ల. జుట్టుముట్టినపుడు వెడలునట్టి తెరవు విన. దానికేమి? నాచొచ్చు నేర్పు 
బలుపుంజూడు మధిప” అని యుత్సహింపంగా, “మెటుపు మెజసినట్టు మెజయంగా 
నరదంబు, కర్షికార కేతుకాంతి వెలుగ, నంపగముల గురుని నలయించి కడచి 
యిం(ద్రజునికొడుకు మొగ్గరంబు సొచ్చె”! చొచ్చి మహార్లవంబునం దిరుగు మందర 
సంగంబు చందంబున సమ్మోహరంబు ్రిప్పి కొలిపియుం, బొడిసేసియు. 
రూపుమాపియు నద్భుత విహరం బొనరింప, నవ్వీరవరు నారాచాది నానావిధ 


విశిఖ వ్రాతంబులు హేతిసంఘట్టనంబున మండుచు6 జతుర్విధబలంబులఈ జించి 
జెండాడుచు, రథ రథ్య కేతు సూతుల గీటడంగించుచు, మేనులు చించుచు6 
దలలు చిదుముచుం గండలు చెక్కుచు( నెమ్ములు నలంవచుం బరంగిన, 
నమన చిక్కువడియును సుడివడియును గలంగియు6 దొలంగియు 
వెజచఅచియు విచ్చిపజచియు దీనదశకు వచ్చినది. 


అచ్చటి మేటిమగ లెల్లై నొక్క రొక్కరుగా, జంటలు జంటలుగా, గుంపులు 
గుంపులుగా బంతగించి పైంబడినను నత డందటు కన్నిరూపులై యావులమంద 
వలె; దజిమితజిమి వెంటంబడి వేటాడుచుండె; సైంధవు. డడ్డుపడుటచే. 
బాండవులు తనకు. దోడుపడలేకున్నను నయ్యేకవీరు( డెవ్వరినైనం దలయెత్తనీక 
మొగము సూపనీక మారిమసింగినట్టు చిత్రవధ విహారము సేయుచుండును గాని 
వెనుకకు మరలిరాండయ్యె. భంగపాటునం (గ్రుంగిన (ద్రోణాదు లప్పుడు వంచనచేసి 
యాతని ధనురశ్వసారథులం దునిమి విరథుం జేసిరి. అయిన నీడంబోవ కామేటి 
మగండు విజృంభించి నురుమాడుచు, నదియు6 బజీయలుకా6గా గదాధరు.థై 
నుగ్గుసేయుచు నలసి సొలసి డస్సి తూగాడుచు, వీర వ్రతంబు ధీరత్వనిష్టం 
జలుపుచు( గడకు గదా ప్రహారమున దుశ్ళాసనసుతు. బడవేసి యాతని(వ్రేటుచే6 
దానును నేలంగూలె పద్మవ్యూహ మిట్టు సౌభద్రుని (మింగినది. 


భారతయుద్దమున శకటవ్యూహనిర్మాణ మతివిచిత్రమైనది. అర్జ్హునుండు 
రవియస్తమించులోపల సైంధవుతలం( [్రెవ్వనేసెద నని పతిజ్ఞ సేయయగా, నా 
ప్రతిజ్ఞను భంగపఅచుటకై (ద్రోణుండీ వ్యూహమును నిపుణముగా నిర్మించెను. 
ద్వాదశగవ్యూతి దీర్భంబును బంచగవ్యూతి విస్తృతంబునుగా శకటవ్యూహంబు 
సమకట్టి. దానికి. బళ్ళ్చిమార్థంబున గర్భవ్యూహంబుగా( బద్మవ్యూహంబు పన్నించి, 
సమకట్టి. దానికి. బశ్చిమార్థంబున గర్భవ్యూహంబుగా. బద్మవ్యూహంబు పన్నించి, 
తన్మధ్యంబు మొదలు కొని యేలిన సేనాముఖంబు దెసకుంజాలి నిగుడునట్టుగా 
సూచీవ్యూహంబుగావించి, సూచీముఖంబునం గృతవర్మయు, నట పిజుందం 
గాంభోజరాజును మజియుం బిజుసన నాప్తులైన శతసహ(స్రయోధుల మున్నిడుకొని 
కురురాజును, సూచీమూలస్థానంబగు పద్మవ్యూహగర్భంబున( గృపాశ్వత్లామ భూరి 
శ్రవశ్ళల్య కర్ల వృషసేనులను నార్వురు యోధులతో నసంఖ్యాక చతుర్విధ 
బలంబులతో సైంధవుండును నిలుచునట్టుసేసి, తాను వ్యూహాగ్రమునం 
బటుధనుర్జారియై నిలిచెను. మొదట (ద్రోణుని, దరువాత వరుసగా నిందణు 
మహాయోధుల నింతటి చతురంగబలంబుల జయింపక సైంధవుని దెసం దేజిచూడరా 
దనియు, నిది యసాధ్యం బనియు( గౌరవు లుత్సాహమందిరి. 


174 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


కపిధ్వజ ప్రభలతోం గృష్టసారథ్యముతో వెలుగొందు నరదంబుపై ధనుర్భాణ 
పాణియై యర్షునుండు దర్పముతో నెదురెక్కి వచ్చిన దుర్మర్షణ దుశళ్ళాసనుల( 
బారంద్రోలి ధనురాచార్యుం. దరిసి వినయముతో 'నను నశ్వత్భామను నీ వనఘా 
సరికూర్మి( బెనిచి తట్టగుటను (ద్రోహిని సైంధవుం జంపంగం బూనిన నా యుచిత 
ప్రతిజ్ఞ నెణపుము కరుణన్‌' - అని యనుమతి గోరెను. గురుండు చిజునవ్వుతో 
'నన్ను గెలువ కెట్లు సైంధవున్‌ జేరెద' వని 'యంపవెల్లి ముంపంగా నప్పుడ 
య్యిరువురకు( బోరు ఘోరంబయ్యె. ముకుందు( డర్జునునితో 'రిత్తతడవుగాకుండ 
Ki sss చొత్తము శకటవ్యూహ' మని హెచ్చరించి, గురునకు బ్రదక్షిణముగ 
రథము నడిపి మొగ్గరమునన్‌ జొరంబడెను. పోవుచున్న పార్గుని వెంటనంటి 
ద్రోణుడు పగఅం బరిమార్సక విచ్చలవిడి పోయెదవె యని యదలింప(గా 
గురుడవు గాక పగతు(డవె' యని పలుకుచు నరుల నజకుచు ముందున 
కరుగుచుండెను. అతని చక్రరక్షకులగు యుధామన్యుండునుత్తమోజుండును దోడన 
వచ్చి చొచ్చిరి. కౌరవయోధు లడుగడుగున నడ్డువడి ముమ్మరముగ( బోరుచున్నను. 
ధనంజయు! డస్త్రవిద్యాపాటవమున నందజ6 గనువు కొట్టి రథగమనమునకు 
వలయు తెజపిచూచుకొని ముందున కేంగుచు నెదురెక్కిన (శ్రుతాయుధ ప్రముఖ 
యోధుల బెక్కుర 'మందించె. 

ఈ సమర సమ్మర్హములో రథాశ్వములు శస్తాస్త పీడితములై డస్సిపోవు 
టెటింగి పార్టుడు “వీని నిప్పుడు యజులు విడచి తడవు” మని ముకుందునకుం 
జెప్పి, తాను గాండీవధారియై నేలకు దిగి. తనపై కుజికివచ్చు సేనల సేనాధిపతుల 
నస్రపరంపరచే బడలువడం గొట్టుచు, నాలోనన దివ్యాస్త్రహతిచే నేల బగిల్చి కొల 
నుత్సాదించె. శ్రీకృష్ణు. డచ్చెరువందుచు గుజ్జంబుల నిమిరి నీరు ద్రావించి 
ఖాణంబు..మేపి కట్టాయితంబుసేసె, సవ్యసాచి శత్రుసేనా మధ్యంబున( బడంతుల 
పిండులోనం గ్రాలెడు విలాసియుంబోలె విలసిల్లుచు నమ్మహనీయరథం బెక్కి 
బిక్క మొగంబులతో. జూచుచున్న రిపుబలంబుపై6 గవిసె, “మున్నిట్టివి సూడరున్‌ 
వినరు నెవ్వారున్‌ ద్రిలోకంబులన్‌” అని యందటు నివ్వెఅం బొందిరి. ఇంతలో 
ధర్మజు పంపిన మొదట సాత్యకియు౬ దరువాత భీమ సేనుండును గౌరవ 
సేనాప్యూహంబు( జీల్చికొనివచ్చి వివ్వచ్చునకుం బాసటయై కార్చిచ్చువోలె. 
గౌరవసేనం గసిమసంగిరి. 


ఇది యీనాటి( కాలి బంతియాట (పుట్‌బాలు) వలె నన్ని పోలికల నొప్పి 
యున్నది. ఒక బంతిని రెండు జట్టుల నడుమ నేల నుంచగాం నాక జట్టువారు 
దాని నెదుటి జట్టువారి చివరి హద్దుకు( దీసికొనిపోయి లక్ష్యములోని కెగురం 


యుద్ధషట్కము 175 


గొట్టుటకు (గోలుచేయుటకు) ముందుకు. బోదురు. వారిలో సెంటరు ఫార్వర్డ్‌ 
రైట్‌ఇన్‌, లెఫ్‌ట్‌ ఇన్‌, రైట్‌బొటు, లెస్ట్‌జొటు - అనువా రైదుగు రుందురు. ఇచ్చట 
నర్జునుండు నతని చక్రరక్షకు లిరువురును భీమసాత్యకులు నట్టివారు. ఇట్టివారే 
యెడుటిపక్షమున నుందురు. వారు దుర్యోధనాదులు, వారుగాక స్వపక్ష రక్షణము 
(డిఫెన్సు) చేయు వారాజుగు రుందురు. ఇచ్చట వారు సైంధవుని రక్షించు 
షడ్యోధులు, ఉభయ పక్షములు తారసిల్లుటతో బంతి ముందువెనుకల కాడుచు 
పెనాల్లీరింగు ఏరియాలోనికి వచ్చినట్లిప్తుడు పోరాటము సైంధవుని దగ్గుకు 
వచ్చినది. గంట (నియమిత కాలము) ముగియవచ్చినట్టు రవి యస్తమింపనున్నా( 
డు. పట్టుదలతో. (బ్రాణములొడ్డి యిరువైపులు ముమ్మరముగం బోరుచున్నవి. 
మేఘాచ్చాదనతో రవి యస్తమించినట్టు కనంబడంగా సైంథవుండు తల నిక్క బెట్టి 
చూచినాండు. కృష్ణుని హెచ్చరికతో నర్జునుండా తలను దివ్యాస్త్రమున నెగురం 
గొట్టినాండు. చెండు నిర్లీత ప్రదేశమునంాక ప్రక్కకో పైకొ యెగురగొట్టయబడినచో 
గెలిచినట్లు గాదు. అట్లే సైంధవుతల యతని తండ్రీ తొడపై. బడకున్నచో 
విపరీతమే జరిగెడీది. కాని పాశుపతాస్త్ర ప్రయోగముతో నందు. గృతకృత్యుండై 
విజయుండు విజయో పేతు(డైనా(డు. దైవ ధర్మ బలముగల పాండవపక్షము 
గెలిచినది. అదిలేని కౌరవపక్ష మోడినది. 
యుద్దానశేషము 

వీరాధివీరులైన పాండవ కౌరవయోధుల పదునెన్మిది దినముల యుద్దములో 
నిట్టి యద్భుత సన్నివేశములు వీరవిహారములు మహాస్త్రప్రయోగములు విచిత్ర 
సంఘటనము లెన్నియేనిం గలవు. అవన్నియు మానవాతీతమైన దైవశక్తికిని, మానవ 
సాధితమైన విద్యా కళాకౌశలమునకును, ధర్మోపబ్బంహితమైన యుదొత్త వృత్తికిని, 
నధర్మావిష్కృతమైన కపటఘాతుక వృత్తికిని నసాథారణోదాహరణములు కాం 
గలవు, వానివోని నిజస్వరూప మంతయు. బారకు లాంధ్రమహాభారతమున. 
జూడగలరు. కౌరవ సర్వసేనాపతియె భీష్ముడు పది దినములు యుద్ధముచేసి 
యస్త్రసన్యాసము జేసెను. కౌరవులకడ నుండుటచే వారికొటుకు యుద్ధముచేసి, 
ధర్మవిజయమునకై తన్ను గెలుచు నుపాయము తానే చెప్పి, విధిగా నట్టు 
సేయుమని యాజ్ఞాపించి కడకు శాంతుండైన పుణ్యమూర్తి యీతండు.. తరువాత 
'ద్రోణుండా భారము వహించి యైదుదినములు పోరి యస్తమించెను. ఈయన 
యాధిపత్యముననే సంగరకాశలముతోంబాటు వివిధ దివ్యాస్త్ర ప్రాభవము విరివిగా 
(బ్రదర్భింపయబడెను. కాని యభిమన్యువధలో నీయనయే కపట యుద్ద తం(త్రమునకు 


176 ఆంధ్ర మహాభాఠతోపన్యాసములు 


దారి చూపవలసివచ్చుట దురదృష్ట మనవలెను. ఇది తరువాతి యుద్ధమునం 
గ్రమముగా సర్వసాధారణ మైపోయినది. తరువాత గర్జుండు 'సేనానిమై రెండు 
దినములు ఘోరముగా. బోరి కిరీటి దివ్యాస్త్రముచే నేలంగూలెను. తానే దుర్యోధను. 
డన్న యభిమానముతో, నర్జును జయింప(గల మేటి తానేయన్న యహంకారముతో, 
భీష్మద్రోణులు పదునైదు దినములు చేసినంత వీరవిహారము-రమారమిగా నంత 
విపక్ష విధ్వంసన మీతనిచేత జరిగినది. గురుకోపము, (బ్రాహ్మణశాపము, శల్యుని 
కౌటిల్యము, దైవముప్రాతికూల్యము నిమిత్తములుగా దివ్యాస్త్రములు స్ఫురింపక, 
రథచ(క్రములు (క్రుంగి లేవక, కడకు( గర్జ్హుడు ఏీరశయన మలంకరించెను. ఈతని 
మరణముతో దుర్యోధనుని యాశాతంతువు తెగినది కాని, యహంకార (గ్రంథి 
తెగలేదు. గెలిచి రాజ్యమేలెద ననుటకంటె (బ్రదికి యింకేమి చేయవలెనను భావమే 
బలిసి పోయినది. మూర్భులపద్దతి యిట్టిది గనుకనే, యత(డు శల్యునకు 
సేనాధిపత్యముకట్టి పోరెను. శల్యు(డొక్కదిన మింత తక్కువగాంబోరి కర్ణుని 
వంచించిన పాపఫలమా యన్నట్టు ధర్మజుని కోపాగ్ని కింధనమై భండనభూమిం 
బడిపోయెను. దీనితో నభిమానము సచ్చి దుర్యోధనుండు పలాయితుండై ద్వైపాయన 
హ్రదమున దాగెను. శ్రీకృష్ణుడు విధియై, ధర్మజ _ భీముల యెత్తిపొడుపులు 
కాలపాశములై యాతనిని బైటికిలాగెను. కడకు భీమునితోడి గదాయుద్దమున 
దినశేషముపోరి తన యవినయ ఫలముగా నధర్మబలముగాం దొడలు విణిగి నేలం 
గూలెను. ఇంతకుముందే కురు కుమారశతము నిర్మూలించి, దుళ్ళాసను తొమ్మువీల్చి, 
యిప్పుడు దుర్యోధను తొడలు విజచి భీమ సేనుండు తీర్షప్రతిజ్ఞుడయ్యెను. 
నకులుండు కర్షుకొడుకులను, సహదేవు(డు శకున్యులూకులను మైందించి తమవంతు 
చెల్లించియుండిరి. ఇట్టు పాండవులు గెల్ఫిరి గాని యుద్దము ముగియలేదు. 
సౌప్తిక యుద్దము - అప్రతిద్వంద్వము 

ఆ రేయి దుర్యోధన (పేరితుడై యశ్వత్హామ కృపకృతవర్మలిద్దణు సైనికులుగా 
సేనాధిపత్యమునొంది యులూకచర్యా దర్భనముచే శృత్రువధోపాయ మూహించి, 
యీశ్యరదత్తఖడ్గముతో( బాండవ శిబిరము ప్రవేశించి, నిద్రాముద్రితులైన 
ధృష్టద్యుమ్నాది ద్రౌపదీసోదరులను, (ద్రౌపది పుత్రులైన యుపపాండవులను, జతురంగ 
బలములతోడి తక్కినరాజులను బశువులట్ట నజికెను. పాండవులు దూరమున 
నుండుటచే నీ యకాలమృత్యువునకు గుజీకాక తక్కిరి. వేకువయగుటకు ముందే 
యశ్యత్థామ తాంజేసిన ఘనకార్యమును మరణావస్థలోనున్న దుర్యోధను చెవివేసి 
పాండవ భీతుండై పలాయితుండై ద్యైోపాయనాశ్రమమునం దపసియై కూర్చుండెను. 


యుద్ధషట్కము 177 


సోదరుల - కుమారుల మరణముతో మండిపడిన (ద్రౌపది గ్రేరింపంగా రథారూఢులై 
భీమ నకులులును వారివెంట ధర్మజ కృష్ణార్ణునులును బోయి యశ్వత్హామను 
గనుంగొనిరి. 


భీముని తిరస్కార భాషణముచే6 గుపితుండై యశ్యత్తామ యపాండవ మగు 
నట్టుగా నొక యిషీకమున (బ్రహ్మశిరోస్త్ర మభిమంత్రించి విడిచెను. కృష్ణుని యుప 
దేశమున నర్జునుండా బ్రహ్మశిరోస్తమునే (ప్రత్యస్త్రముగా. బ్రయోగించెను. అగ్ని, 
జ్యాలాభీలములై లోకోపద్రవము సేయుచున్న య య్యస్త్రముల నుపసంహరింపు. 
డని వ్యాసనారదు లయ్యిరువురం గోరిరి. నియమవంతుండు, గురుభక్తుండైన. 
యర్షును( డుపసంహరించెను. అశ్వత్థామ యుపసంహరింపలేక పోయెను. వ్యాసు 
డు పాండవుల కభయమిచ్చి పరాభూతుండైన (ద్రౌణిచేం బరిహారముగా నతని 
శిరోరత్నము పాండవుల కిప్పించెను. మాత్సర్యావిష్టుండైన యశ్వత్భామ 
(బ్రహ్మశిరోస్ర్రమును బాండవేయపత్నీ గర్భములు దహించునట్టు ప్రజ్వలింపం 
జేసెను. శ్రీకృష్ణుండీ యకార్యము సహింపక “యుత్తరాగర్భము నేన రక్షింతు” నని 
ప్రతిజ్ఞచేసి, “బాలఘాతివగు నీకు నశనంబు దుర్లభంబై, సహాయరహితుండవై, 
దుర్గంధ రక్తంబున నంగంబు దం బగుచుండ మూండు వేలేండ్డు దిరుగుచుండు” 
మని శాపం బిచ్చె వేదవ్యాసుండును “బాహ్మణుండవయ్యు నిట్టు క్రూరతకు రోయ 
కస్మదీయ వాక్యంబుల నాదరంబుసేయ కీపాపకర్మంబు సేసినాడ, వచ్యుతు(డు 
వల్కినట్టుల యగుము నీవు” అని తథాస్తువచనము పల్కెను. అశ్వత్థామ 
పాండవులకు శిరోమణి నిచ్చి వ్యాసునకు6 (బ్రతిశాపంబిచ్చి తపోవనంబునకు వెడలి 
పోయెన(ట. సౌప్తికపర్వముతో యుద్దము ముగిసినది కాని, పాండవుల .యాపద్దశ 
యింకను ముగియలేదు. 

అంతర్హూఢ యుద్దము - అనస్త్ర శస్త్రము 

సుతశత హిత బంధు మరణ శోకవిహ్యలులైన గాంధారీ ధృతరాష్టుల కృప 
విదుర వ్యాసాదుల యుపదేశములచే నూజడిల్లి యుద్ధభూమి. జూచుటకై 
పరిజనంబులతో. బయలు వెడలిరి, ఈ వార్త విని ధర్మరాజు వారిని దర్శించుటకై 
తమ్ములతో (ద్రౌపదితో గృష్ణ సాత్యకులతోం బోయెను. వారల జూచి కౌరవ స్రీలు 
“తం[డ్రుల మామల. దాతల. గొడుకుల. దోడ(బుట్టువుల క్‌. గురుజనం బుల౮”గాల్ఫిరి 
వీరియెడ ధర్మమేది? దయయేది యని పాండవులను “ఇందజం జంపితి మని 
యుబ్బందీజుద, (ద్రుపద తనయ పట్టుల నభిమన్యుం దెగటార్చితి. మజందుల 
నందఆ (మింగితి, విభూతియన నీ కెద్దీ” యని (ద్రౌపదిని - జేతులు సాంచి సా 


176 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


చి మూతులు నొదచిన టైెలుగెత్తి యేడ్చిరి. వా రేమియు బదులాడక మోములవాంచి 
ముందు కరిగిరి. ధర్మరాజు నమస్కరించుచున్నారడని చెప్పగా, న య్యంధనృపతి 
చేతులనెత్తి. గౌంగిలించి, 'భీములడను మాట వినిన యతిభీమమైన యలుకం 
బొంది యధర్మవిధికి నాయితంబయ్యె. ఇది యెణింగి త్రికాలవేదియెన కృష్ణుం 
డయోమయంబుగా( జేయించిన భీమ ప్రతిరూపం బాతని యెదుర నిలిపె. “కోపం 
బుత్కటమై యా రూపం నిరుగేలంబట్టి రూఢత ఘోరాటోపం బెసక మెసంగ నా 
భూపతి వెసం గౌంగిలించి పొలుపర వితిచి” లోపల నిర్భర హర్షంబు నొందియు, 
మెజమెచ్చునకై హాహాకారంబు లెసంగ రోదనంబు సేసె. అప్పుడు చిణునవ్వుతోం 
బద్మనాభుండు జరిగిన దంతయు నెటింగించి, రోషశోకంబులు విడిచి శాంతుండవై 
యుండు మని హితము సెప్పె. 

ధృతరాష్టుండు తన యవినీతికిం బశ్చాత్తాపంబునొంది పాండవుల గౌ 
గిలించుకొని దీవించి “మీరు గాంధారిం గనుండని పంచిన, నప్పాండవేయులు 
పద్మనాభ పురస్ఫరంబుగా( జని వినయంబున వినతులైన, నద్దేవి దీవింప నొల్లక, 
యుల్లంబు తాపంబు నొంద శాపంబు నిచ్చునదై యజాతశత్రు నుద్దేశించిన - 
నత్తెజంగు సాత్యవతేయుం డెటింగి తక్షణంబ సన్నిహితుండై ... య క్కోడలిం 
జేరి “యోహో శపింపకు. శమింపు మని, పూర్వవృత్తం బంతయు నుగ్గడించి 
'ధర్మంబు పరి[గ్రహించి నీ కొడుకులగు పాండవుల దెస రోషంబు నిగ్రహింపు' 
మని యుపదేశించె, గాంధారియు “పాండవులు కుంతి కెట్లట్ల నాకును భరింప( 
దగిన వారలు. కౌరవుల తమ దుష్కృతంబులం (ద్రుంగి రిది యే నెజుంగుదు 
నైనం గురురాజుం దమ్ముని నట్టుసంపి శిరంబు గాలం దన్నుట-శొమ్ముబీల్చి 
నెత్తురు (ద్రావుట విన్న 6 దల్లియుల్లంబు తల్లడిల్లకున్నై; యలుక పుట్టకున్నై” యన 
గటకటం బడియె. భీము(డు కంపితాంగకముల వినతుండై “తలపోసి చూడంగ 
ధర్మమయ్యె, నధర్మమయ్యెం, జేయవలసివచ్చె నే నట్టు సేసితి” నని కౌరవుల 
దుర్మయమును బాంచాలీ పరాభవమును దన ప్రతిజ్ఞను సంధిగోరునప్పటి తమ 
హృదయమును విప్పి చెప్పి “ఏమిభంగినైనన్‌ బగ దీర్పవలసి వచ్చె(గాక..... అనుజు 
రక్తమాన నే నంత వెట్టినే! యంతపాపకర్ముండనె! తల్లీ! యంత నిష్కరుణమతినె!” 
యని దోయిలిపట్టె. అతనియెడ మనసు మెత్తనై యామె “యంధులకు నూ. 
తకోలగా నకట యొకనినైన నిలుపక. నూర్వుర నదయవృత్తి (మ్రింగితం దెవ్వ6 
డేనియు మీకు నెగ్గు లాచరింపనివాండు లేడయ్యెనయ్య ? --” ఒక్కరుని నీవు 
సంపక తక్కిన, నంతటనె (ప్రతినదప్పునె? విభవం బెక్కంగ మీ యన్న నతం 
డెక్కటి రాజ్యంబు సేయనీండె కుమారా! యని పలికి, ధర్మనందనుదెస మనసు 


యుద్ధషట్కము 179 


నిగుడం బుత్రపొత్రవధ సంపీడిత స్వాంతయగు నగ్గాంధారి (క్రోధపరుషాక్షరంబుల 
“నమ్మహారాజెచ్చట నున్నావాల డనిన, నా భూపతి భయకంపితగా(త్రుండై, చేతులు 
మొగిచి, “యేను బాండవా[గ్రజుండ” ననుచుం జేరంబోయి, “నీ పుత్రుల జంపిన 
పాపాత్ముని (గ్రూరచిత్తు( బరివాదార్హున్‌ శాపంబున బొలియింపుము. భూపాలక 
వల్లభాభిపూజిత చరణా!” అని యంజలి పుటంబు ఫాలంబున మోపి 
యానతుండయ్యె. అప్పుడు మాజుమాటాడ నాలుకాడక యద్దేవి దీర్జోష్టముగా 
నూర్పునిగుడ్చి యూరకుండె. నైనను పట్టావృత నయనయగు నప్పతివ్రత దృష్టి 
పట్టంబునంచు సందునన్‌ జని యజ్ఞనపతి పదనఖంబులం జెందిన, నవి గందినన్‌ 
జూచి సవ్యసాచి జనార్హను వెనకకుం జనియె. సమీరనందనుండును మా(ద్రీసుతులుం 
దిరుగుడు వడి, రప్పుడు గాంధార రాజనందన (క్రోధంబు ధర్మపుత్రాదుల దెస 
మాతృభావం బలవడ సాంత్వన స్వరంబునన్‌ “కుంతీ సందర్శనంబు సేయ రన్నా” 
యని పలికినది. ఆహా!నియమ ని[గ్రహంబులతో నాత్మ వర్చస్సు చక్షుర్వారమున 
దుర్యయము చేయని యాతపోమహత్త మా పతివ్రతా ప్రభావమెంత గొప్పది. 
అపకారులనైన నను(గ్రహించు నా సహనశీల మా సత్యదృష్టి యెంతదొడ్డది! నేంటి 
భారతనారీ మణుల కిట్టి యాశయములయిన నవగతములు కావలయుంగదా! 
ఉపశాంతి 

మాతృదర్శన భాగ్య మిన్నాళ్ళ కిట్లు గలుగుచున్నదిగదా యను తలంపుల( 
గన్నుల నీరుదొరు(గ జరణంబులు దొట్రిల్లం జని పాండుపుత్రులు కుంతీచరణం 
బులపై (వాల, నామె” యందజపై జేతులిడుచు. బెలుచ నేడ్చి, వారల నెత్తి వేణు 
వేజమేనుల నివురుచు, వివిధ దారుణాస్త్రశస్త్రవణ ప్రచయములు గాంచి 
యచ్చోటులంటి చూచుచు వెచ్చని యూర్పులు నిగుడ్చు. వేంగుచు బొగులున్‌, 
గ్రుచ్చి -కవుంగిటంజేర్చుచు. వచ్చితిరే నృపకుమారవరులారా” యని గుండెలు 
విప్పినది. మాతృవాత్సల్య మాధుర్యము లిట్టు వెల్లివిరియుచుండంగా, (ద్రౌపది 
కుమారుల దలంచి యడలుచు నత్తగారి యడుగుల (మైల నేల (ాలినది. 
ఆమెయునయ్యుగ్మలి మీంద నొజుగి తానును బెద్దయెలుంగున నేడ్చి గుచ్చియెత్తి 
యక్కునన్‌ జేర్చి యూరార్చి, యత్తన్వియున్‌ దనయులున్‌ దోడన చనుదేర 
గాంధారి కడకున్‌ జనినది. 


అప్పుడు (ద్రౌపది యా గాంధారి పాదములకు (మొక్కి యడలున వెక్కు 
చున్న నద్దీన యమ్ముద్దియ నుద్దేశించి-- “పుత్రి! యిట్లగునమ్మ! నీవు కుందుచు 
నున్న, నీవలె గొడుకుల( బోగొట్టుకొని నీ భర్తలను' మనమలం బోంగొట్టుకొని మీ 


180 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


యత్తయు నేమయ్యెదరో చూడు! నిన్ను నేని ట్లూజార్చెద, నను నీ వూరార్చవలదె! 
నా నీ తెజంుల్‌ వినుమొక్క రూపమున, కేమనంగలదు. విధాత (క్రూరు6 డయి 
పఅపంగన్‌” “ఉపశమింపు” మని యూటార్చినది. పాండవులీనాంటి కిట్లు మరలం 
దల్లియొడింజేరి మధురానుభూతు లందుట పుణ్యవిశేషము. వేయి గదాప్రహారముల 
కంటె బెట్టిదమైన ధృతర్యాష్టుని బాహుబంధమునుండి దీర్ణాయుష్కులై బయటం 
బడుట దైవానుగ్రహము. వేయి బ్రహ్మాస్తములకంటె దీవ్రమైన గాంధారీ 
శాపాక్షరంబులకు6 దప్పి పునర్జన్మ మందిన ట్టుండుట వారి గురువృద్ద సేవాపూర్వక 
నైతిక ప్రవృత్తిఫలము, కానిచో, శస్తాస్త్ర ప్రయోగ భయంకరమైన యా మహా 
యుద్దముకంటె మిన్నగా నీ సన్నివేశ మొక్కటే క్షణకాలములో సర్వనాశనముం 
జేసియుండెడిది. ఇదియే. ధర్మవిజయము. 
పరిశిష్టము 

ఇంకొక్క సన్నివేశముతో నీ (స్తీపర్వము ముగియును, గాంధారియు6 గుంతియు. 
గౌరవుల రాణివాసముతో బంధు సుహృదాప్త రాజన్య రమణీమణులతో? బొలికలను( 
జేరంబోయి బీభత్సావహంబయిన యచ్చోట విగతజీవులై వికృతాకారులై పడియున్న 
బంధుజనుల వీరయోధుల నందజ గలయంజాూచిరి. ఇంతలో6 బాండవులు 
కృష్ణసాత్యకులతో నందుడేరిరి. విహిత బంధువులయిన (స్తీ జనంబులు తమతమ 
పతుల సుతుల నన్నల( దమ్ములంశేరుపేర వేర్వేఅ(బిలిచి పిలిచి తడవి తడవి 
వారివారి గుణగణంబు లుగ్గడించి శిధిల తనుల6 గాంగిలించి. పనవి పనవి 
యేడ్చుచుండిరి. అంతయు. జూచి పరమశోకార్తయైగాంధారి జనార్దను6 జేరంబిలిచి 
.యుద్దరంగము( జూపి యందలి భయంకర దృశ్యములం బడియున్న యోధాను 
యోధుల, వారివారి దీనదుస్థితుల, నవ్వానిందలపోసి వాపోవుచున్న వధూజనంబుల 
వేజు వేణుగ నభివర్షించి, ఇదియంతయు నీచేత సాధితంబైన కార్యం' బని పలికి, 
మనస్సులో6 గుములు పుత్రశోకం బలంతిగాని యలంత+ బెట్ట బద్మనాభుని దెసం 
జూచి కోపోద్దీపితయై, “కౌరవులు బాండవులు నీసునం దలపడ నడ్డపడవైతివి; 
సమర్జుండ వయ్యు నుపేక్ష చేసితివి. కురురాజు. జెరుపన తివిరితివి అందణC 
జంపితివి. అంతయు నాశము. చేసితివి. ఈ పాపఫల మనుభవింపక తీయునే, 
నిన్ను శాపానలజ్వాల దగ్రమూర్తిన్‌ జేయుచున్నాను-నా పాతివ్రత్య తపోబలముం. 
జూడుము. నీ దాయదు లంద తిట్లే యొకరినొకరు పొడుచుగొని చత్తురుగాక! నేం 
టికి ముప్పది యాజేండ్లనాంటి కిట్లే నీవు దిక్కులేని కుచ్చితపుం జావునం 
జత్తువుగాక; మీ వధూజనము లిట్టే యేడ్డురుగాక” యని శపించినది. 


యుద్ధషట్కము ‘181 


విపులాశయుండగు కృష్ణుండు చిణునవ్వుతో “మున్నకాదె యాదవులకు 
మునివరేణ్య కలిత దారుణశాపంబు గలదు. నీకు నేల చర్వితచర్వణ మిట్లు సేయ, 
దీన నీ వేమి (త్రవ్వితి దానిజెపుమ” “యదువంశజాతులకుందప్పదు నాశము, వారి 
సురలు బరిమార్చంగలే, రదికారణంబుగాంగ6 దెగుదు రొండారుచేత రణము 
'ఘోరత్వమునన్‌” అని పలుకుచు, “లేవమ్మా! మృతులైన సకల బంధుమిత్రులకు 
నగ్ని కార్యంబులు సేయింపవలయు.......... --మీ యపరాధంబున వచ్చునట్టి 
కీడునకు నింత నొవ్వంగ ననుంబల్కందగునె! యుమ్మలికంబు ధృతింబట్టి 
మాన్సుమింక” నని పలికిన విని నిరుత్తరయై గాంధారి యూరకుండె నంట, అంత 
ధౌమ్యానుమతంబున విదురు యుయుత్సు సంజయాదుల తోడ్సాటున మృతుల 
కందటిీ కన్ని సంస్కారములు పిత్సమేధ(క్రియలు నడిపి, యందజును గంగాస్నాన 
మాచరించి తిలోదక ప్రదానము నిర్వర్తించి, రట నప్పుడు కుంతి కన్నీరు పెట్టుచు( 
గర్జుని చరితం బుగ్గడించి యుధిష్టిరునితో “మీకు న(గ్రజుండు, నాకు 
. _ భాస్కరుదయలలిత కవచకుండలములతోడం బుట్టినాండు. కాన పోయంగవలయు౦ 
" దిలోదకంబుల మ్మహోన్నతునకు” నని. వినిపింపగాం బాండవులు. పరమ 
దుఃఖావేశంబు నంది, రందు ధర్మనందనుండు కర్ణుని 'ప్రాభవంబు గొని యాడుచు. 
“అట్టి కర్షునిగొంగున నగ్నిదాచినట్టు నెమ్మెయి దాంచితో యమ్మ!” అని 
యుమ్మలించుచు, “అతడు మాకు నన్నయని మున్న యెటుంగంగ గన్నం 
గురుకులంబు 'గల(గంబడక మనుదు, మట్టులైన మనుజలోకమునకు. గలుగ 
దడలు, మాకు గలుగ దడలు” అని విలాపంబు' సేసి, యతనికై యనేక విధ 
పుణ్యకర్మంబులు, భూరి దక్షిణంబులుగా ననుష్టంచి కృతకృత్యతానందంబు నాందె 


పరామర్శము 


గంగాస్నానముతో నుదకప్రదానముతో నందజి హృదయములు శాంతించినవి. . 
పాండవులకు విగతారివర్గముగా నాత్మరాజ్యంబు దక్కినది. భారత సమరగాథ 
యిట్లు ముగిసినది. దీనితో మానవ జీవితగాథయు రాగద్వేషాదుల పొంగులతో 
హృదయ బంధముల రాపిళ్ళతో ధర్మాధర్మములు సమన్వయించుకొని 
bs స్మశానాంతాని వై వెరాణి” యన్నట్టు' ముగిసినది. యుద్ధమున గెలిచినవారికి రాజ్యము 
దక్కుట సరియే-చచ్చిన వారికో! “సమరమున నెత్తెఅంగున సమసిననుం గీడు 
తెరువు చన, రుత్తమలోకము నకు పోదురు జనము” లని ధర్మరాజే పలికినాండు. 
కాని, యుద్దమున సాయపడిన యశ్వత్థామ 'రెండికిం జెడిన రేవణ'యై శోచనీయ 
స్థితి నంత; ఇట్టే సాయము చేయవచ్చిన శ్రీకృష్ణునకు: గూడ ఘోరశాపము 


182 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


తప్పినది కాదు; గాని తన దైవ భావముతో దానినాయన సమర్థించుకొన్నాండు. 
అశ్యత్హామ యట్టుగాక శాంతుండుగాని విప్రుండు సెడు...భాగ్యహీనతవలన రాజోచిత 
ధర్మం బనుష్టించితి” ననియెజింగినవాం డయ్యు మ జనక హనన సంతుష్టుండగు 
ధృష్టద్యుమ్నుండు లోనైన యప్పాపాత్ములం బాపంబు తెరువున రూపుమా పెద, 
దీనంజేసి కీటజన్మంబు వాటిల్లినను మేల కాని యా కడంక మాననేర” నని 
సివమెత్తి దుస్సాహసము( జేయుటతో నీ దుస్థితి వచ్చినదని ప్రజలకు. బాఠము 
సెప్పుచున్నాండు. ఇట్లే భారతగాథం బరామర్శించి. “కుంతీ ద్రౌపదీ గాంధారీ రూపక 
శక్తిత్రయ విజ్బంభణమే భారత సృష్టి స్థితి లయములకు6 గారణ' మని ప్రకృతముగా 
బ్రాకృతికముగా. బరమార్హముగా సమన్వయించి తత్తజ్ఞులు భావించుచున్నారు. 


ఒక వంశమున. బుట్టిన పాండవ కౌరవుల సంగర మొక శరీరమున జరుగు 
సదసద్వ్యుత్తుల - దైవమానుషముల-సురాసుర (ప్రకృతుల సంఘర్షణము. 
అసత్సక్షమునుండి యరిషడ్వర్గమైన కామ(క్రోధాదులవలె భీష్మద్రోణాదులార్వురు 
వరుసగా6 (బ్రముఖనాయకులై యుద్ధముచేసిరి, సత్పక్షమునుండి శిఖండి భీష్ముని 
గెలిచెను, ధృష్టద్యుమ్ను(డు ద్రోణుని జంపెను. పార్టుడు కర్గుని, ధర్మరాజు 
శల్యుని "భీముడు దుర్యోధనుని వధించిరి. ఈ సందర్భమున శిఖండి మొదలగు 
వారా చరిత్రను బట్టి తాదృశప్రవృత్తులే కామాదుల జయింప( గలుగుదురనుట 
వివేచనా సంగత మగు చున్నది. శరీరపాతానంతరమునంగూడ మాత్సర్యము 
విడువక వెంటంబడునని దుర్యోధన _ైరితు(డైన యశ్యత్థామ చరిత్ర 
సూచించుచున్నది. “తపమును (బ్రహ్మచర్యమును దానము సత్యము గల్లువారు” 
గురుభక్తియు వ్రతయుక్తియుం గలవారు మాత్రమే మాత్సర్య విజ్బంభణము 
నరికట్టి పరాభవింపంజాలుదు రని, బ్రహ్మశిరోస్త్రముపై. ద దస్త్రమునే ప్రయోగించి 
యశ్యత్త్లామను బరాభూతునిం జేసిన యర్జును చరిత్ర వెల్లడించుచున్నది. మాత్సర్యము 
పరాభూతమయ్యును బరాజ్ముఖముగాక జన్మాంతర సాధనాంతరము లందియైన. 
బగందీర్చ సాహసించుననియు6 జివరకు( దిరస్కరింపంబడి దిక్కులేనిదయ్యును 
శేషించియుండుననియు నశ్వత్హామ చరమజీవితముతోంబాటు గాంధారీ ధృతరాప్రుల 
చర్యలు తెలియ బజచుచున్నవి. ఇట్లు భారత యుద్ద మంతరంగ యుద్దమని 
యధ్యాత్మవిదులు భావింతురు. ఈ యుద్ధమున నింకొక్క విశేషము గలదు. పది 
దినములు యుద్దము చేసినను నిర్లిప్తుండై కడకు విసిగి యస్ర్రసన్యాసము 
చేసిక్ష్రతధర్మముతోంబాటుగ నాత్మధర్మమును గాపాడుకొని 'స్వేచ్చామరణము 
పొందిన దేవవతుండును, బదునెన్మిది దినములు యుద్దము చేసియు, 
(ర్రోణాశ్యత్ధామలవలెం దానును బ్రాహ్మణుండు ధనురాచార్యుండయ్యును, ద్రోణునివలె( 


యుద్ధషట్కము. 183 


జంపంబడక యశ్యృత్త్లామవలెం బరాభూతుండుగాక 'యదహ్నాత్కురుతే పాపం తదహ్నా 
త్రతిముచ్యలతే' యన్నట్లు ఏపూట యుద్దము విధినిర్వహణముగా నాపూట నెరవేర్చి 
నిర్హిప్తుండై, కడకు (బ్రహ్మవర్చసముతో. బాటు పరీక్షిత్తులకు భవిష్యదాచార్యకత్వము 
గూడ నిలుపుకొన్న మహామహుండు చిరకాలజీవి కృపాచార్యుండును భారత 
ధర్మమూర్తులుగా విలసిల్హుచున్నారు. యుద్ధరంగము వెంట భీష్ముని చరిత్రను - 
చివరి వజకు_ బరిశీలించినచో నా మహామహుల _ ధర్మనైస్టికజ్యోతి మనకు, 
వెలుగు బాటలు చూప(౮గలదు. 


భారత సం(గ్రామమున( (బ్రవృత్తులైన మహాయోధుల నొక్కొక్కరివి నిట్రే 
పరిశీలించినచోం బెక్కు విశేషములు గ్రహింపవచ్చును. యుద్ధషట్కము. జదువుచు, 
నందలి పాత్రల గుణశీలవృత్తములు భావించు నప్పు డిందణు మహామహులు. 
బెద్ద లుండియు, నీ యుద్ద మనివార్యమగుటకు మూలకారణ మెవ్వరను విచికిత్స 
గలుగక మానదు. తండ్రిపాలు రాంబట్టుకొన(గోరిన పాండవులే కారణ మనువారును. 
దిరస్కరించిన కౌరవులే కారణ మనువారును. నుభయపక్షములు గూడ గారణ 
మనువారును గలరు. కాని. నిజమును లోకదృష్టితో, బరిశీలించిన ధృతర్మాష్టుం 
డును, దైవదృష్టితోం జూచిన శ్రీకృష్ణుడును ముఖ్యకారణము లని తోయను. 
రాజ్యభాగము పరిష్కరించుటకుంగాని, పాండవ కౌరవుల తప్పొప్పులు తడవి 
దండించుటకు గాని యన్ని విధముల నధికారము బాధ్యతయు( గలవాడు ధృత 
రాష్ట్రుండు. ప్రభువుకూడ నతడే హృదయపూర్వకమైన యతని తీర్పును గాదనువా( 
డెవ్వ(డును లేండు.. నెజవేర్చుటకు సమర్భులై వారున్నారు. కౌరవుల దుర్మయము 
లన్నియు నతనికి( దెలిసియే జరిగినవియో, జరిగినమీందం దెలిసినవైనం గావలయును. 
జరుగకుండ6 జేయుటకు(గాని జరిగినమీ6ద నేదోయొక్క పరిహారము చేయుటకు! 
గాని యతండు చేసిన ప్రయత్న మేదియు నున్న ట్లగుపడదు. అతని లోభముచేతనో 
దుస్సంకల్పముచేతనో కడకుపేక్షచేతనైన యుద్ద మత్యావశ్యకమై కురుక్షేత్రమున 
మోహరించినది. సంజయునిచే. జెప్పిపంపునప్పుడును. శ్రీకృష్ణుడు రాయబారము 
వచ్చినపుడును ధృతర్మాష్టుడు మాటల విందుచేసెనేగాని మనసు విచ్చి కార్యము 
పొందుచేయలేకపోయెను. యుద్దమే జరిగినచో భీష్మ ద్రోణాదుల సాయమున 
జయము తప్పక తమదే యని మనసున గట్టిగానమ్మి, తాను పైకి మంచివాండుగా 
నటించి తప్పంతయు6 దనయుల దలపై( బడద్రోసిన ట్లగుపడును. ఈ క్రింది 
యంశముల. గమనింపుండు. 


యుద్దారంభమున వేదవ్యాసుండు ధృతర్మాష్టుని కడకువచ్చి “కులక్షయంబును 


184 : ఇ ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


నానా నరేంద్రనాశనంబును నగు నుపేక్షింపందగదు. దుర్యోధనాదుల వారించి న్స్‌ 
తమ్మునిపాలతని కొడుకుల కొసంగి శాంతి సేయుటమేలు” ఇత్యాదిగ బోధీంపంగా, 
ధృతరాష్ట్రుడు “హితమును ధర్మముం దలణి యిమ్మెయి. జెప్పితి. రిట్టు మున్ను 
నా సుతుల నయంబుమై. దజిమిసూచితి, వారల బంపు సేయనే6 జతురుండం 
గొను, ప్రాభవము సాలదు. నాదెసం దప్పులేమి మీ మతిం దలపోసి యీ పలుకు 
మానుండు. పాకముందప్పెం గార్యముల్‌' అని బదులిచ్చినాండు. ఇవి యాతని పైపై 
మాటలు, దుర్యోధనుని మరణానంతర మా వార్త సంజయుండు సెప్పంగా, ధృతరాషు( 
డు, దుఃఖపరవశు(డై, యంతఃపుర (స్రీలనెల్ల నవ్వలకుంబంపి సంజయునితో 
నొంటరి పాటున “చావరు నొవ్వరు పాండవు లేవురు నని నీవు చెప్ప, నిప్పలుకులు 
దుఃఖావేశ కరములై చేతోవృత్తి దహింప(జొచ్చె దుర్భరభంగిన్‌” అని పల్కెనంట. 
పాండవులపై నాతని యంతఃకరణ మట్టిది. తరువాత మృతుండైన దుర్యోధను 
నుద్దేశించి “కుమారా! కయ్యంబు మాటపుట్టిన యప్పుడు నీవు నాతో” 
చాపాచార్యుండు భీష్ముడుం గృపు(డు నశ్వత్తామయుం గల్ల...... “ఏనును గర్లుఃడు 
దమ్ములు నా నలువురు వీరులైన నటుసూడు పృథాసూనుల నెట్టు జయించెదనో! 
నమ్ముము నా బలంబునున్‌ గలితనమున్‌” అని యూజడిల్లం బలికిన విని 
భవదీయానివార్య విక్రమమున( బాండునరేంద్రసుతులు దెగుదురయని తలంచితి; 
నీవె తెగితి య వ్వీరులచే” నని యేడ్చెనంట; ఇదే యాతని మనసులోని గట్టి 
నమ్మకము, ఇదియొక్కొక సేనాపతి మరణముతో( (గ్రమ[క్రమంబుగా సన్నగిల్ల 
చుండంగా 'దేవషవ్రతుండు దెగినయప్పుడ తక్కిన యంతపటును దెగియునుం కాం 
దలంచెద' ననుటయు, (ద్రోణాచార్య వధతోం “దన కొడుకుల గెలుపు నెడ నాస_ 
మానుటంజేసి' సొమ్మసిల్లిపడుటయు, “అట్టి కర్షుండీల్గెనట్టె; యిం కెక్కడి (బ్రదుకు 
మనకు, నేటి భండనంబు” “పేదముదుకండు వేశ్యాజనముం గోరుట-దుర్యోధను. 
డింక జయంబు గొనంగం దలంచుట” యని వాపోవుటయు, “గాంగేయు. జంపి 
రాజ్యముసేయ సమ్మతించి తొడరిన పాండు పుత్రులకును దైవంబు తోడయ్యె. 


ధర్మంబు. గీడుపఅచి పరగి యధర్మంబు పెరిగినట్టున్నది” అని నివ్వెజం 
బొంది, “గురుండు పడినయపుడు కురు సైన్యములంగల6ంవారణాశ్ససుభట వర్గములును 
బడియె(గాక! యేలపడకుండు-నా ధర్మపుత్రు భాగ్య మలంతిం బోవునెట్టు!” అని 
యసూయటజెంది, “పౌరుషమేటికి, దైవం బేరూపునంజూడ ఫలద; మేమందము- 
దోస్సార, నితాంతోజ్వలుండగు నా రాధేయుండు సచ్చె నర్జునుచేతన్‌” అని 
దైవమును ధర్మమును వ్యతిరేకముగా భావించుటయు ధృతరాష్ట్రుని భావమును 
స్వభావమును నాత్మగోపనము బరవంచనమును విస్పష్టముగా6 దెలుపుచున్నవి. 


రోషశోకావేశము పొంగినపుడెల్ల “నాచే వచ్చెం గౌరవులకుంజేటెమందున్‌” అని 
హృద్గతభావమును దనే వెల్లడించుటయు, సంజయుండు “కొడుకు లంతరాజ్యంబును 
గొనంగశక్తులను దురాశను వారల యవినయములు నీవుపేక్షింతు, మానునే 
యావిరుద్దకర్మమున ఫలమొందక కౌరవేంద్ర” యని యాతని దుర్వినీతినే 
లుమాజొత్తిచెపుటయు. బై సంగతిని ధ్రువపణుచుచున్నవి. విదురుండును శ్రీకృష్ణుం 
డును నీ యభిప్రాయము నింతకుముందే వ్యక్తపజచియున్నారు. పాండవులు 
పరామర్శింప వచ్చినపుడు కౌంగిటిలో నుక్కుభీము నుక్కడంగించుటయు ధృతరాష్ట్రుని 
హృద్గతమునకు నిదర్శనము కాంగలదు. పాండవులనుగూర్చిన తన ప్రయత్న 
మట్టు విఫలముకాంగా, ధృతర్మాష్టుండు పాండవులతో “మీరు గాంధారిం గనుం” 
డని పంచుటలో6 దన చేతంగాని పనిని గాంధారిచే ముగియింపంజేయుటకై 
యిట్టుచేసెనా' యని యనుమానించుటకును వీలు కలుగుచున్నది. ఈ విధముగా, 
భారతయుద్దమునకు ధృతరాష్ట్రుడు కారణ మనువా రాతని లోభగుణమును 
బాండవద్వేషమును గపటవర్తనమును వివరించెదరు. అంధుండైపుత్రులపై మమత 
విడువలేక, యవినీతులగు నవ్వారినిదనమాట వెంట నడుపలేక, 'యెట్టయిన 
నట్టగు(గాక' యని విధిలేక వారి మాటవెంట6 దా నడిచెనని మనము సమాధానము. 
జెప్పికొందముగాక. అప్పుడు(గూడ 'నట్టికొడుకులతం(డ్రి'గా నతనినిం 'బాప' మని 
యనవచ్చునుగాని 'అతండొకరాజుగా, నీ యుద్దము ప్రజలకు(గూడ బాధాకరమైనదిగా' 
భావించినపుడీ సమాధానము తృప్తికరము కాంజాలదు. ఏమైనను, “ఇట్టిగుణముల 
కిట్టి ఫలము” లను గుణపాఠమును ధృతరాష్ట(డు లోకమునకు సోదాహరణముగా 
నిచ్చినట్టయినది. 


ఇంక శ్రీకృష్ణుడే యుద్దమునకు మూలకందమను విషయము యుద్ధషట్క 
మునందంతటను సూచింప(బడియున్నది. అతిమానుషములైన పెక్కుకార్యము లీ 
యుద్దరంగమున శ్రీకృష్ణునిచేతనే నిర్వహింపబడియున్నవి. భీష్మ [ద్రోణ కర్ల 
దుర్యోధనాదులందజును శ్రీకృష్ణుడే కారణమను భావమునే వ్యక్తము చేసి 
యున్నారు. గాంధారి 'నీవే యింతకు గారణ' మని కృష్ణునితోనే పల్కినది. గురు 
బంధుమిత్రాది సంహారమునకు విముఖుండైన పార్టునిం బ్రోత్సహింపుచునే శ్రీకృష్ణుడు 
“నాచేతంజచ్చిన వీరినెల్లను జయించుటకు నిమిత్తమాత్రముగ” మ్మని తానే 
చెప్పియున్నాండు. విశ్వరూపము. జూపి రెండుమార్డు చక్రధరుండై తానే యుద్దమునకు 
దూంకినాండు. యుద్దమంతయు ముగిసినమీంద రథమునుండి ముందుగా నర్జునుని 
దింపి తర్వాత శ్రీకృష్ణుడు దిగుచో'న త్తేరు తత్‌క్షణము మండినపు 'డిదియే మని' 
పార్టుండడుగ(గా “గురుకర్లుల యశస్తాగ్నుల నెరసినయది మున్న, దీని నిటు 


186 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


గాకుండన్‌ భరపడి రక్షించితి సంగరము దెగినం దొలంగి యిపుడు గాల విడిచితిన్‌” 
అని తన నిర్వాహకత్యమును వెల్లడించినాండు. ఈ విధముగా యుద్ద 
నిర్హహణమంతయు( గృష్టుని భుజస్కంధములపై నుండుట విస్పష్టము చేయ' 
బడినది. కాని, వ్యాసు( డీ సందర్భమున ధృతర్వాష్టునితో “వీ వెటుంగక యుండగా 
వచ్చెనే వైరబంధంబు కౌరవ పాండవులకు........... విదురు( డిట్టు లగుట యెొజింగి 
బుద్ధి తగంజెప్పె నీకు జూదంబు సమయమునన, దాని వినవి అని యంధ 
భూపతియే కారణమగుటను జెప్పి, దేవసభలో భూదేవి తనకు భూభార ముడువు 
మని-యడుగంగా నారాయణుండు నవ్వుచు, “కురుక్షేత్రసంగ్రామంబున ధృత 
రాష్టుని పెద్దకొడుకు నీ భారమంతయు నుడువు”నని చెప్పినట్టుగా జెప్పి దుర్యోధను 
డు కారణమగుటను వివరించి, “నియతి. దప్పింప నేరికి నేరనగునె యని 
'దైవచేష్టితము'గా సమన్వయించినాండు. 


ఇట్లే, భారతయుద్దమున ధర్మమెవ్వరి దను చర్చయు విస్తారముగా గలదు. 
పాండవులను గౌరవులును “తమధర్శ్మ' మని వ్యాఖ్యానించుటయు6 గొందణు 
సమర్థించుటయు. బెక్కుచోట్ల( జెప్పంబడినది. ధర్మమను దాని నెవరికిం దో 
చినట్లు వారు తమకు. దమ కనుకూలముగా నన్వయించుకొనుటే దీనికి 
గారణము. పాండవపక్షమువారు తమ యిడుములకు(గారణముగా మొదటి 
నుండియు. గౌరవుల యధర్మప్రవృత్తినే చెప్పుచు, యుద్ధమునంగూడ మొదట 
గౌరవులే యధర్మముగా నడచిరని యభిమన్యువధాదుల నుదహరింతురు. కౌరవ 
పక్షమువా రన్నియుం దడవక (ద్రోణవధాదులుగ్గడించి పాండవులదే యధర్మమందురు. 
కాని, కౌరవపక్షమున( బెద్దలయిన భీష్మద్రోణ విదుర సంజయాదులును, గడకు 
ధృతరాష్ట్రుడు గూడ “యుధిస్టిరుండు ధర్మోదేవత కొడుకు. ధార్మికత్వసత్తాది 
గుణగరిష్టుం, డతని గెలువ దేవతలకు నశక్యం” బని యంగీకరింతురు. దుర్యోధను. 
డు మాత్రము “కపట ధర్మకంచుకంబున వెలసిరిగాని, సత్యపురుషకారపరులు 
గారు పాండుసుతులు” అని వారిని దూషించి “సమరము శమంతపంచక సమీపమున 
ధర్మవృత్తి  జలుపంగ నత్యుత్తమ లోకము సమకూటిను విమలాత్ముండ నైతి” నని 
తన్నుందానే భూషించుకొనును. భూషించుకొనుగాక, అతండిట్టు చరము దశలో. 
దన ధన్యతను జెప్పికొన్నప్పుడు పుష్పవర్షంబులు గురిసి దేవదుందుభులు 
మెజయుటయు, దాని ననుసంధించి కౌంతేయులు “దారు ధర్మంబు దొజుంగి 
గాంగేయాదుల వధించినట్టుగాల దోంచిన విన్ననై యుండుటయు6 గృష్టుండు 
“మీరు వగవకుండు. వారి విధి యివ్విధమున. జావంగంజేసె, సురలు దనుజులు 
గెల్చిన చొప్పు లిట్ట, సంతసపు సమయంబున వంతలేల” యని (ప్రోత్సహింపవలసి 


యుద్ధషట్కము 187 





వచ్చుట మిక్కిలి యాశ్చర్యమును గలిగించుచున్నది. ధర్మస్వరూపము విస్తరించి 
చెప్పవలసినదైనను నీ. సందర్భమున యుద్దధర్మమును గూర్చి గీతోపదేశ మొక . 
మార్గము చూపంగలదు. “పురుషుండు సెడు ననువాండును, బురుషుండు సెఆచునని 
పలుకు పురుషుండును నయ్యిరువురు నవివేకుల” “సమరంబు రాజులకు 
నుత్తమధర్మం బది యపావృత స్వర్గద్యారము” “ఫలములయెడ. బ్రహ్మార్సణకలన = 
పరుండగుచు. గ్రామ్యకర్మము నడుపన్‌ వలయున్‌” “వైరమున నులిచి త్రెంపక, 
కారాకులు డుల్లినట్టు కర్మము లెల్లన్‌ దార పెడంబాయవలయును” “క్రందుకొను 
సర్వధర్మవికల్పములను నెడల విడిచి దృఢంబుగ నే నాకండ శరణముగ 
నాశ్రయింపుము” -- ఈ యుపదేశము ననుసరించి శ్రీకృష్ణు నాశ్రయించియే 
యుధిష్టిరుండు ధర్మాధర్మము లేవిమైనం గృష్ణానుమతంబునన చేసి ' కృతార్జు6 
డైనాండు. కనుకనే పాండవులది ధర్మయుద్దమైనది. 
ఫలశ్రుతి. 

యుద్దషట్కమునం గేవల వీరవిహారమే గాక ధర్మసందేశముగా నీతినియమ 
సంప్రదాయములు సందర్భానుగుణముగ. బెక్కులు వర్షింపంబడినవి. అవన్నియు 
నాంధ్రభారతమున( జదువనగును, మచ్చునకు రెండుమూ(డుదాహరణము అవి. 
రాజధర్మమిట్టిది. “వినికిగలిగి రక్షించుచు ననువున దయతోడి పాండి నాయతు 
లెల్లన్‌ గొనుచు6 దగ నేలి పొగడొందిన రాజున కుర్వి కామధేనువుగాదె” “క్రూరత 
కోర్చి యించుకయు తోయక పైకొని యెల్లభంగులన్‌ వైరుల( జంపి భూ(ప్రజకు 
వర్ణనమున్‌ గలిగించి పాడిమై. గోరరి గొంచు సద్యాయముగోరి యొనర్చుట 
రాజధర్మ విస్తారము” - మానవధర్మ మిట్టుండు. “ఓపి ధర్మార్థకామంబు లొకటి 
నొకటి నాశ మొందింపకుండంగ నడపవలయు (గాక ధర్మంబుసెడ నర్టకామములను 
గోరు పురుషుండు నిందకు6 గుదురుగాందె” “కులనాశము చేసినం దత్కులధర్మము 
లడంగు. నష్టకుల ధర్ములకున్‌ గలుగును దుస్సంకర మక్కులఘ్నులేగుదురు 
నరకకూపంబులకున్‌” -- 

ప్రకృతి ధర్మ మిది:- “తగ బర్జన్యుని సొంపునన్‌ బ్రతుకు భూత(వ్రాతమున్‌ 
వార్దిసొచ్చి గరిష్టస్థితినాందు నేజులును సంక్షీణంబులై యుర్వి నిల్చి గుణా 
ధిక్యము( బొందు బీజములు” - మానవుండు (ప్రవర్తనములో గుర్తింపందగినవి:- 
“నెవ్వగయగుందిన మానవుండు వైరులచేతన్‌ దెగుగాని తనదుకార్యము. దగ నొన 
రింపంగలే౮" డ6ట! “మతి కర్మము వెనుక జనక మానం” డ(ట! “ప్రాణభయ 
మెట్టివానినైన గీడృణుపకయుండ” దంట! లోకారిష్టములు. రాంబోవునపుడు “నలువురు 


188 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


నేవురు బిడ్డలు గలిగెద రొక్కొక్క వనితగర్భంబున, వారలు పుట్టినపుడె యాడుచు. 
గలకల నవ్వుచుంజెలంగ6 గనియెద” మంట. 


సుభద్ర యభిమన్యునింగూర్చి విలపించి విలపించి తుద కిట్లు కోరుచున్నది! 
“అలఘుతపంబులన్‌ బ్రకట యాగములన్‌ మునిచోదిత వ్రతంబుల మహనీయ 
దానముల బుణ్యచరిత్రములన్‌ మహాత్ము లెంతలు రమణీయ విశ్రుత పదంబుల 
కేంగుదురంతకంటె నుజ్వలమగు సద్గతిం బడయు వాసవపౌ(త్ర పవిత్రవర్తనా!” 
పుత్రులంగూర్చి భారతమాతల పరమాకాంక్ష యట్టిది. వారి సంప్రదాయ మిట్టిది, 
సైంధవునివధింతు నని యర్జునుండు చేసిన ప్రతిజ్ఞ వినియ వ్వీటవారెల్లను “ఇది 
యెట్లు నెజవేరునో, నెజవేరకున్న నర్జునున్న కెట్టి విపత్తు వచ్చునో, యని కళవళం 
పడుచు 'మనచేసిన సుకృతంబుల వినుత ఫలములెల్ల-నెల్లి వివ్వచ్చు(డు సింధు 
నరేంద్రు. జంపునట్టుగా నొనరి” వలయునని దృఢోక్తిం బలుకుచున్నారంట! 
“అగ్రపుస్తకంబు లర్పించి చూచుచు6 బరమనియతియై నుషశ్రుతులకు( బోవుచును 
శుభంబు లావహించుట.గాంచి చెలంగి యొండారులకు( జెప్పికొనుచు” నున్నార6 
ట! “గురునట్టివారు పదివేవురు గాంచిన నెల్లి సైంధవుని. బగలిటిలో6 బొరిగొనునట్టుగ 
నరునకు వరమిండీ వేల్పులారా!” యని ప్రార్థించుచున్నారంట! తమకు నచ్చిన 
నాయకుని. గూర్చియు న్యాయమును గూర్చియు. (బ్రజల యుత్సాహ మట్టిది, 
అభిమాన మట్టిది, త్యాగశీల మట్టిది. వారి సంప్రదాయము లట్టివి! ఉభయపక్ష 
యోధులును బగలెల్ల హోరాహోరిగ బోరు సలిపి వచ్చి “రెండు వీళ్ళజనంబులు 
రేలు వివిధ హృద్యసంగీతములను సాహిత్యమధుర లలితగోష్టి వినోదంబులను 
(బమోదభరితులై (ప్రొద్దువుత్తు”రంట యుద్దమనంగా విధినిర్వహణ మనువారి 
పవిత్రాశయమిది. నిత్యము లయిన వారి విహారక్రీడలు నభ్యాసములు నవి. 


భారతయుద్ధమున డైవపౌరుషబలములు పలుచోట్లం బెక్కువిధములుగ 
* జెప్పం బడినవి, అందులో నీ సుకుమార సమన్వయ మెంతరమణీయమో 
యనిసించును. “ప్రారంభములకెల్ల( బౌరుషమ్మును దైవమును సాధనమ్ములు. 


వెరవు గల్గికర్మము సేయంగ దృష్టి దగినయట్టుగలుగ. ఫలముగలుగునట్లు 
పౌరుషంబునకు దైవంబు తోడుపాటు వలయు నెందు” - అప్పుడుంగూడం దగు 
పని కుద్యోగింపవలె” నంట! “తగ వెజిగదు హితుల కనుమతంబుగ౮ొ జేయవలెన 
ట! అట్లయినచో? గార్యము నెజవేరును. విధి సహాయత్వముగూడం గలుగును. 
అట్లు చేసినప్పటికిని, ధర్మము దప్పక నయగతి. గర్మాచరణంబు నడుపుట 


ముఖ్యము. అందువలన ఫలసిద్దియు నిర్మల కీర్తియు( గలుగును. ఒకవేళ నా 
ఫలములు తప్పినను, బేర్మి తొలలగదు-- నిందగలుగదు. నీతిరహితముగం బట్టుపట్టి 
కార్యము నెజవేర్చు కొన్నను, దానివల్ల నేదోయొక భయము నొక నిందయు( 
గలుగక పోదు. జనులు వానికీడునకు బొంచియుండంబోరు. కార్యము 
నెజవేరకపోవుటే సంభవించెనా - వాని కాపదలు తప్పనే తప్పవు, కనుక మంచిపనిగ6 
జూచుకొని పెద్దలతో నాలోచించి ధర్మయుక్తముగా6 బనిచేయవలెను. అప్పుడు 
దైవముగూడ6 దప్పక తోడుపడును. అన్యాయముగం బట్టుపట్టి పనిచేయరాదు. 
అందువలన దప్పక కీడు కలుగును. ఇది భారతమున నీతి సమన్వయము. 
మజియుం బెక్కు విశేషములు ప్రజాహితమునను బనికివచ్చునవి భారతమున. 
గలవు. ఆ యన్నింటి ననల్ప కవితా శిల్ప్వముతో నుజ్జ్యల సాహితీనందనము 
సృష్టించినాడ తిక్కన. దానిం జదివి రసాస్వాదనము( జేయుండని కోరుచు నీ 
ఫల(శ్రుతితో నీ వ్యాసము ముగించుచున్నాను. 


“అనలు(డు భాస్కరుండును సుధాంశు(డు నధ్వర సంప్రవర్తకుల్‌ 
వినుము నరేంద్ర యీ క్రతువు నిష్ణుమయం, బిది నిర్వహించి ర 
ర్టును(డును గర్జుండున్‌ సమరరూపమునన్‌, దగ నీప్రబంధ మిం 
పొనర( బఠించినన్‌ వినిన నొందు నరున్‌ జిరసౌఖ్య సంపదల్‌!” . 


వళ 


స్వస్తి 'ప్రజాభ్యః ష్‌ 


190 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


౬ 
శ్రీమదాంధ్ర మహాభారతము 


శాంతిత్రయము 
- శ్రీ కురుగంటి సీతారామయ్య 


పూర్వరంగము 
నేను మహాభారతము నామూలా(గ్రముగ( జదివి యిన్నియో సంవత్సరము 
లయ్యెను, ఈ మధ్య కారణాంతరములచే. బూర్వపర్వము లప్పుడప్పుడు చదువ 
వలసి వచ్చెను. 


భారతము చతుర్వేదసారము. వేదము లేయే ధర్మముల నుపదేశించినవో 
యవి యన్నియు వ్యాసమహర్షి భారతమునుపదేశించెను. ఆ కారణముచేతనే 
దానికి. బంచమ వేదమని ప్రశస్తివచ్చెను. 

“ప్రత్యక్షే ణానుమిత్యా వా యస్తూపాయో న విద్యతే 

ఏతం నిందంతి వేదేన తస్మా ద్వేదస్య వేదతా” 


పంచమ వేదమయిన భారతమునందు. బ్రత్యక్షాది ప్రమాణములకు లభ్యము 
కాని ధర్మ ముపదేశింపంబడినది. 


“పారాశర్యుని కృతియయి 

భారతమును పేరం బరంగు పంచమవేదంబు” (1-17) 

“ధరణి యెందాంక నుండు సుస్థిరత నీదు 

క్రీర్తి యందా(క నక్షయస్ఫూర్తి( దాల్చి 

నడవంగలయది నీవు సెప్పెడి సువాక్య 

ములును చేదతుల్యంబులై వెలయుచుండు” (శాంతి 2-148) 

అట్టి మహాభారతమును గవిత్రయము తెనుంగున నవతరింపంేసిరి, మాతృక 
సమస్త ధర్మములకును (బ్రమాణమై నట్టే, యాంధ్రమహాభారతము కూడ 
(ప్రమాణమయ్యెను. అంతియేగాక మహాకావ్యమై, యాం(ధ్రభాషకును, నాం(ధ్ర 
సాహిత్యమునకు (బ్రమాణమయ్యెను. 


శాంతిత్రయము 191 


ఈ గ్రంథమును దెనింగించునప్పుడు కవిత్రయమువారేయే నియమములను 
బాటించిరి? వారి కావ్యము ఫలవంత మయ్యెనా? యను ప్రశ్నలు వచ్చును. 
మొదట మహాభారతము యొక్క పరిమితిని స్పృశింతును. మహాభారతము 
శతసహ(స్రగ్రంథ పరిమిత మని సంప్రదాయ మనుశుతముగా వచ్చుచున్నది. 
మహాభారత గద్యమున “శతసాహ(స్రాం సంహితాయాలం” అని యున్నది. ఒక లక్ష 
శ్లోకములు కలదని యర్థము. సామాన్యముగా మహాభారత మంతయు దాదాపు 
“అనుష్టుప్‌ఛందము” న నున్నది, కావునందప్పక లక్ష “యనుష్టుప్‌ “శ్లోకము 
లుండవలెను. ఇప్పుడు ప్రచారములో నున్నయే భారత (గ్రంథమునందును నిన్ని 
శ్లోకములు కానరావు. 


దాదాపు 50 సంవత్సరముల (క్రిందట చెన్నపురిలో తెనుంగక్షరములతో 
'ము(ద్రింపబడిన భారత (ప్రతిలో 84,770 శ్లోకము లున్నవి. ఆంధ్ర సాహిత్య 
పరిషత్తు వారికి లభించిన యొక భారత (ప్రతిలో 99,057 శ్లోకము లున్నవి. 
నన్నయభట్టు (ప్రకారము 100,078 శ్లోకము లుండవలెను. (ఆంధ్ర మహాభారత 
పీఠిక మ, సూ. p. XID (Criticism of Maha Bharata, V. Venkatramaiah) 
ఈ లక్ష సంఖ్యఖిలమని చెప్పబడు హరివంశములో. గలిసి యుండవచ్చునని 
పండితుల యభిప్రాయము. (ఆ. మ. భా. ఆది, 1-33) భవిష్యపర్వమును 
హరివంశములు కలిసి 18,100 శ్లోకములని చెప్పుదురు. (1016). ఈ సంఖ్య 
కలిసిన మొత్తము శ్లోక సంఖ్య లక్షకు మించును. హరివంశమును మాత్రమే 
కలిపిన లక్ష పూర్తికాదు. అర్జ్హునమి(శ్రుండను నొక భారత వ్యాఖ్యాత హరివంశమును 
భారతాంతర్గత మని యెంచి దానికి. గూడ వ్యాఖ్యానమును రచించి యుండెను. 
(M. B. Bhandarkar Epis P Lx.) హరివంశము భారతములోని భిలభాగమను 
సంప్రదాయము వచ్చుచున్నది. జౌంద్‌ సంస్థానమున స్వాధ్యాయమండలి యను 
నొక సంస్థ భారత సంస్కృతికి మహోపకారము చేసినది. ఆ సంఘమువారు భాషా 
టీకతో నొక మహాభారతమును (ప్రచురించినారు. ఈ (ప్రతి యిటీవల (ప్రచురితములైన 
భారత ప్రతులలో నెన్నందగినదై యున్నది. ఈ (ప్రచురణమున మొత్తము శ్లోక 
సంఖ్య 84,095 గా నియ్యబడినది. ఈ విధముగా క్లోక సంఖ్య సమానముగాను, 
నిర్దుష్టముగాను లేదు. భండార్కరు పరిశోధక సంఘము వారు (ప్రచురించుచున్న 
భారత ముద్రణ మింకను బూర్తికాలేదు. అందుచే వాని సంఖ్య యిప్పుడు 
చెప్పుటకు వీలులేదు. మహాభారతమునకు బీజభూతమైన భాగమున దాదాపు 
24,000 శ్లోకములు మాత్రమే యున్నవని వింటర్నిజ్‌ మొదలగు పాశ్చాత్య విమర్శకుల 
యభిప్రాయము. (History of Indian Literature, Dr. Winternetz Vol. 1. P. 


192 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


324 Maha Bharata V. V. లు. మొత్తమున భారతము కాలక్రమముగాః 
బెరుగుచున్నదనుట స్పష్టము. భారతాంతర్గతములని చెప్ప(బడు కొన్ని శ్లోకములును, 
భాగములును వివిధప్రతులలో వివిధములుగా నున్నవి. ఏనాడీ పెరుగుదల 
'ప్రారంభమయ్యెనో చెప్పుటకు వీలులేదు. 4,5 శతాబ్దముల నాటికే 
పెరిగియుండవచ్చునని కొందజు విమర్శకు లనుచున్నారు. (History of Indian 
Literature. Dr. Winternetz Vol. 1 P. 321 Mahabharata. V. V. పలు P. 
99), భారతమునకు సమ(గ్రవ్యాఖ్య యొక్క నీలకంఠియనియే చెప్పవచ్చును. ఈ 
నీలకంఠుండు 17వ శతాబ్ది నున్నవాడు. ఆయన తన కాలమునకున్న ప్రతులను 
బరిశీలించి తన పాఠమును నిర్దేశించు కొంటినని తన వ్యాఖ్యానమునం దెల్పినా6 
డు. కాంబట్టి యప్పటికే వివిధ పాఠము లున్నట్లు స్పష్టమగుచున్నది. భారతము 
యొక్క వాత (ప్రతులను దిలకించిన, వెనుకకు వెడలినకొల(ది దాని పరిమితి 
తగ్గుచున్నట్టు తెలిసికొనగలము. మాతృకను (బ్రచురించ వలెనని వివిధ ప్రతులను, 
బాఠములను భండార్కర్‌ పరిశోధనాలయము వారు విమర్శించి తమ 
యభి(ప్రాయములో నిర్దుష్టమని తలయ ప్రతిని. (బ్రచురించుచున్నారు. ఆ 
ప్రచురించుటలో గొన్ని ప్రతులకు. బ్రాధాన్యము నిచ్చినారు. జావా భారత 
పాఠమును, కాశ్మీర, నేపాళముల యందలి పాఠములను సాధ్యమైనంతవజకు. 
జెక్కుచెదరకుండ( బ్రక్షిప్త్రములు లేకుండ నున్నవని వీరభిప్రాయపడుచున్నారు. 
అందుచే వానికి. 'బ్రామాణ్యము నెక్కువగ నిచ్చుచున్నారు. వ్యాసుండు 
లక్షశ్లోకములనసలే రచించలేదనియు నీ సంప్రదాయము తదర్వాచీన కాలమునం 
బుట్టినదని కూడ విమర్శకు లందురు. కాని సాక్షాత్తుగ వ్యాస రచిత భాగములను 
మా(త్రమే వేటుచేయయత్నించుట పొసంగదు. కాని భారతము (ప్రచారమునకు 
వచ్చుటలో రెండు సాంప్రదాయములు మాత్రము స్పష్టముగా. గనయడుచున్నవి. 


వీని నుత్తరదేశ, దక్షిణదేశ సంప్రదాయము లని వ్యవహరించుచున్నారు. ఈ 
రెండు పాఠ సంప్రదాయములకును జాలభేదము కలదు. (మ.భా. కవితా 
' విమర్శనము, కో. రా. P. 176, 177). శ్లోక సంఖ్యలో నేమి, యుపాఖ్యానములలో 
నేమి యా భేదము కనబడును. ఒకదానిలో లేని యుపాఖ్యానములు రెండవ 
దానియందున్నవి. ఈ భేదమెప్పుడు వచ్చెనో చెప్పుటకు వలనుపడదు, ఇప్పుడుత్తర 
హిందూస్టానమున శారద, నేపాలీ, మైథిలి, బెంగాలీ, దేవనాగరి లిపులలో నున్న 
భారత మలు దాదాపుగా సమానములై యుత్తర పాఠముయొక్క బిడ్డలనియు. 
దెలుంగు, అణవ(గ్రంథ మళయాళ లిపులలో నున్నవి దక్షిణ పాఠముయొక్క 
శిశువులనియు( జెప్పవచ్చును. బాగుగా బరీక్షించిన డా॥ సూక్తంకర్‌ పండితు(డు 


శాంతిత్రయము 193 


pres 3 


pee EARN ome OYE  Guog ళం 


వ. 


22 టెక్ట్‌ణ్ల 


ప. 





MQ Rar (పుం 


జరా gS 


sg 


(నీకిది) 
Ton 





ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


194 


పాఠ విషయమున నీ (క్రిందివిధముగా వంశవృక్షము నిచ్చినాండు. దానివలన బైన 
జెప్పిన సంగతులు సులభ[గ్రాహ్యములగును. వీని కన్నిటికిని వ్యాసభారతము 
బీజము. ఉత్తర, దక్షిణ పాఠములు విడిపోక పూర్వమే వ్యాసభారతమునందు 
మార్పు కలిగియుండునని యూహించుచున్నారు. 


పరికించి చూడంగా దక్షిణదేశ పాఠ ముత్తరదేశ పాఠముకంటె విపులముగా. 
గనంబడును. (14. 9. Bandarkar Prolegomina). ఈ పాఠ భేదములు శ్లోక 
వ్యతిక్రమణమునకు ముఖ్యకారణములనవచ్చును. వ్యాఖ్యాతలలో దేవబోధుని 
మొదలు నీలకంఠుని వణకు బరికించినను నీ శ్లోక సంఖ్యాసమస్య తేలునది 
కాదు. దాక్షిణాత్య పాఠమును బరిష్కరింపించి శ్రీవావిళ్ళ వేంకటేశ్వరశాస్తిగారు 
ప్రచురించినారు. ఈ సేవకు వారు వంద్యులు. భండార్కరు పరిశోధనాలయమువారు 
ప్రచురించుచున్న దింకను బూర్తికాలేదు. ప్రక్షిపములను ద్యజించి నిషృష్ణ భారత 
పాఠమును (బ్రచురించుచున్నందులకు వారభినందనీయులు. కాని యదియే 
వ్యాసభారత మని యెంత మాత్రమును జెప్పవీలులేదు. దానికి దగ్గణగ నుండునది 
మాత్ర మనవచ్చును. 


పర్వసంఖ్య పదునెనిమిది యని సుప్రసిద్దము. కాని “పర్వశతం” అనునానుడి 
యొకటి కలదు. పరికించిన నీ శతసంఖ్య యవాంతర పర్వవిషయమని తేలును. 
లోపల సంభవపర్వ మనియు, నాస్తీకపర్వమనియు, రాజధర్మపర్వ మనియు, 
ననుగీతాపర్వమనియు మొదలగు నవాంతర పర్వనామములు కనంబడును. డా॥ 
సూక్తంకరుగారి యభిప్రాయము కూడ నిదియే. "The Parava sangraha gives 
only the names of 100 Sub-parvams and the contents of the major 
18 parvams. But from the date. We cannot say from what Adhyaya 
to what Adhyaya to particular Sub-parvam extends" (B.0.Q, LM.B. 
Prolegomina P. XXXII). 


ఒక్క చమత్కారము. ఉత్తరదేశ పాఠమే యీ యవాంతర పర్వము లన్నిటిని( 
బేర్కొనుచున్నది. దాక్షిణాత్య పాఠము కొన్నింటిని విడచుచున్నది. ఇటీవలి కొన్ని 
ప్రచురణము లుత్తరాది పాఠము జూచి యవాంతర పర్యనామముల నిచ్చుచున్నట్టు 
కనబడును. 


శాంతిత్రయము 195 


తెనుగు భాషాంతరీకరణము 


కవిత్రయమువారు తెనింగించిన పాఠము దొక్షిణాత్య పాఠమునకు దగ్గజగా 
నున్నదని చెప్పవచ్చును. ముగ్గురు కవులును భిన్నకాలములవారు కావున వారికి 
లభించిన ప్రతులు భిన్నము లనుటలో సందేహములేదు. (ఆం. మ. భా. కవితా 
విమర్శనము కో. రా. పేజి 182) పరికించి చూచిన నన్నయనాటికే పాఠభిన్నత 
యున్నట్టు స్పష్టము. జావా పాఠము 1000 సంవత్సరముల [క్రిందటిదంట (8. 0. 
Q.1.M.B. Prolegomina ౨. XXV) భండార్కురు పరిశోధనా సమితి వారు 
తమ భారతపాఠమును (బ్రచురించుటలో మిగిలిన (గ్రంథములతో (బాటు నన్నయ 
భాషాంతరీకరణమును గూడ నుపయోగించినారు. భాషాంతరీకరణములలో నొక్క 
తెనుగు భాషాంతరీకరణమునకే ప్రాధాన్యము నిచ్చినారు. ఇది మనకొక 
గర్వకారణము. ఈ (క్రింది (వ్రాంతలవలన వీరి యభిప్రాయము స్పష్టపడుచున్నది. 


"The Telugu adaptation, Andhra Maha Bharatham is a metrical 
efatome of Maha Bharatha, commenced by Nannaya Bhatta, a court 
poet of Eastern Chalukya king, Vishnu Vardhana, who had his capital 
at Rajahmundry on the east coast of India, and who appeared to 
have ruled between 1022-1066 A.D. The tarso of the Telugu 
rendering left by Nannaya consisting of a version of the first two 
parvams and a part of the third was completed by many years later 
by two other poets Nannaya's version is valuable for the light it 
throws on the condition of the Southern recension." (Ibid P. XXV]1) 


"There are numerous Vernaculars abstracts of the Maha Bharath 
beside the Telugu abstract mentioned above, but most of them are of 
a later date Mere over they are all too free to be of numerous to us 
in reconstructing the next of Maha Bharatha' (Ibid P. XXV]), పంప 
భారతమందురు. కాని దాని పేరు విక్రమార్ద్జున విజయము” అది వెనుకటి 
భారతముకంటె ననేక రెట్టు పరిమితియందు చిన్నది. నన్నయ యుపయోగించి 
యుండునుగాని తిక్కన యుపయోగింపలేదని నిశ్చయము. 


పై యనువాదములనుండి రెండు సంగతులు విశదమగును. మొదటిది, 
యన్ని యనువాదములకంటె నన్నయ యనువాదము చాలవణకు( బ్రాచీనమని, 


196 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


మిగిలిన వానికంటె నన్నయ యనువాదము మూలమునకు దగ్గజగా నున్నదని, 
ఒక్క నన్నయ యనువదించిన భారత భాగమునేగాక తిక్కనచే రచియింపంబడిన 
భాగముతో6 గూడ యావ(ధద్లంథమును వారుపయోగించుచున్నారు. (Editorial 
notes to fascicules, 81, 21, & 22 M. B. B. O. R. 1,) దేశభాషలోని 
భారతానువాదములలో నాంధ్రానువాద మ(గ్రగణ్య మని దీనివలన దేటపడుచున్నది. 
ఇందులకు మనము గర్వపడవలెను. నన్నయకు దొరికిన పాఠమెట్టిదో. తిక్కనకు 
దొరికిన దెట్టిదో మనము నిర్లయింప(జాలము. కాని, నా పరిశోధననుబట్టి యిప్పుడు 
(ప్రచురింపబడిన కౌంద్‌ భారత (ప్రతియు, వావిళ్ళవారి (ప్రతియు "దాదాపు 
సమానముగనే యున్నవి. వీని యందలి యధ్యాయ వివరములును దాదాపు 
నమానముగనే యున్నవి. తిక్కన భాషాంతరీకరణము కూడ యీ 
యధ్యాయానుపూర్వినే యనుసరించుచున్నది. కావున దిక్కనకు దొరికిన భారతము 
కొన్ని యుత్తర పాఠములు, మటికొన్ని దక్షిణ పాఠములున్న (గ్రంథ మనుకొనుటలో 
నెట్టి విప్రతిపత్తియు లేదు. 

సంస్కృతమున లక్ష గ్రంథములని (ప్రశస్తి వహించిన మహాభారతము 
తెనుంగు ననేం బదివేల (గ్రంథములై నట్టు పండితుల యభిప్రాయము. (గ్రంథ 
మనగా 32 అక్షరముల పరిమితి), అందును నెజ్జనను, నన్నయను వదలి, తిక్కన 
రచియించిన పదునైదు పర్వములను బరిశీలించిన మాతృకలో నీ భాగము 
72,741 శ్లోకములై యుండగా దిక్కన యీ మొత్తమును 33,600 (గ్రంథములలో 
ముగించినట్టు గనంబడును. (ఆంధ్రమహాభారత పీరిక, మ. సూ) అనంగా 
' సగముకంటెం దక్కువగా నున్నది పరిమితి. ఈ పదునేను పర్వములలోను 46 
ఆశ్యాసములున్నవి. మొత్తము తిక్కన పద్యముల సంఖ్య 20,000 లుండవచ్చు 
నని శ్రీ వీరేశలింగం పంతులుగారు వ్రాసినారు. (ఆం.క.చ.భా. 1. P 140. ఈ 
20,000 ల పద్యములు దాదాపు 34,000 (గ్రంథములగునని తలయవచ్చును. ఇ6 
క దిక్కన కాలవివరమునకు నేను గడంగను. పూర్వగ్రంథమును గూర్చి చర్చింపువారీ 
విషయమును ముచ్చటించి యుందురు. తిక్కన కాలము క్రీ.శ. 1300 లకు 
వెనుకకుబోదని శ్రీ వీరేశలింగంవంతులుగారి వాదము" మల్తాది 
సూర్యనారాయణశాస్త్రిగా రన్యధా తలంచుచున్నారు. (ఆంక.చ.భా. 1P. 120. ఆం. 
మ. భా. పీఠిక. మ. సూ. P X1X. 13వ శతాబ్ది పూర్వార్హము). ఈ విషయము 
నింతటితో విడుతును. ఈ సందర్భమున నిటీవల( గవితరంగిణి విరచించిన శ్రీ 
చాగంటి శేషయ్యగారి వాదమును గూడ (గ్రహింపనగును. 


శాంతిత్రయము 197 


శాంతి త్రయము 


ఇ(క మన వ్యాసాంశమునకు వత్తును. శాంతిత్రయ మనంగా శాంతి పర్వముతో 


మూండు పర్వములు, శాంతి, ఆనుశాసనిక, ఆశ్వమేధిక పర్వములు. వీని పరిమితిని 
ముందు ముచ్చటింతును. వీనిలోని యధ్యాయ సంఖ్యవిషయములోC గూడ వివిధ 
ప్రతులలో గొంచెము భేదమున్నది శాంతి పర్వమున 3 భాగము లున్నవి. 


(DD రాజధర శైము. 
(2) ఆపద్దర ఇము. 
(3) మోక్షధర్మము. 


ఇది స్టూలవిభాగము. ఒక యధ్యాయ వివరణము నుల్లేఖింతును. వెనుక 


నేను మనవిచేసిన స్వాధ్యాయమండలివారి భారత ప్రతిలో నీ (క్రింది యధ్యాయ 
విభాగ మగుపడును. 


198 


రాజధర్మము - 130 అధ్యాయములు. 
ఆపద్దర్మము - 43 అధ్యాయములు. 
మోక్షధర్మము - 192 అధ్యాయములు. 
మొత్తము - 365 అధ్యాయములు 





వావిళ్ళప్రచురణములోని యధ్యాయ విభాగ మిట్టున్నది. 


రాజధర్మము - 130 అధ్యాయములు. 
ఆపద్దర్మము - 43 అధ్యాయములు. 
మోక్షధర్మము - 193 అధ్యాయములు. 
మొత్తము - 366 అధ్యాయములు 


భండార్కరు పరిశోధక సమితివారి ప్రచురణములో నధ్యాయ విభాగ మిట్టున్నది. 


రాజధర్మము - 128 అధ్యాయములు. 
ఆపద్దర్మము -39 అధ్యాయములు. 
మోక్షధర్మము - 186 అధ్యాయములు. 
మొత్తము - 353 అధ్యాయములు 





ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


పై లెక్క వలన వావిళ్ళ (ప్రచురణముకంటె స్వాధ్యాయమండలి వారి 
'ప్రచురణయొక్క యధ్యాయము తక్కువ యనియు, భండార్కరు ప్రతి 13 
అధ్యాయములు తక్కువయనియు( గన్పట్టుచున్నవి. మిగిలిన యధ్యాయము 
లన్నియు. ఫ్రక్షిప్తములని యా సమితివారి యభిప్రాయము. ఆ ప్రక్షిప్తములను 
దుదిభాగమునం దనుబంధములుగా నిచ్చినారు. వావిళ్ళ, స్వాధ్యాయ మండలివారి 
ప్రచురణము నందలి విభేదమొక గొప్ప విషయముగాదు. పరీక్షింప(గా మోక్ష 
ధర్మములోని 283, 284 అధ్యాయములను రెంటిని గలిపి యొకే యధ్యాయముగా 
నివ్వంబడినది. స్వాధ్యాయ మండలివారి ప్రచురణమున. 

ఆనుశాసని కాశ్వమేధిక పర్వములలోని యధ్యాయ సంఖ్య మొదటి రెండు 
ప్రతులలోను సమానముగనేయున్నది. భండార్కరు పరిశోధనాసమితివారి 
ప్రచురణములో లేదు గాన వారి యధ్యాయసంఖ్య యివ్వనైతిని. 


ఆనుశాసనికము - 168 అధ్యాయములు. 
ఆశ్వమేధికము - 92 అధ్యాయములు. 
శ్లోకసంఖ్య కూడ పై రెండు ముద్రణములందును సమానముగనే యున్నది. 
శాంతి - 13,775 శ్లోకములు. 
ఆనుశాసనికము - 7,701 శ్లోకములు. 
ఆశ్వమేధికము - 2,845 శ్లోకములు. 





మొత్తము - 24,321 శ్లోకములు. 





నన్నయ భట్టారకు(డీ శ్లోక సంఖ్య నిట్లు తేల్చినాండ. శాంతి 14,525; ఆను 
శాసనికము 12,000 ఆశ్వమేధికము 4520 - మొత్తము 30,945 (ఆం, మ. భా. 
P. 57, 59, 67) 


_ అవాంతర పర్వనామములలో? జిన్న మార్పొకటి కలదు. స్వాధ్యాయ మండలి 
ప్రచురణలో నానుశాసనికము యొక్క తుది రెండధ్యాయములకు “స్వర్గారోహణ 
పర్వ” మని నామకరణము. చేయంబడినది. దీనిని నన్నయ భీష్మ స్వర్గారోహణ 
పర్వమున కిది కొంచెము విరుద్ధముగా నున్నది. మజియు నాశ్వమేధికపర్వమున 
_ 16వ అధ్యాయమునుండి తుదివజుకు నా ప్రచురణమున “అనుగీతాపర్వ” మని 

నిర్దేశింపంబడినది. అర్జునుడు భగవద్గీతలోని తత్యమును మజచి మరల కృష్ణుని 


శాంతిత్రయము 199 


తత్త్యమును దెలుపుమని యడుగగాం గృష్ణుడుపదేశించిన ఘట్టమిది. భగవద్గీతలోని 
తత్త్యమునే యనుసరించినందున దీనికి “అనుగీత” మని నామకరణము కలిగినది. 
ఆశ్యమేధిక పర్వమున “వైష్ణవధర్మపర్వము” అనునొక భాగము కుంభకోణ (ప్రతిలో 
గలదు. ఇతర ప్రతులలో నిదిలేదు. తెనుగు భారతమందిది లేదు. భాషాంతరీకరణ 
కర్తలు దీని నెఖుగరు. 


ఇచ్చట నొక విశేషము కలదు. మహాభారతము మొత్తమును, నందలి కొన్ని 
భాగములు నైరోపియనుల నాకర్షించినవి. అనేకములైన యట్టిభాగములు జర్మనీలోను, 
ఫ్రాన్సులోను, ఇటలీలోను (బ్రచురింప(బడినవి. వీనిలో సాల్‌డాయ్‌సన్‌ అనునొక 
పండితుడు మహాభారతములోని తాత్మికభాగములను (బ్రచురించినా(డు. అవియెవ్వి 
యన-భగవద్గీత, సనత్సుజాతీయము. మోక్షధర్మము. అనుగీత యనునవి. వీటి 
నాయనయు 56263 (స్ట్రాస్‌) అను మజియొక పండితుండును జర్మన్‌ భాషలోని 
కనువదించినారు. (Philosophical texts of Maha Bharatha Leipzig 1902) 
ఆ ప్రతిలో వీరి కచ్చట నుపలభ్యమానములయిన రెండు భారత ప్రతులనుండి 
తమ పాఠమును (గ్రహించినారు. ఒక ప్రతిలో శాంతి పర్వమున 367 అధ్యాయములు 
రెండవదానిలో 365 అధ్యాయములు నున్నట్లు (వ్రాసినారు. కాని పరీక్షింపంగా నీ 
సంఖ్యాభేద మొక (ప్రతిలో 228,229 అధ్యాయములును, 285, 286 
అధ్యాయములును గలసినందువలన గలిగినది. వెనుకటి సంఖ్య కీ సంఖ్య 
దగ్గణకు వచ్చును. మజియు 16-51 అధ్యాయములను మాత్రమే యనుగీతగా నా 
పండితులు (గ్రహించినారు. మన (ప్రతులలో ధుదివటకు - “అనుగీత” గానే 
నిర్వచింపంబడినను, 51 అధ్యాయముతో శ్రీకృష్ణ వాక్యముతో. బూర్తియగుచున్నది 
గాన, వారి నిర్వచనమే సమంజసమని తోయను. శాంత్యానుశాసనిక పర్వములు 
వ్యాసభారతమున లేవనియు6 బురాణోపబ్బంహణ కాలమున జేర్చబడినవనియు 
విమర్శకులందురు. అందున నానుశాసనికము శాంతికంటె యర్వాచీనమంట! 
అసలు కథ కీ భాగములు సంబద్ధములు కాకపోవుట యిందులకు6 గారణ మని 
వారి వాదము కొన్ని యుపాఖ్యానములు బౌద్ద వాజ్మయము నుండి [గ్రహింప 
బడినవని కూడ” వారి యభిప్రాయము. (History of Indian Literature; 
Winternetz vol. P 1, 409) ముఖ్యముగ నహింసను బోధించునవి యట్టివని 
వారనుచున్నారు. కాని యష్టాదశ పర్వ సంఖ్య సంప్రదాయముగ వచ్చుచున్నందున 
నీ వాదము మన కిప్పు డనవసరము. అన్ని భాగములకు నేకవాక్యత పొస( 
గుచున్నందున మనము వీనిని మాతృకాంతరములేయని [గ్రహింతము. ఒకవేళ 
నున్నను నా సమస్య మాతృకకు6 గాని మన యాంధ్ర మహాభారతమునకు( గాదు. 


200 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


శాంతిత్రయముయొక్క విశిష్టత ' 

భారతీయ సంప్రదాయము ననుసరించి ధర్మార్థ కామమోక్షములని 
పురుషార్థములు నాలుగు. వానిలో మోక్షము తురీయము. ధర్మము మొదటిది. 
అర్థకామములను ధర్మబద్ధములుగా నార్జించి తద్దారమునం దురీయ పురుషార్థమును 
సాధించుట మానవుని కర్తవ్యము. _కర్మ-జ్ఞానములలో నేది గొప్పది యని 
మతియొక ప్రశ్న. భారతామ్నాయమున నిదివజకే యొకమాణు, కేవల జ్ఞానముగాక 
నిరభిసంధి కర్మానుష్టానము మోక్షమార్గమని భగవద్గీతలో నుగ్గడింపంబడినది. 
అర్జునుడు యుద్దము చేయ నిరాకరించెను. భగవంతుడైన శ్రీకృష్ణుడు గీతలను 
బోధించి తన విశ్వరూపమును జూపి యర్జునునకు క్షత్రియధర్మమును నిర్వర్తింపుమని 
పురి కొల్పెను. గీతాతాత్సర్యము, “తదేతత్కర్మసన్యాసాత్కర్మయోగో విశిష్యతే” యను 
వాక్యమున నిమిడియున్నది. అట్టి కర్మయోగమును బోధించి యర్జునుని 
గార్యశూరుని జేసెను. అనంగా క్షత్రియునకు విధింపంబడిన కర్మ యవశ్యాచరణీయ 
మనియు, కులధర్మములతోనే ప్రజలను (బ్రజాపతి సృష్టించెననియు దృష్టాంత 
పూర్వకముగ బోధించెను. తుదకుణోసెడి కర్మఫలమును గోరకుండ సమస్త కర్మలను 
దన కర్పణము చేయుమని నచ్చంజెప్పెను. తరువాత భారత యుద్దము జరిగెను. 
సౌప్తికపర్య్వము తుదివజకు యుడ్ధచ్చాయలను వర్తించుచునేయున్నది 
సర్వనాశనమైనది. ఇంక ముందేమి యను ప్రశ్న ముత్పన్నమైనది. రాజు లేక 
పోయిన దేశమరాజకమగును. ధర్మములు నళించును. 


యుధిష్టిరుండు జరిగిన సర్వనాశమునకు( దానే కారకుండనియు, నందుచే( 
దనకు రాజ్యార్హత లేదనియు దాను మహాపాతకిననియు, తత్పాపశాంతికై 
యరణ్యమునకు వెడలి తపమాచరించి పునీతుండ నగుదుననియు, నస్త్రసన్యాసము 
చేసెను పట్టాభిషేకమొల్లకుండెను. యుద్దము గాకమునుపే జరగబోవు 
సర్వనాశనమున కర్టునుండు పరితపించెను. యుద్దానంతరము జరిగిన 
సర్వనాశనమునకు( బశ్చాత్తప్తుండై ధర్మరాజు చింతాక్రాంతుండయ్యెను. యుద్దమున 
కర్టునుని. బురి కొల్పినట్టే ధర్మరాజును బట్టాభిషేకమునకు( బురికొల్పవలసి 
వచ్చెను. అందులకై తమ్ములును, గృష్టుడును మరల బోధింపవలసి వచ్చెను. 
అన్నిటికంటె నెక్కుడుగం గర్హుండు తన యన్నయని కుంతీదేవి చెప్పిన వృత్తాంతము 
ధర్మజు(ని గలంచెను. అందులకై కటకటపడి (స్రీలకు రహస్య గోపనము లేకుండునట్టు 
శపించెను. దీని వలనను మనశ్శాంతి కలుగలేదు. వేదవ్యాసు(డు కూడ బోధించెను. 
ఎందటెన్ని చెప్పినను దుదకు షోడశమహారాజు చరిత్రమును బోధించిన తరువాత 


శాంతిత్రయము 201 


నెట్టెట్టో పట్టాభిషేకమునకు సమ్మతించెను. పట్టాభిషేకానంతరము కూడ ధర్మజుని 
మనస్సు శాంతింపలేదు. అప్పుడు కృష్ణుండాలో చించి యాయన మనశ్ళల్యమును 
బాపుటకుం _ గురువృద్దుండగు భీష్ము(డే తగునని యంపశయ్యపై యుత్త 
రాయణమునకు వేచి యున్న కురుపితామహుని వద్దకు. గొంపోయెను. విధ్యుక్త 
ధర్మము నాచరించి, కర్మబద్దుండుగాక, మోక్షమునకై యెదురు చూచుచున్న 
భీష్మునింజూచి ధర్మజుడు కొంత మనశళ్ళాంతి నొందెను. అనన్య మరణుండయ్యు. 
గృష్టుని ప్రేరణమునను ధర్మజునిపై నున్న పేమవలనను రాజుయొక్క 
యావశ్యకతవలనను, ధర్మజునకు సమస్తధర్మములను బోధించి తుదకు 
మోక్షధర్మము నుపదేశించెను. రాజ్యము చేయుటకు ధర్మజు నొడంబబచి 
పరమపదముం బొందెను. అర్జునుని కుపదేశించినను, ధర్మజున కుపదేశించినను 
“స్వధర్మాచరణమే” యంశము. ఇది యీ భాగముయొక్క (ప్రసక్తి, 


ఇందు రాజధర్మ, ఆపద్దర్మ, 'మోక్షధర్మములున్నవి. ఆపద్దర్మ మెందుల 
కను(ప్రశ్నకు, సర్వనాశన మాపత్తుగాన నప్పుడవశ్యానుష్ట్రియములగు ధర్మములను 
జెప్పవలసి వచ్చెను. రాజెట్టి ధర్మము లవలంబించి పాలించి తుదకు మోక్షమును 
సంపాదింపవలెనో యిందుగ్గడింపంబడినది. ఈ భాగముయొక్క వస్తువును డా॥ 
వింటర్నిజ్‌ పండితు(డిట్లు చెప్పినాడు. 

"They deal with the three things which the Indians term, 
Note, i.e. worldly wisdom effecienly, for kings, also politics, 
Dharma i.e. systematic law as well as general morality and 
Moksha i.e. liberation as the final aim of all philosophy" (A History 
of Indian Literature. Dr. Winterntez, Vol 1, P 422.) 


కావున ధర్మరాజును మరల ధర్మబద్ధమైన కర్మాసక్తుని. జేయుటకై భిష్ముం 
డు బోధించెను. కావున నీ భాగము భగవద్గీతతో బాటు కర్మయోగమును 
బోధించిన రెండవ ఘట్టము. భగవద్గీత వలెనే యీ భాగము కూడ పవిత్రమును, 
నవశ్యపఠనీయమునునై యున్నది. రెండుపదేశములకును నొక గొప్ప భేదము 
కలదు. భగవద్గీత ప్రభుసమ్మితము, వేదతుల్యము. అందు పాఖ్యానములు లేవు. 
గురుశిష్యసంవాదరూపమయినది. శ్వేతకేతునకు. దండ్రిచెప్పినట్టున్నది. అర్జును 
డు “నాథమాం ప్రసన్నం" అనినాండు. ఆయన (ప్రసన్ను(డు. కృష్ణుండతని శాసించినా( 
డు. ఈ ద్వితీయోపదేశము సుహృత్సమ్మితము, అనేకోపాఖ్యానముల మూలమున. 
గర్మయోగము బోధింప(బడినది. ఈ యుపాఖ్యానము ధర్మముల యొక్క 


202 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


ప్రాశస్య్యమును, నధర్మము యొక్క యహ్రాశస్త్యమును దెలుపుచుం గర్మయోగమునకు6 
బురికొల్పుచున్నది. ఈ యోగము కూడ మనువిక్షాకునకు బోధించినదే! పై 

పెచ్చు మనోరంజకము. అనంగా నీ బోధ యొక్కొక్కచో( గాంతా సమ్మితత్వమును 
_ గూడం గలిగియున్నది. మనుప్రోక్స మనుట కీ క్రింది యుదాహరణమును దిలకింపు( 


డు. 


నిర్మలమగు, నేకాంతిక 

ధర్మము, నారాయణోదితంబై, క్రియలన్‌ 
గర్మరు(డగు బ్రహ్మమతిని 

ధార్మికవర యొలసె, నతండు దయ సిగురొత్తన్‌ 


దక్షు(నకు నెటీంగించిన 

దక్షుడు బోధించె. దనదు దౌహిత్రు జగ 

చృక్షుని, నా సవితృండు, మ 

ను క్షితిపతి కిచ్చె, నవ్వినుతధర్మంబున్‌ 

మను, విక్షాకున కొసంగె న 

తనివలన( దదీయ యోగ్యతాకలితులు, స 

జ్ఞనములు, వడసి, రనేకులు 

విను నారాయణునిచేత విని నారుదు(డున్‌ (శాంతి 6-495, 496,497) 


భగవద్గీతలోని ధర్మము మధ్యను నష్టముకాంగా మరల గృష్టుం డర్జునునకు 


బోధించెను. కాని యిది పరంపరగా వచ్చుచునే యున్నది. 


ఈ శాంతిత్రయము యొక్క (ప్రాశస్యమున కింతకంటె మజియొక (ప్రబల 


దృష్టాంతము కలదు. అశ్వమేధము కాంచోవు సమయమున నర్జునుండు తాను 
యుద్ధ్దాత్పూర్వము వినిన తత్తోపదేశమును మజచితిననియు, మరల దాని 
నుపదేశింపు మనియు. గృష్టుని వేండెను. 


“అనిన నగుచు నొకకేల న 
తని గౌంగిటంేర్చి బుద్ధితత్వ విహీనుం 
ఇ 
డును శ్రద్దారహితుండు నై 
తని దూణీ ముకుందు( డిట్టులను నొతనితోన్‌” 


“బహ్మపద వేదనమునకు( బరమ హేతు 
భూతములు నాటివాక్యముల్‌ బుద్ది దన్మ 


శాంతిత్రయము 203 


హారములు నిల్పవైతి శక్యంబె యింక 
న వ్వచనములు సెప్పంగ నలఘు శౌర్య”. (ఆశ్వ, 1-156-157) 


“ఇందున్న యలఘు శౌర్య” యను సంబోధనము మిక్కిలి సాభిప్రాయము. 
అన(గా “నీవు నా బోధ తరువాత జూపిన శౌర్యమువలన నా బోధమజుచితి"” వని 
యెత్తిపొడుపందు6 గలదు. కృష్ణుండర్దునుండడుగంనే యతనిం గౌంగిటం జేర్చెనంట 
దీనివలన గృష్టునకర్ణునునిపై నెంత ప్రేమయున్నదో తేటతెల్లమగుచున్నది. 
యుద్దకాలమున( గూడ విశ్వరూపము చూపునప్పుడు “నాకు నీపై నున్న (ప్రేమ 
పెంపునం” జూపుచున్నాననెను. అచ్చట నర్జునునిం గౌంగిట( జేర్చినట్టులేదు. కాని 
యిచ్చటం గౌయిలించుకొనెను. కావున భగవద్గీత గురువువలెనుపదేశించెను. ఇప్పుడు 
స్నేహితునివలె నుపదేశించెను. అందుచే నీ ఘట్టము సుహృత్పమ్మితము. ఎడనెడ6 
గాంతా సమ్మితము కూడ ననవచ్చును. భగవర్గీతయందలి తత్త్యమునే యీ 
భాగము కూడ యనువదించుటచే దీనికి “అనుగీత” యని నామకరణము చేయ( 
బడినది. ఇది జర్మన్‌ భాషలోనికేగాక యాంగ్ల, గుజరాతీభాషలలోనికి బరివర్తనమైనది. 
తెను(గునం గూడ బరివర్తనమయ్యెనని మన వ్యాసాంశమే తెలుపును. 
ఈభాగమందలితత్త్యము చెప్పి నదియేచెప్పండినది. కృష్ణుండు “శక్యంబె యింకనవ్వ 
చనములు చెప్పంగ” అనివాండు. మరలంచెప్పిన ప్రకరణమగుటచే నీ భాగము 
గీతవలె( బారాయణయోగ్యము గాక పఠనయోగ్య మయ్యెను. గీతయొక్క పావిత్ర్యమీ 
భాగమునకు లేదు. కాని యచ్చటి తత్త్వమే యిందుండుటచేత నీ భాగము కూడ 
నుదాత్తమైన కృష్ణుని మూలమునుండి వెలువడుటచే. గొంత పవిత్రమై యల 
రారుచున్న దనుటలో నభ్యంతరము లేదు. భీష్ముడు ధర్మజునకు. జేసిన 
యుపదేశమును, గృష్టుండర్జునునకు. జేసిన పునరుపదేశము నిందుండుటచే నీ 
భారతభాగము కూడ విశిష్టమై మోక్ష ధర్మోపదేశమువలన విశిష్టతరమై యొప్పారు 
చున్నది. (Maha Bharata V.V. lyer 277,78) - తిక్కన భగవద్గీతను వదలి 
వేసెను. 


తిక్కనార్యుని భాషాంతరీకరణ పద్దతి 


ఇక నీ భాగమును దిక్కన సోమయాజి యెొట్టాంధ్రీకరించినది చూతము. 
తిక్కన భారతమును యథామాతృకముగా భాషాంతరీకరింపలేదని మీ కిదివజకే 
తెలియును. తిక్కన యొక్కండేకాదు. నన్నయకూడ తన యిచ్చవచ్చినట్టు కుదించుట 
పెంచుట చేసెను. తిక్కనార్యుండుతన కృతి యారంభించినప్తుడే యథా 
మాతృకముగా ననువదింప నుద్దేశించినట్టు కనంబడును. పీఠికలో “ఏది యేనాటి 


204 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


దెనుంగు. బాస. “తెనుంగునన్‌ మహాభారత సంహితారచన (నన్నయ) జన' 
సంప్రార్థ్యంబులై పెంపున౯ దుదిముట్టన్‌ రచియించుటొప్పు” అనివాండు. తిక్కన 
తెనుంగునం దుదిముట్ట రచియింతు నన్నాండు. ఇందె మజియొక ధ్వని కలదు. 
“నన్నయ యే విధానమునం దనభాగము రచించెనో యా విధానమునే నేనును 
దుదిముట్ట నిర్వర్తింతును” అని స్ఫురించును” యథామాత్పకముగా( జేయ 
సంకల్పించిన యెడలను నన్నయభాగము యథామాతృకముగా లేదు గాన నా 
భాగమును గూడ రచియింప సమకట్టియుండును. తరువాత “పద్యముల 
గద్యములన్‌ రచియించెదన్‌ గృతుల్‌” అనినాండు. మూండు కృతు లాంధ్ర కవిత్వ 
విశారదుండు”. దీనిచే నధ్యాయాను పూర్విగాక యాశ్వాసానుపూర్విగా వ్రాయుదునని 
చెప్పినట్టయినది. తరువాతందన యభిప్రాయము నాతండు స్పష్టపజచుచు 
“అమ్మహాకావ్యంబు నర్థంబు సంగతంబు సెసెద” ననెను. “భారతార్థమును దెను( 
గునం జెప్పెదను” అనుట భారత పాఠము నందుంగాక తదర్భంబునం దనకెక్కువ 
యభినివేశన మున్నట్టు స్పష్టపణచుచున్నది. కావుననే యచ్చటి యర్థమునకు( 
(బ్రాముఖ్యము నిచ్చుచు రచించినాండు. చేసిన పని కూడం బై యభిప్రాయమునకును, 
నుద్దేశ్యము నకును ననుగుణముగానే యున్నది. శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారును 
నీ యభిప్రాయమునే వెలిబుచ్చినారు. మజియు6 దన రచనను “ప్రబంధ మండలి” 
(ప్రబంధపరమేశ్వరుండు-ఎజ్జన) యని పిలిచినాండు. అనంగా6 బ్రబంధముల యొక్క 
సమూహము (ప్రబంధము యొక్క ఛాయలాకాలమునకే కనంబడుచున్నవని కూడ 
మనమనుకొనవచ్చును. సంస్కృతమునకు( జేయు భాషాంతరీకరణమునందును 
దెనుంగులోం జేయునది సరియై, మాతృకననుసరించినయెడలం దప్పక మాతృకకంటె 
విస్తరించుననుట నిజము. తిక్కన కృతి మాతృకకంటెం గొన్ని మడుంగుల పరిమితిలో 
న్యూనము దాదాపు మూండవ వంతుండవచ్చునని నా యూహ. వెనుక స 
పరిమితినింగూర్చి స్పృశించియే యున్నాను. మాతృకలోనున్న 4321 శ్లోకములను 
6,423 గద్యపద్యములలో ముగించెను. ఇవి లెక్కింపంగా దాదాపు 14,000 గ్రంథము 
లుండును. (32 అక్షరములు). ఆయన రచియించిన మొత్తము 33,600 
గ్రంథములలో నీ భాగము 3వ వంతుకు. గొంచెమెక్కువగా నున్నది. 


ఈ కుదింపుచేసిన తెజవుకూడ దిజ్మాత్రముగ నుల్లేఖింతును. 
శాంతి పర్వము 
కర్ణ జన్మాదివృత్తాంతము (స్తీశాప కథనమువణకు నున్న 156 శ్లోకములను 
47 పద్యములలో ముగించెను. తరువాత 12 అధ్యాయములలోని వివిధ 


శాంతిత్రయము 205 


హితవచనములను దేవస్థాన వాక్యమువజకు 96 పద్యములో గుదించెను. 152 
శ్లోకములలో నున్న షోడశమహారాజు చరిత్రమును 19 పద్యములలో ముగించెను. 
ఇట్టు కుంచించంగా 43 అధ్యాయాంతమునకుC (బథమాశ్యాసము ముగియును, 
84 శ్లోకములలో నున్న భీష్మస్తవరాజమును 56 పద్యములలో. గుదించిన తదుపరి 
99 అధ్యాయముతో రెండవ యాశ్వాసము ముగియును. ఈ సందర్భమున నొక 
విషయము స్మరణీయము. సంస్కృత మాతృకలో రాజధర్మ పర్వమనియు, నాపద్దర్మ 
పర్వమనియు, మోక్షధర్మ పర్వమనియు, నవాంతర పర్వముల (ప్రశంస కలదు. 
తిక్కనార్యుండా విధమైన విభాగమే చేయ సమకట్టలేదు. ఒక్కొక్కచో సంస్కృత 
విభాగ మాశ్యాసమధ్యమున నుండుట కలదు. (రాజధర్మ పర్వము మొదలైన 
పర్వనామము లిందు లేవు). ఒక యుదాహరణము. మాతృకలో బుషభ గీతతో 
రాజధర్మము షూర్తియుగును. అది 130వ అధ్యాయము. తిక్కన 
ద్వితీయాశ్యాసాంతమున నాపద్దర్మ మారంభించినాండు. మాతృకలో నాపద్దర్మమున 
నున్న పలితరోమశ వృత్తాంతమును దృతీయాశ్వాస మధ్యమున నెలకొల్పినాండు. 
113 శోకములలోనున్న (బ్రహ్మదత్తపూజినీ సంవాదమును 22 పద్యములలోనికి 
దించినాండు. 7 అధ్యాయములలోనున్న, కపోతలుబ్దకోపాఖ్యానమును 17 
పద్యములలో. గొట్టివేసినాడు. చతుర్థాశ్వాసము మోక్షధర్మముతో నారంభమగును. 
అన్ని యవాంతర పర్వములలో మోక్షధర్మము పెద్దది దానిని మూండాశ్వాసములలో 
'ముగించెను, 


రాజోచిత ధర్మంబుల 

యోజ నిశదభంగి( జెప్పి తుజ్జ్యల విసర 
త్తీజోధన నాకు సకల ' 

భూజన పరమాహిత ధర్మముం దెలుపు దయన్‌” 


అని ధర్మజుండడిగినాండు “పరమహిత” మనంగా6 బరమ పురుషార్థమగు 
మోక్షము. ఈ పర్వము మూండవవంతుకంటెందక్కువగా నున్నది. విషయ 
ప్రతీకలలోను గూడ మార్పు చూపెను. మాతృకలోనున్న విషయనామముల 
గొన్నింటిని విడచెను. కొన్నిటిని మార్చెను. భృగుభరద్వాజ సంవాదమును దదనంతర 
కథయునుగల 11 అధ్యాయములందలి విషయమును 20 పద్యములలో గొట్టివేసెను. 
ఉపాఖ్యానములను మిక్కిలి సంగ్రహించెను. మాతృకలో 8 అధ్యాయములలోనున్న 
వార్షేయాధ్యాయమును 100 పద్యములలో ముగించెను. ఇంద్రబలి సంవాదముతో! 
జతుర్జాశ్వాసము ముగియును. శ్రీ శకసంవాదముతో( బంచమాశ్యాస 


206 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


మారంభించును. 24వ యధ్యాయపరిమితమైన శుకవ్యాససంవాదమును 160 
పద్యములలో నిమిడ్చెను. ద్యుమత్సేన సత్యవద్వాక్యములను 56 పద్యములకంటె 
మించనీయలేదు. వృత్రకథయు సం(గ్రహింప(బడినది. శివ సహస్ర నామములను 
బూర్తిగ వదలివేసెను. పరాశరగీతకును, హంసగీతకును మధ్యనున్న 9 
అధ్యాయములను దాదాపు 60 పద్యములలో సం[గ్రహించెను. “సాంఖ్యాదితత్త 
విషయములు మాటి మాటికి. వచ్చుచుండుటచేత వానిని మిక్కిలి కుదించెను. 
ఇంతటితో. బంచమాశ్వాసము ముగియును, క్షరాక్షరనిర్వచనముతో షష్టాశ్వాస 
మారంభమగును. శుకోత్సత్తివణకు నున్న 21 అధ్యాయముల [గ్రంథమును 22 
పద్యములలో ముగించెను. (అనుత్సన్న) ఇచ్చట నొక విచిత్రము కలదు. మోక్షధర్మ 
పర్వములో 190-192 అధ్యాయములు గద్యాత్మకములు ఆరణ్య పర్వములో( 
గూడ గద్యములు కలవు; దీనిని. దిక్కనార్యుండు స్పృశించినట్టేలేదు, ఒకవేళ 
చెప్పినను కొద్దిలో ముగించెను. ఈ భాగము నరనారాయణోపాఖ్యానము. ఉంఛవృత్తి 
కథనముతో శాంతిపర్వము ముగియును, మాతృకలోని యంత్యాధ్యాయములను 
విడచివైచెను. ఈ విధముగా దిక్కనార్యుండు మాతృకయొక్క యుద్దేశ్యమును 
నేకవాక్యతయు. జెడకుండ( బాఠకుల కింపైన యట్లు తన కర్తవ్యమును నిర్వర్తించెను. 


ఆనుశాసనికాశ్వమేధములు 

ఇందును సంగ్రహ కథనము గలదు. సుదర్శనోపాఖ్యానమును సం(గ్రహించినను 
మిక్కిలి రసవంతముగం జేసినాండు. గరుత్ముంతుని చరిత్రమును మిక్కిలి 
రసవంతము చేసెను. కాని యిది మాతృకలో గానరాదు. శివమాహాత్మ్యమును 
విడచివైచెను. అష్టావక్ర చరిత్రముతో నానుశాసనిక ద్వితీయాధ్యాయమారంభమగును. 
ఈ. పద్యమున దాన తీర్ణ్వమాహాత్మ్యము అనేకములు కలవు. వానిలో 
ననేకాధ్యాయముల నెగురంగొట్టెను. తన విషయ వివేచనాశక్తి నుపయోగించి 
రసవంతములుగానుండు ఘట్టముల నేరి రచించెను. ౩ అధ్యాయములలోనున్న 
విపులోపాఖ్యానమును 38 పద్యములలో ముగించెను. కాని మాతృకలోకంటె 
రసవంత మొనర్చిను. చ్యవనోపాఖ్యానమును సంగ్రహించిన వెనుక నౌద్దాలిక 
పుత్రచరిత్రముతో ద్వితీయాశ్వాసము ముగియును. ఆరంభమైన గోదాన 
మహిమాదికము తృతీయాశ్వాసములోని కనువృత్తము లయ్యెను. (శ్రాద్దప్రకరణమును 
స్పృశించి వదలెననియే చెప్పవలెను. నహుష దానములతో6 జతుర్జాశ్వాస 
మారంభమగును; ఇది మాతృకయందు 100వ యధ్యాయము. 
హస్తికూటాధ్యాయమును రసవంతముగా 30 పద్యములలో సంతరించెను. ఆ 


శాంతిత్రయము 207 


యుపాఖ్యానమును మిక్కిలి సరళము గను సులభగ్రాహ్యముగను నొనరించెను. 
ఉమామహేశ్వర సంవాదారంభముతో. జతుర్జాశ్వాసముముగిసి తదనంతర 
సంభాషణమంతయు( బంచమాశ్వాసములోని కనువృత్త మగుచున్నది. శివ పార్వతీ 
సంవాదమున విష్ణు సహస్రనామములు తిక్కన తన మామూలు ననుసరించి 
విడచివైచెను. మిగిలిన యీ యాశ్యాసమంతయు శివపార్వతీ సంవాదమే 
యనవచ్చును. భీష్ముడు మజికొన్ని ధర్మములనుదెలిపి ధర్మజు నొడంబజచి 
హస్తిపురికి బోవ ననుజ్ఞ నిచ్చును. మరల ధర్మజుండు కృష్ణసహితముగా బితామహుని 
యంత్యకాలమునం గురుక్షేత్రమునకు వచ్చిన తదుపరి శ్రీకృష్ణుని యనుజ్ఞను గొని 
భీష్ముడు శరీరమును జాలించును. ఆయన యంత్యక్రియలు జరిగిన వెనుక 
గంగను గృష్టుడు సమాశ్వాసము చేయుటతో నానుశాసనికము ముగియును. 


అశ్వమేధికములో మొదటి 15 అధ్యాయముల తరువాత “అనుగీత” యారం 
భించును. మరుత్తుని చరిత్రతో. బద్యమారంభించును. యజ్ఞమాచరించుటకు 
వలసిన ధనము లేదని యుధిష్టిరు. డనంగా నీ మరుత్తుని చరిత్రమునకు( బ్రసక్తి 
వచ్చును. ప్రథమాశ్వాసమున 153 పద్యములతో ననుగీత యారంభమగును. 
అనుగీతలోని (బ్రాహ్మణ గీతాధ్యాయముతో ద్వితీయాశ్వాసము మొదలిడును. 
మాతృకలో 51 అధ్యాయాంతమును మన యనువాదములో ద్వితీయాశ్వాంతమునకు 
సరిపోవుచున్నది. అనుగీతలో దాదాపు 300 పద్యము లుండును మాతృకయందలి 
36 అధ్యాయములు, తరువాత నుదంకుని చరిత్ర మిక్కిలి రసవంతమయ్యు 
సంగ్రహమే యనవలెను. విశ్వరూప దర్శనముతో నుదంకు(డు ముక్తుండగును. 
వసుదేవునితో భారతయుద్దమును సం([గ్రహముగంజెప్పును. తరువాత 
బరీక్షిజ్ఞన్మమును, నశ్యత్థామ(బ్రహ్మాస్త్రమును బ్రయోగించుటయు6 బరీక్షిత్రాణ 
దానమును హృదయవిదారకముగ వర్ణించినాడు తిక్కన . తరువాత నశ్వమేధ 
సంకల్పము, యజ్ఞాశ్య రక్షణమునకై యర్షును(డు వెడలుటయు, నాయన చేసిన 
యుద్ధములు వర్లితములైనవి. నకులోపాఖ్యానముతో( బర్వము ముగియును. 


ఇది తిక్కనార్యుని సంగ్రహ కథన పద్దతి, పాఠకులకు విసువు జనించకుండ( 
దాత్మిక భాగములను మిక్కిలి కుదించిన స్థలములలోంగూడ రసమునకు( 
గొఅవడకుండ రచించుటయుం గథయు(గాక, యేమియు(గాక, నామపుంజములగు 
సహ(్రనామములనువదలుటయు మొదలగు పద్దతులచేనాంధ్ర మహాభారతమును 
సర్వజన పఠనీయముగాను, మహాకావ్యముగాను దిక్కనార్యుండు సంతరించెను. 
దీనిచే నాయన రచించిన భాగము ప్రబంధమండలి యయ్యెను. 


208 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


రచనా విధానము 


ఈ ప్రసంగనాటకమున కిది గర్భసంధి యనందగును. ఆయా సందర్భములలో 
దిక్కనార్యుండు మాతృకలో నున్న దాని నెట్టు వర్తించెనో, యెక్కడెక్కడ యెట్లు 
మెజుగు పెట్టెనో సాకల్యముగ, సమ(గ్రముగా దెల్పుట కీ ప్రసంగము చాలదు. 
ఒక (గ్రంథ మగును. కావున స్థాలీపులాకన్యాయముగా. గొన్ని సందర్భములను 
మాత్రముళల్లేఖించి పూర్తి కావ్యమును సహృదయులకే వదలెదను. తిక్కన 
యొక్కొక్కప్పుడొకటి రెండు మాటలతో నుద్దేశిత రసమును, భావము నుత్పత్తి 
చేయును. కర్షుని మృతికి. దాను కారణమని విలపించుచున్న ధర్మరాజుయొక్క 
మనసు మాతృకలో నిట్టు వర్షింపంబడినది. 


“తన్మే దహతిగాత్రాణి తూలరాశి రివానల?” దీనినిందిక్క నారుర్యుడిట్టు 
వ్రాసెను. 
“అంతరంగంబు నిప్తులం బొరలిన ట్లయ్యె” 


మాతృకలో గాత్రములను దహించుచున్నట్టుండుటకంటె నా మనసు దహించు 
చున్నదనుటలో విశిష్టత కనంబడుటలేదా? మనసుయొక్క ప్రాధాన్య మంగముల 
కున్నదా? దుఃఖించినది మనసుకదా! సుఖదుఃఖానుభవమును బొందునవి 
యంగములా? మనసా? తిక్కన మనసు నెటింగి వ్రాసెను. 


నారదుండు కర్లవధకు కారణములను జెప్పు సందర్భమున మాతృకలో 
నింద్రుండు కుండలముల నపహరించిన వృత్తాంతము తరువాత నీ శ్లోకము 
లున్నవి. 


“విముక్త కుండలాభ్యాం చ సహజేన చ వర్మణా 
నిహతో విజయే నాజౌ వాసుదేవస్య వశ్యతః 
బ్రాహ్మణస్యాపి శాపేన రామస్య చ మహాత్మనః 
కుంత్యా శ్చ వరదానేన మాయయా చ శతక్రతోః 
భీష్మావమూనా తృంఖ్యాయాం రథ స్యార్థానుకీర్తనాత్‌ 
శల్య తేజో వధాచ్చాపి వాసుదేవ నయేన చ 
రుద్రస్య దేవరాజస్య యమస్య వరుణస్య చ 
కుబేర ద్రోణయో శైవ కృపస్య చ మహాత్మనః 
అస్తాణ్యాదాయ దివ్యాని యుద్దే గాంఢీవధన్వినా 
హతో వైకర్తనః కర్గో దివాకరసమద్యుతిః” 


శాంతిత్రయము . 209 


పై విధముగా. బునరుక్తులతో నిండియున్న కర్లవధకు వస్తువును గారణ 


జాతము కొఅవడకుండం దిక్కనార్యు. డొక్క పద్యములో రసవంతముగా వర్షించినాం 


డు, 


“వినుము నరేంద్ర విప్రు. డలిగెన్‌, జమదగ్ని సుతుండు శాపమి 


చ్చె నమరభర్రవంచనము సేసె, వరంబని కోరి కుంతి మా 
న్సె నలుక, భీష్ము( డర్దరథుంజేసి యడంచె, గలంచె మద్రరా 
జనుచిత మాడె, శౌరి నిధి యయ్యె, నరుం డని జంసె( గర్జునిన్‌.” 
| (శాంతి. 1-35) 


కారణ జాతమును సంగ్రహించి సారాలంకారముతో. దిక్కనార్యు(డీ 
ట్టమునకు మెటుగు పెట్టినాడనుటలో నతిశయోక్తిలేదు. 


భీమసేనుని యాశ్వాస వాక్యములు మాతృకలో నిట్టున్నవి. 


“యథా హి పురుషః ఖాత్వా కూప మషప్రాప్య చోదకం 
పంకదిగ్గో నివర్తేత కర్మేదం న స్తథోపమం 
యధథారుహ్య మహావృక్షం అపహృత్య తథో మధుః 
అప్రాప్య నిధనం గచ్చే త్కర్మేదం న స్తథోపమం 
యథా మహాంత మధ్యాన మాశయా పూరుషో వ్రజన్‌ 
స నిరాశో నివర్తేత కర్మేదం న స్తథోపనుం 
యథాశత్రూన్‌ ఘాతయిత్వా పురుషః కురునందన 
ఆత్మానం ఘాతయేత్పశ్చా త్కర్మేదం న స్తథోసమం 
యథాన్నం క్షుధితో లబ్బా న భుంజీయా ద్యదృచ్చయా 
కామీ చ కామినీం లబ్బా కర్మేదం న స్తథోపమం 
వయ మే వాత్ర గర్భా హి య ద్వయం మందచేతసం 
త్వాం రాజ న్ననుగచ్చామో జ్యేష్ణోయ మితి భారత” 


పురాణశైలి గాన పునరుక్తము లున్నను మాతృక కెట్టిలోపమునూ లేదు. 


ఉపమాన పరంపరయు. గొన్ని సరిపడీ సరిపడక పరిపరివిధములుగా నున్నవి. 


“తిక్కనార్యుండీ ఘట్టము ని ట్లనువదించినా(డు- 

“పనివడి త్రవ్వి కూపమునందు నుదకంబు 
పానంబు సేయనివాని భంగి 

యున్నత తరువెక్కి జున్ను సేకుజంగొని, 


తేనియ యాననివాని భంగి 

యాొని యొడయగూర్చి యన్నంబు తళియకు 
వచ్చిన గుడువనివాని( భంగి 

తమకించి యొకభంగి. దనవశంబుగ( జేసి 
మానిని. గవయనివాని భంగి 


గాదె కురువరేణ్య ఘనశక్తి శౌర్యసం 
పన్నులైన పగజణ భండనమున 

నోర్చి పూజ్యరాజ్య మొల్లక యడవికి 
నేగు టీవ యెటుగు ది త్తెణంగు. 


నీ వడవి కరుగ నొడంబడి 
నీ వెనుకన వచ్చునపుడు నిందింతురు మ 
మ్మీ వెణు లితని మాన్సం 
వ. 
గా వలంతులు గార యని జగజ్జను లధిపా.” (శాంతి 1-64) 


ఈ పద్యమున మాతృకలోని దృష్టాంత పరంపరయం దొక దానిని బూర్తిగా 
వదలివేసి యొక దాని నాటవెలంది పాదములో నిమిడ్బినాండు. ఈ పద్యమునందలి 
విశిష్టతను గొంచెము స్పృళించెదను. ఒక పనిని జేసి యిష్టమును సాధించి 
తరువాత ఫలము ననుభవింపకపోవుట యీ సందర్భము. మాతృకలో “అ ప్రాప్య 
చోదకం” అనుటలో విప్రతిపత్తిని జూడుండు. ఉదకము పొందలేదని యర్థము 
వచ్చును. ఉద్దేశ్యమది కాదు. “ఉదకము ప్రాప్తించెను గాని, త్రాగలేదు.” ఈ 
విధముగా మాతృకలోని మొదటి యుపమానము సమగ్రార్థమున కొజవడినది. 
అట్లే రెండవ యుపమానములో “మధు అఫప్రాప్య” అనునప్పుడు కూడ నట్టి 
యర్హమునే యిచ్చుచున్నది. తర్వాతి యుపమానమున దూర ప్రయాణ మే 
యాశతోః జేసెనో, యెందులకు నిరాశతో నివర్తించెనో తెలుపలేదు. ఒక యాశతో 
వెడలి యా యాశ పూర్తికాకుండ నివర్తించిన గదా యుపమ సార్ధక మగును? 
శత్రువులను జంపి తరువాత దాను చచ్చుట యనునది వర్తింపనే వర్తింపదు. 
ఇట్టు మాతృకలో నిన్ని విప్రతిపత్తులున్నవి. కార్యమును సాధించి ఫల 
మనుభవింపకుండుటను దిక్కన పద్యమునందలి యంశము లన్నియు స్ఫురింప 
జేయుచున్నవి. “ప్రాప్తించిన దానిని విడచుట” ప్రతి పద్యపాదము తెల్పుచున్నది. 
“ఉదకంబు పానము సేయని” యనుటచే నుదకము ప్రాప్రమైనది కాని (త్రాగలేదు. 
చెట్టుపై మధు వుండునా? అందుచే దిక్కన “జున్ను సేకుజగొని” యనినాండు. 


శాంతిత్రయము 211 


అచ్చట దేనెపట్టు చేకూణినది. కాని దాని యందలి తేనె యానకుండుట కదా 
(ప్రసక్తము. దూర ప్రయాణమందలి యాశయేమియో తెల్పనందున దానిని విడిచినా 
డు తిక్కన. శత్రుజయమును దుది యాటవెలందిలో నిమిడ్చినాండు. శత్రువులను 
జంపి తానే చచ్చుట యను భావమును గూడ వదలివేసినాండు. ఈ విధముగా 
నుపమాన పరంపరను సార్థకమును, సమాన ధర్మమునుగ నొనర్చినాండు. ఇక 
“భంగి” యను నంత్యనియమముతో సీసపాదములను ముగించినాండు. “జున్ను” 
అను జాతీయము నుపయోగించి శోత్రపేయము గావించినాండు. ఈ పద్యము 
తరువాత నున్న కంద పద్యమునుగూడ మాతృక కంటె మిన్నగా రచించినాండు. 
భీముండు ధర్మరాజును “మందచేతసం” అని చెప్పుట యన్నగారిని దూషించుట 
యగునుగదా? తమ్మున కది యవినీతి యని తిక్కన భావించి యా యవినీతిని, 
యాయన వెంట(బోవు తమ కాపాదించుకొను నట్టు చేసినాండు. “ఈ వెట్టులు” 
అని తమను ననంగా నన్నగారి వెంబడిపోవు తమ్ములను వెళట్టలని జనులు 
భావింతు రని మార్చుట మిక్కిలి సమంజసముగా నున్నది. ట్లు తిక్కన 
యాౌచితినిం గాపాడి భీమున కవినీతిని. బోగొట్టి ఘట్టమును రసవంతమొనర్చినా( 
డు. ఇట్టి ఘట్టములు లెక్కకు మిక్కిలిగా నున్నవి. ఇట్టి స్థలము లన్నిటిని నిచ్చుట 
యొక (గ్రంథమును రచియించుట యగును. అయినను మజికొన్ని దృష్టాంతముల 
నియ్యకుండ వెడల(జాలను. 

సంస్కృత మాతృకలో శ్రీ కృష్ణుని. గూర్చినస్తోత్రము వచ్చినపు డెల్ల ననేక 
విశేషణముల నిచ్చుట కలదు. ఒక్కొక్కప్పు డవి పునరుక్తము లగుట కూడ. 
గలదు. కాని తిక్క నార్యుని కిది గిట్టదు. సందర్భమునుబట్టి వానిని మార్చుచుండును. 
అనవసరమని తోంచిన వానిని విడచివైచును. ఒక్కొక్కచో నక్కడ వానిని విడచి 
తాను స్వయముగా నూతన విశేషముల నిచ్చుచుండును. ధ్యానాసక్తు. డైన 
శ్రీకృష్ణుని వర్షించునప్పుడు మాతృకలో దాదా పే(బది విశేషణము లున్నవి. (మ. 
భా, 43 అ; ఆం. మ. భా. శాంతి 2-3) వీనిలో గొన్ని సామాన్యములు. “విశ్శకర్మన్‌ 
నమస్తే£స్తు” మొదలు “శార చక్రాసిపాణయె” యని ముగియును. తిక్కనార్యు( 
డా సందర్భమున నొక్క సీసపద్యమును రచియించి ముగించెను. ఇందలి 
విశేషణములు మాతృకలో లేవు. 


“మణిహేమ సర్యంక మహితోపవేశను 
సురుచిరాభరణ విస్ఫురితగాత్రు( 

గౌస్తుభరత్న వికాసి వక్షస్థలు( 
బీతకాశేయ సంవీతమూర్తి 


212 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


మేరుతటీగత మేఘసంకాశు న 
క్షత్ర గణావృత గగన సదృశు 
నూతనోదిత రవి ద్యోతితోదయగిరి 
నిభు రుక్మబద్దేంద్రనీలతుల్యు 
న మురారి. గని కృతాంజలియై భక్తి( 
జిత్తవృత్తి గరముం జొత్తిలంగ 
నంతకంత కాననాంబుజ మలరంగ 
నిట్టులనియె( దియ్యమెసక మెసయ,” (శాంతి 2-3) 


కృష్ణుని మూర్తియు, వేషమును నతి రమణీయములుగా వర్ణింపబడినవి. 
పాఠకుల మనశ్చక్షువుల యెదుట గృష్షుని యాకారము మూర్తీభవించును. పాఠకు. 
డు చిత్రకారుండేయైన యెడల వెంటనే కృష్ణుని. జిత్రింప౦ంగడంగును. ధర్మరాజు శ్రీ 
కృష్ణుని. జూడంజూడ నాయనకు6 (గ్రమముగా నాహ్లాద మెట్లు గలిగెనో “అంతకంత 
కాననాంబుజ మలరంగ” అను మాటలలో నిమిడి యున్నది. వచ్చినప్పటి కంటె. 
మాటలాడ నుంకించునప్పటికి హృదయమునందలి సంతోషముతో ముఖము 
క్రమ వికసిత మయ్యెను. ఆ సంతసమున దాని తరువాత దియ్యని పలుకులు 
రాలేదు. మాతృకలో నీ ఘట్టమును జదివిన దారి తప్పిన బాటసారివలె 
ననుభవింతుము. విశేష పరంపరలో. గృష్టుని యాకారమునే మణుతుము. భీష్మునివద్ద 
నుండి మరలిన యుధిష్టిర సేన వచ్చుచుండగా. జంద్రోదయ మయ్యెను. ఆ 
సందర్భమున. జంద్రోదయ వర్లనము మాతృకలో నిట్టున్నది. 

“తతః పురస్తా దృగవా న్నిశాకరః 

సముత్సిత స్తామభిహర్షయ చ్చమూం 

దివాకరాపీతరసా మపహౌషధః 

పునః స్వకేనైవ గుణీన యోజయన్‌” 

ఈ శ్లోకమునకు( దిక్కన తెనుగు సేత యి ట్లున్నది. 

“దినముననెల్ల నుష్ణకర దీప్తులు పర్వి రసంబు( బీల్వ వం 

దిన సకలౌషధి ప్రవితతిం దెలివొందగ( జెయు నేర్పు గ 


ల్లిన తన రశ్మిజాలమున లీల. జకోరములన్‌ మదింస జే 
య నుదయమై వెలింగె నమృతాంశుండు సేనకు. దన్ను సేయుచున్‌” 


(శాంతి 2-126) 


శాంతిత్రయము 213 


మాతృకలో “స్వకేన గుణేన” యను నప్తుడా గుణ మేమియో, యది 
చంద్రుని గుణమో లేక యౌషధములగుణమో విస్పష్టముగా లేదు. చంద్రు. 
డోషధుల కధిపతి ఆయన యుదయముచేం దపించిన యోషధులు మరల 
దెలివొందెను. అంతేగాని యోషధులయందలి గుణ మెచ్చటికి( బోయెను? 
ఎండిపోయిన యోషధులు చంద్రుని చల్లదనముచే దమ రసమును మరల 
బొందెను. సేనకు. జంద్రోదయము సంతసము కలిగించుట యానుషంగికము. 
ఓషధులను బునరుజ్జీవితములు చేయుట సహజము. ఇందుకు(దోడు సహజమైన 
చకోరానందమును జొన్సినాండు. ఇది విశేషము “వందిన' యనంగా6 దపించుటయని 
యర్థము. ఈ నుడికారము “అపీతరసాఃి అను మాత్ఫకలోని మాటలకంటె 
నర్ధవంతము. వసుమన్యునకు బృహస్పతి చెప్పిన నీతి సందర్భమున మాతృకలో 
@ 
నిట్టున్నది, 

(se) 

“యదా పశ్యతి చారేణ సర్వభూతాని భూరిశః 

స పుత్ర పొత్రాన్‌ సామీత్యాన్‌ తదా భవితి సోంతకః 

యదా త్వధర్మకాన్‌ సర్వాన్‌ తీక్షైర్షండై ర్షియచ్చతి 

ధర్మకాంశ్చానుగృహ్హాతి భవ త్యథ యమ స్తదా” 

సె రెండు శోకముల యరమును గలిపి తిక్కనార్యు. డిట్టు వర్షించినాండు. 

యు (or! థ్‌ | లా 


“చారచక్షు(డై కను నెల్లజగము నపుడు 

సూర్యుండండ్రు నరేంద్రు నకార్యకరుల 

దునుము నయ్యెడ జము(డు నా జనునతండు 

దేవతాత్ముండగుట సందియమె యధిప!” (శాంతి 2-271) 


మాతృకలో రెండు స్థలములను “అంతకః” అనియు, “యమః” అనియు 
రెండుమార్లు యమసామ్యమే చెప్పబడినది. కాని తిక్కన దీనిలోని పునరుక్తిని( 
జూచి మొదటిపనిలో సూర్యసామ్యమును, రెండవపనిలో యమసామ్యమును దెల్పినా( 
డు. సంచరించుచుసర్వభూతములను జూచువా(డు సూర్యుండుంగాని యముడు 
కాండుగదా! కావునం దిక్కన మాతృకలోని యర్థమునకు సార్థక్యమును గల్పించినా6 
డనవలెను. ఈ రెండుదాహరణములనుండి రాజుదేవతాతు శ్రండను నర్జాంతరన్యాసము 
సాధించినాండు.. ఎంత రమణీయము! ఆ సందర్భముననే రచియించి 
మాతృకాభాగములో లేని యీ (క్రింది భాగమును దిక్కన స్వయముగా సంతరించినాం 
డు. 


214 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


“రాజునకు బ్రజ శరీరము 

రాజు ప్రజకు నాత్మ రాజుం బ్రజయున్‌ 

రాజోత్తమ యన్యోన్య ని " 

రాజితులై యుండవలయు రక్షార్భనలన్‌ (శాంతి 2-274) 

మాతృకలో “రాజా ప్రజానాం హృదయం గరీయో” యని యున్నది. 
హృదయమునకు, నాత్మకును నెంత తారతమ్య మున్నదో, పై రెండు భాగములకు 
నంత భేద మున్నది. ఈ పద్యమున( బ్రజారాజ సంబంధ మున్నది. ఇందు రా 
జనుటకు మాటుగా “రాష్ట్రము” అని యుంచుకొనినయెడల( (బ్రజాస్వామ్య 
సిద్దాంతము తెల్లమగును. శరీరమును, నాత్మయు నొకే యుపాధి కలవి. రెండింటికిని 
నవినాభావ సంబంధము. అట్లే రాజ, రాష్ట్రములకును నవినాభావ సంబంధము. 
శరీర మాత్మనర్శింపవలెను. ఆత్మ శరీరమును రక్షింపవలెను. ఇట్టి నిగూఢ 
రాజకీయభారమీ ఘట్టమున6 గన్సట్టును. ఈ సందర్భముననే మాతృకలో నిట్టున్నది. 

“ఆత్మా జేయ స్సదా రాజ్ఞ స్తతో జేయాశ్చ శత్రవః 

అజితాత్మా నరపతిః విజయేత కథం రిపూన్‌” 


ఈ భావమును దిక్కన యిట్లు పరివర్తించినాండు. 


“తనుదాన తొలుత గెలువ 

మనుజపతికి వలయు బిదప మార్తుణ గెలువన్‌ 

మనమున దలంచు నదియును 

దనుగెలువని పతికి గెలువ( దరమే పగణన్‌.” (శాంతి 2-278) 


మాతృకలో “జ్లేయః” యని యున్నదేగాని జయ (ప్రశంసలేదు. కాని ద్వితీయ 
పాదార్థము మొదట(గూడ జయ ప్రశంస యుండవలెనని తెలుపుచున్నది. “జయ” 
ప్రశంస యున్నను “అజేయః” అని పదవిభాగమగును. గాన కోరిన యర్థము 
వచ్చుటకు వీలులేదు. తిక్కనార్యుండు మాతృకలో నియర్థమునకు మెలు(గు పెట్టినా 
డే యనవలెను. 


రాజధర్మ ప్రకరణమందలి రాజనీతి సార్వకాలీనమగుట కభ్యంతరము లేదు. 
87-88 అధ్యాయముల పరమార్ధమును 10,62 పద్యములలో ముగించుచు నందీ 
క్రింది సిద్దాంతమును నిర్వచించినాండు తిక్కన! 


_ శాంతిత్రయము ౧15 





“విను కర్షకులును వణిజులును 
ననఘా! గోరక్షకులు ధరాధీశునకున్‌ 
ధన మొడ గూడెడు చోటుల 

ననేక విధములకు నెల్ల నాద్యస్టలముల్‌. 


ధనములకు ధాన్యములకు నుతృత్తి తలము 

లయినవాని కించుకయును హాని గాక 

యుండ దనకును బండార మొదవ దగును 

పార్దనము సేయ వలయు భూపాలకుండు” (శాంతి 2-391, 392) 


రాజు పన్ను లెవ్వరివలన వసూలుచేసి తన బండారమును గూర్చికొనవలెనో 
యిందుదహరింపంబడినది. కర్షకులు, వణిజులు. గోరక్షకులు ననువారినుండి పన్నులు 
గ్రహింపవలెను. గోరక్షకు లనంగా6 బెద్ద పశువుల మందలు గలవారు. 
గొప్పభూస్వాములని పిండితార్థము. రైతులు, వర్తకులు, భూస్వాములు వీరినుండి 
యెంత పన్ను గొనుటకు వీలుండునో యంత గైకొనవలెను. ఇంక వాణిజ్యము 
ధనమునకును, భూమి ధాన్యమున కుత్పత్తిసాధనము లనంగా నాంగ్రమున “Means 
of production”, వీని కెంత మాత్రమును హాని కలుగగూడదని తిక్కన 
నిర్వచించినాండు. ధనవంతుల వద్దనున్న ధనమును సమయముచూచి 
రాజస్వయముగా6 జేసికొనవలెనని (క్రింది పద్యమునం జెప్పబడినది. 


“దమియింప( దగినవారల 

సమయమున దమించి వారిసంపదలు మహీ 

రమణుండు తనదు బండా 

రముగా సమకూర్చు జనము రాగిల్లంగన్‌ (శాంతి 2-395) 


ఇట్లు గొనిన రాజు (ద్రవ్యము నెట్టు వినియోగము చేయవలయును? 


“ధనము సవరించిన (బయో 

జనమేమి యసాత్రములకు( జల్లి చెణుచునే 

ని నరేంద్ర ముఖ్య వ్యయములు 

విను రక్షయ సిరికి(బాత్ర విషయములై నన్‌” (శాంతి 2-399) 


ఇట్టి నీతిరత్నములకు లెక్కలేదు. రాజనీతియందు( దిక్కన యందెవేసిన 
చేయి యని యుద్యోగపర్వముననే మీకు. దెలిసియుండును. 


216 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


శుకాను ప్రశ్న సందర్భమున శుకునకుం బరమధర్మము నుపదేశించునపుడు 
మాతృకలో నీ శ్లోకము లున్నవి. 

“యథా పుష్పఫలోపేతో బహుశాఖో మహీద్రుమః 

ఆత్మనో నాభిజానీతే త్వమే పుష్పం త్వమేఫలం 

ఏవ మాత్మా న జానీతే త్వగమిష్యే కుత స్వహం 

అన్యో9_న్యాత్మాంతరాత్నాస్తి యస్సర్వ మనుపశ్యతి 

జ్ఞానదీపేన దీస్తేన పశ్యత్యాత్మాన మాత్మనా 

దృష్ట్వా త్వ మాత్మ నాత్మానం నిరాత్మా భవ సర్వవిత్‌ 

విముక్త స్సర్వ పాపేభ్యో ముక్తత్వచ ఇవోరగః 

పరాం బుద్ధి మవా 'ప్యేహ విపాప్మా విగతజ్వరః 
"పై శ్టోకములయందలి యర్హమును నీ (క్రిందిపద్యమున రసవంతముగా 


a 


వివరించినాండు. 


తన కుసుమంబులన్‌ ఫలవితానము మూర్కొన నాన మ్రాను నే 

రని క్రియ గాననేరందు పరంబగు తత్త్వము నైజభంగి వి 

న్ననువున నంతరాత్మగను వైష్టికతం గను మింత వట్టు(. బా 

మెనసిన తోలు వాయుక్రియ నీవు దొణంగుదు పాపపుంజమున్‌” 

(శాంతి 5-183) 

మొదటి పాఠమునందలి క్రమాలంకారమర్థవంతము. రమణీయమునై యున్నది. 
మాతృకలోని క్లిష్టత లేకుండ వర్లించినా(డు. 

చిరకార్యుపాఖ్యానమున దల్లిదండ్రులయొక్క విశిష్టతను జెప్తుటలోందండ్రి 
కంటె. దల్లి కెక్కువ ప్రాముఖ్యము నిచ్చి తల్లి గొప్పతనమునకు మాతృకలోలేని 
రెండవ కారణము నిచ్చినాండు. మాతృకలో యిట్టున్నది. 


“మో హ్యయం మయి సంఘ్రాతో మర్త్యత్వే పాంచభౌతిక; 
అస్య మే జననీ హేతుః పావకస్య యధథారణి;” 
తిక్కన యనువదించిన విధంబును వినుడు. 


“కరచరణాది సంఘటితకాయము సంజననంబు వహ్ని పు 

ట్టరణికింబోలె. దల్లిదెస నైనది గాదొకొ యట్లు( గాక దు 

ర్భరమగు గర్భభేదమును బట్టికినై నిజదేహ చింతపై 

భర మొక యింతలేక పడుపాటులు నక్కట యెక్కు డింతకున్‌” 
(శాంతి 5-273) 


శాంతిత్రయము 217 


తిక్కనకు దల్లిదండ్రులలో. దల్లియెడలం (బ్రేమ మొగ్గుగా నున్నట్లు 
తెలియుచున్నది. 


ఇపుడు ననువదింపంబోవు భాగము మిక్కిలి రసవంతమైనది. తిక్కన 
వర్లనాచాతుర్య మందు. (బ్రతిబింబించుచున్నది. సుదర్శనోపాఖ్యామున నగ్ని దేవు 
డు సుదర్శనాకరణము గోరు సందర్భమున దిక్కన నూతన సన్నివేశమును 
గల్పించి ఘట్టమును రసవంత మొనర్చినాండు. మాతృకలో నిట్టున్నది. 


“దుర్యోధన సుతా యావ దభవ ద్వరవర్షినీ 

తా మన్ని శృకమే సాక్షా ద్రాజకన్యాం సుదర్భనామ్‌ 
భూత్వాచ బ్రహ్మణో రాజన్‌ వరయామాస తం నృపం 
దరిద్ర శ్చాపవర్లశ్చ మమాయ మితి పార్థివః 

న దిత్సతి సుతాం తస్మై తాం విప్రాయ సుదర్శనామ్‌” 


ఇచ్చటనున్న సంగ్రహ కథను విపులీకరించి శృంగారరసమునకు వలయు 
విభావాదిసామ(గిని సమకూర్చినాండు. మతీయు నస్నిదేవుండు సుదర్శనా లగ్న 
మనస్కు(డయ్యెనని చెప్పకుండంగనే “తా మన్ని శృకమే” అని యున్నది. మాతృకలో 
నిద్దఅకును సమావేశము జరిగినగదా చిత్తజుండు మనమును బ్రేరించును తిక్కన 
చేసిన యనువాదమును జూండుడు. 


“విను దానికి. బేరు సుద 

ర్శన య న్నరనాయకుండు సంప్రీతిమెయిన్‌ 

బెనిచి తన యగ్నిహోత్రం 

బున బరిచర్యలకు నునిచె బుజ్జవ మొప్పన్‌” (ఆను 1-46) 


ఈ విధముగా సుదర్శన హుతాళనులను సన్నిధికి జేర్చినాండు. ఒండారుల 
దర్శనము కలిగినది. అంత నే మయ్యెనో వినుడు. 


“అర్చించునప్పు డ య్యంగన కెంగేలి 

జిగి సొంపు చిత్తంబు. దిగిచికొన 

నరసి కను(గొనునప్తు డ య్యింతి కనుగవ 
పొలపంబు రాగంబు వొదలణజేయ 

నన్యుల( బని బంచునప్పుడ మ్ముద్దియ ; 
పలుకుల తీపు గోర్కుల( గెరల్ప 


218 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


నల్లన యూం౮దెడునప్పు డ క్కొమ్మనా 

తెఅతాని ధైర్యంబు( ద్రప్పుకొలుప 

మరు(డు దోడ్లోడ( దేకువమాలి కదిసి 

తూపుగముల క్రొవ్వాండిమి సూప నంత 

కంత కగ్గలమగు వలవంత. దూలి 

పోయె బావకు( డేమి సెప్పుదు నరేంద్ర! (ఆను 1.48) 


ఇందుభయులకును సంబంధమును గల్సించి యా సంబంధమును (బతి 
దినము వృద్ధియగునట్టు చేసెను. “అంతకంత కగ్గలము” అనుటలో నా సంబంధము 
క్రమాభివృద్ది యెట్టిదో చెప్పక చెప్పెను. సీసపద్యముపాదమునందలి పను లన్నియు 
'బ్రతిదినమును జయుగునవియేకదా! అచ్చతెను(గు, సంస్కృత పదములను సగ 
పాలుగా నుపయోగించి యిది సాధించినాండు. అగ్ని కిజేయు పరిచర్యాకాలముననే 
యీ దగ్గణ సంబంధము కలిగెను. “అర్భించుట,” “అరయుట,” “పనింబంచుట,” 
“ఊందుట” యను పనులలో నుపయుక్తములగు సుదర్శనావయవ చేష్ట లగ్నికి 
వానియొక్క సాన్నిధ్యమును దెల్పియన్ని దేవుని ప్రేమకు విభావాదులను గల్పించినాం 
డు. తరువాత నగ్నిదేవు(డు సుదర్శనతో నిట్లనెను. 


చిగురుటాకుల గాసిేయు నీ యడుగుల 
చెలువంబు సూడ్కుల( జేర్చుకొనియె 
మారేడు పండుల గారాము సెజచు నీ 
యెల చన్ను(1వ వేడుకల నొనర్చె 
నును(దీవ( జీరికి. గొనని నీ మైందీవ 
మురిపెంబు డెందంబు మరులుకొలిసె 
నెజసందురుని నిగ్గువణుపంగ( జాలు నీ 
నెమ్మోము దాలిమి వమ్ముసేసె 

నాతి నీకునై పెక్కు బన్నములు పడితి 
నంగజునిచేత వల్లభ వగుము నాకు 
నావుడును సిగ్గుగదిరి యాననము వాంచి 
యల(తి యెలు(గున నిట్లను నా లతాంగి (ఆను 1-50) 


(స్త్రీలకంటెం బురుషు లీ విషయమున సాహసులనియు, నట్టివాక్యములు 
వినినపుడు స్రీలకు సహజముగా గల్లు లజ్జాదికములను నచ్చతెనుంగు 
నుడికారములతో( గడు రసవంతముగ వర్ణించెను, రమణీయ పదజాలము చేర్చి 


శాంతిత్రయము 219 


కూర్చినాండు. “వల్లభ” పదము సాభిప్రాయము. నన్నేలికొను మని భావము. 
ఇందులకు సుదర్శను చెప్పు (ప్రత్యుత్తరమును వినుడు. 


“కులకన్యకలకు వేడుక( 

దలవీళ్ళన( బరులతోడి తగుమాటలకుం 

దలకొన( దగునే గురుజన 

ముల కాక త్తెణంగువారు పురుషార్థనిధీ!” (ఆను 1-51) 


ఇందు సుదర్భన నుత్తమనాయికగాను, పితృదత్తగాను జిత్రించినాడు తిక్కన, 
క్షత్రియకన్య యయ్యు శకుంతలవలె సుదర్శన యాత్మదత్తకాదు. అంతట నస్నిదేవుం 
డు బ్రాహ్మణవేషమున రాజునొద్దకు(బోయి కుమార్తెకర మర్థించును. సామాన్యముగా( 
'బ్రేమికుల మనస్తత్వము నగ్నిదేవునియందును, కులకన్యకల మనస్తత్వమును 
సుదర్శనయందును బిత్రించినాండు. ఇట్టు (ప్రకరణమునకు వన్ని పెట్టు భాగము 
లనేకములున్నవి. ఇచ్చటనున్న యాౌచితీ నిర్వహణము కడురమణీయము. 
తిక్కనార్యుని కవితారచన యిట్టి స్టలముల6 గన్పట్టును. తత్త్వమును, వేదాంతమును 
నెంత సరళముగ వర్లింప సమర్ధత గలిగినను దిక్కనార్యుని సహజ(ప్రతిభ 
స్వభావోన్మీలనము నందును, సందర్భోచిత భావవర్లనము నందును, నాటకీయ 
పద్యరచనమునందును నున్న దని యిట్టిఘట్టములు చాటును. తత్త్యవేదాంతములను, 
సం(గ్రహముగను, మరల విశదముగను వర్షింపసామర్థ్యమున్నట్టు కూడ స్పష్టముగ 
గన్పించును. అట్టి ఘట్టములందు౬ గూడ మాతృకకు మెణుయగు పెట్టెనని పై 
యుదాహరణములు కొన్ని తెలుపుచున్నవి. కాని సమయము, ప్రకరణము, నవకాశము 
వచ్చినప్పుడు మాత్రము తన సహజమగు రచనా పద్దతిలోనికి దిగును. 
సుదర్శనోపాఖ్యానమున నట్టి యవకాశము లభించినది. విజ్బంభించినాండు. ఈ 
ఘట్టము [వ్రాసిన వెంటనే యిట్టి యవకాశములను గల్పించి ప్రతిభ చూపవలెనని 
బహుశః తోంచియుండును. అందువలననే మాతృకలో లేకపోయి, నప్పటికిని 
సమయము కల్పించుకొని గరుత్మంతుని చరిత్రను గైకొని వర్షించినాండు. (శ్రీకృష్ణ 
భారతమున నిదిలేదు.) వెంటనే దానిని. గొని వ్రాయుట చూడ యాయన యిచ్చ 
తీవ్రమైనట్టు తోను. అట్టుద్భవించిన తన కోరికను దీర్చుకొనెను. 
దైవపౌరుషకదనము నకును, భంగాస్వినోపాఖ్యానమునకును నడుమ మాతృకలో 
గరుత్మంతుని చరిత్రకానరాదు. తరువాతనైన శివమాహాత్మ్య కథనము వజకున్న 
యధ్యాయము లన్నియు. జిన్నవి. శివమాహాత్మ్య కథనమని కొన్ని (ప్రతులలోనున్న 
14,15,16 అధ్యాయముల కథను స్వాధ్యాయ మండలి ప్రచురణము మేఘవాహన 


220 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


పర్వమని పిలచుచున్నది. ఆయధ్యాయములలో మేఘవాహనుని చరిత్ర కలదు 
గాన, నా పేరిచ్చియుందురు. 


గరుత్మంతునిచరితము భారతమున వచ్చుటది మొదటి పర్యాయము కాదు. 
కర్లజనన వృత్తాంతమువలె వినతాకద్రూవృత్తాంత మనేక మాజులు వచ్చినది. ఈ 
ఘట్టము సంగ్రహముగను రసవంతముగ నున్నది. కద్రూవినతల శీలములును, 
గరుత్మంతుని మాతృభక్తియు సాహస కృత్యములును నిందు6 గన్నులకు6 గట్టి 
నట్టు వర్షింపంబడినవి. గరుత్మంతుని పుట్టువు నిట్టు తెల్పినాండు. 


“ఘనతర కంధరుండు దృఢకాయుండు దీప్తముఖుండు రక్తలో 

చను(డు మహోత్తమాంగకు(డు చారుసుసంగత పక్ష సార మం 

డనుండు పరిస్సురద్ద్యుతి విడంబిత బాలదివాకరుండు లో 

క నయన పర్వ నిర్వహణకారి సుపర్గు(డు పుట్టె భూవరా!” (ఆను 1-177) 


ఉల్లేఖాలంకారము నుపయోగించి గరుత్మంతునికి( దగిన యుదాత్తత 
కల్పించినాడు. కద్రూవినతల మున్నీటిచేరువ వనవిహారమును విను(డు. 


“వంచుల జిగురాకు( జించియాడుచు నలి 
నెలుగించు గండుగోయిలల సొంపు 

నలరు దేనియ గ్రోలి యన్ను సోలంబుల 
మురియు తే(టుల నునుమోంత యింపు( 
దమి( బండ్లరస మాని తమలోన( జెలగుచు( 
బలికెడు రాచిల్క పటురవంబు( 

గొలంయకుల గెలకుల( గూడి క్రీడించుచుం 
డెడు నంచతండంబు నడబెడంగు.( 
దర(గ6దేలుచు( బూదీవ( దగుల(బడుచు 
వచ్చు చిజుగాలి సో(కును మెచ్చి మెచ్చి 
తగిలి కొనియాడుచును వినతయును గద్రు 
వయును మున్నీటీ చేరువ వనమునందు (ఆను 1-181) 


ఇందు మొదటి రెండు పాదములకు నంత్య నియమము. తర్వాత రెండు 
పాదములకును నంత్యనియమము 'ల'కార మనేక మారులు వచ్చి పద్యమునకు 
స్వారశ్యమును జేకూర్చినది. సరసమైన యచ్చతెనుంగు పదములతో. బద్యమును 
వెలయించినాండు. అచ్చటఉచ్చైెశ్రవమును జూచిరి. అది యిట్టున్నది. 


శాంతిత్రయము 221 


“కరువున( బోసిరో నిధునికాంతి సుధాబ్ది తరంగం దెచ్చి గం 
డరు బొనరించిరో హరుజటాస్థలికిం దొడవైన యేటి సె 
న్నురువున( జేసిరో యన మనోజ్ఞ సితచ్చవి నుల్లసిల్లు సుం 
దర తురగోత్తమంబు దవుదవ్వుల( గాంచిరి చారులోచనల్‌” 
(ఆను 1-183) 


ఈ పద్యమునందలి యుట్రేక్షాపరంపర కడుంగడు రమణీయము. 
రసవంతము. “కరువు, గండరువు” అను నచ్చ తెనుంగు పదము లీ పద్యమునకు 
వన్నె దెచ్చుచున్నవి. మజియు “చారులోచనలో' అను విశేషణము సాభిప్రాయము 
సమంజసము, లోచనములచేయగదా వారా గుజ్జమును జూచిరి! సుందరలోచనము 
లచే జూచి రనుటలో వారి దర్శనాసక్తియు, వారి నేత్ర సౌందర్యమును ధ్వనించు 
చున్నవి. ఈ పద్యమే కావ్యమునకు వన్ని తెచ్చునదికాదు! అంతట సవతు 
లిర్వురు పన్నిదమ్మును గద్రువచేసిన మోసమును, గద్రువ పుత్రులను శపించుటయు 
మోసముఫలితముగా6 గద్రువకు వినత సేవ చేయుటయు, మొదలగు కథయంతయు 
సంగ్రహముగా దెల్సి వర్షనమునకును, విపులీకరణమునకును, ననువైన యమృత 
భాండానయన వృత్తాంతము నెత్తుకొని బహురమ్యముగా వర్షించినాండు తిక్కన. 
గజ కచ్చపముల పోరు కండ్లకుంగట్టినట్టు వర్షించి తన సహజసుందర యుద్దవర్లనా 
కౌశలమును జూపినాండు. బమ్మెర పోతనామాత్యు( డీ వర్లనమును దన గజేంద్ర 
మోక్షమునందలి గజమకర యుద్దమునకు దీసికొనియుండునని నా యూహ, 
ఈ (క్రింది పద్యమును గమనింపు(డు. 


“దంతి సనంగ భూరి మదధారల గాలి యెటింగి కూర్మ మ 
త్యంత సముద్దతిం గొలని కడ్డుపడన్‌ వెస వచ్చె వచ్చినన్‌ 
దంతియు నీరువట్టున నుదగ్రపు( గోపము సందడింప దు 
ర్హాంత సముద్యమం బెస(గ దానిపయిం గవిసెన్‌ మహోగ్రతన్‌. 


కనిసి ఖరంబులైన మునిగాళ్ళను వేయం సాము నీరిలో 
ను వెడల కుండీ కూర్మ మతనుసు సిర తీవ నఖంబులం బదా 
గ్రవిదళనంబు సేయగ గరంబున మోయదయగ వారణంబు దం 
త విహతి నొంప( గచ్చపము దారుణమయ్యె రణంబు భూవరా!” 
(ఆను 1-231, 232) 


ఇక గరుత్మంతుడు రెండింటిని మోందిన విధంబును జూడు(డు. 


222 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


“ఇమ్మెయి( బోరి పోరి మది నేపును గోపము నగ్గలింపం గూ 
ర్మమ్ము గడంగి నీర్వెడలి మత్రకరిన్‌ వడి నాక్రమింప(గా( 
గ్రమ్మన రెంటిని౯ బొదివి కచ్చపమున్‌ వలకాల వామ పా 
దమ్మున వారణంబును ముదమ్మున( బట్టి తగిల్చె గోళ్ళులన్‌. 


పెలుచన్‌ గోళులనొత్తియ గజము దాంబేలు౯ వసంబేది మూ 
ర్చల నొందన్‌ వెస నెత్తి మేఘయుగళీ సక్తోల్లస ద్లెరికా 
చల వైహయసకేలియో యన నభస్సంచారియై యుబ్బు న 
గ్గలికన్‌ దవ్వుగం బాణీ యొక్క ఘనవృక్షం బయ్యెడన్‌దో(చినన్‌.” 
(ఆను 1-233, 235) 


ఈ పద్యములందును _ జరిగినపోరును, గరుత్మంతు(డు రెండింటిని 
బొదివిన తీరును మిక్కిలి రసవంతముగను, గండ్లముందణు జరుగుచున్నట్టును 
బి(త్రింపంబడి నవి ఈ వర్షనమును జదివి గజేంద్రమోక్షమునందలి వర్షనమును 
జూచిన రెండింటి యొక్క సామ్యము కనపడక మానదు. నారదుడు గరుత్మంతుని 
తల్లి దెస విడుదలకై యత్నింపుమని చెప్పిన విధమును. వినుడు 


“దాసియై సవతాలికి. దల్లి పనులు 

సేసి నలంగంగ నద్దెసం జింత వంత 

లేక నీ విట్లు తిరుగుట లెస్స యగునె? 

యద్భుతోజ్వల తేజ! కశ్యపతనూజ!” (ఆను 1-205) 


ఈ పద్యము (ప్రతిపద రసవంతము. “దాసియె”, “సవతాలికి”, “పనులు 
సేయుట”, “నలంగుట” మొదలగు శబ్దములు గరుత్మంతుని తల్లి సేయునట్టి 
దాస్యములోని నైచ్యమును, గాఠిన్యమును వ్యక్తము చేయుచున్నవి. కశ్యపుని భార్య 
దాస్యము చేయుట! ”మీ తండ్రి యంతవాని భార్య” యని తుది సంబోధన 
చెప్పుచున్నది. గరుత్మంతు. డెట్టివాడు? “మహోజ్ఞల తేజుండు” అందుచే “నీతండ్రికి 
భార్యయె నీ యంతవానికి. దల్లియైనది” యామె! చేయుచున్నది దాస్యము! 
ఎవరికి? “సవతాలికి”. ఎట్టి దాస్యము? నలంగు నంతటి దాస్యము”. దానిని 
“చింతవంత” లేక తిరుగుచున్నాడు గరుడుండు. ఏమైనం బనిచేయుచున్నాండా? 
లేదు. ఊరక తిరుగుచున్నాడు. ఎంత యర్థవంతముగ రచించెనో చూడుండు. 
ఇట్టు పురికొల్పిన నభిమానము కలుగకుండునా! ఈ విధముగ రసవంతమైన 
తెనుంగు సేత తిక్కనార్యునిది. : 


శాంతిత్రయము 223 


తరువాత నష్టావక్ర చరిత్రము కూడ నిటువంటి ఘట్టమే. మూండధ్యాయములం 
కథను 30 పద్యములలో రసవంతముగ సంతరించెను. స్త్రీ స్వభావము మాతృకలో 
నతి విపులముగా నున్నది. కాని దానినంతను దిక్కన యొక్క పద్యముతో 
ముగించినాండు. దీని వెనుకటి ఘట్టము, అన(గా భంగాస్వన చరిత్రకూడ (శ్రస్వభావ 
వర్లనమునకు సంబంధించినదే! 


వనితలు కామార్తి వశత( బొంది 
నంశహాని. దలంపరు వరున కలుక 
రాత్మజుల( జూడ రగ్రజు( ననుజాగొనరు” 
(ఆను 2-17) 


'ఇది కొంచె మతిశయోక్తిగం గనంబడినను నిందు లోకవృత్త మెటింగినవారికి 
సత్యమున్నదని తోంయను, సోదరీమణులు నన్ను మన్నింతురుగాక! అష్టావక్ర 
పాత్రము మిక్కిలి యుదాత్తమైన ఘట్టము. స్వచ్చంద యగు నుత్తరదిశయు, 
స్వచ్చుండగు నష్టావ(క్రుడును విరుద్ద స్వభావములు గల పాత్రలు, వారి పరస్పర 
సంభాషణము మిక్కిలి హృదయంగమము. ఒకరి నొకరు జయింప నుద్దేశింతురు. 
కాన ధుదకు సుశీలయే గెలిచెను అష్టావక్ర పాత్రపోషణమును వరవడిగాం గొని 
ప్రవర పాత్రను దీర్చి దిద్దినాండు పెద్దనయని నా యూహ. చూడుడు. 


"పదపడి నయమున మెయిమెయి( 

గదియించి లతాంగి చిక్క గౌంగిట చేర్చం 

గదలని చిత్తము గలిగియు 

మద మేమియు లేక యత(డు [మానై యుండెన్‌” (ఆను 2-14) 


కౌంగిలించిన కాంతను (ద్రోసి పడవేసిన (ప్రవరునికంటె నితని (ప్రవర్తన 
యెక్కువ చిత్తస్టైర్యమును జెప్పక చెప్పుచున్నది. “అశిథిలపరిరంభము”ను జెప్ప 
దలంచి “మెయి” శబ్దద్విరు క్తితో. గార్యమును సంతరించినాండు తిక్కన “వ్రూనై 
యుండెన్‌” అని వెనుకటి పరిరంభముయొక్క వైఫల్యమును దెలిపినాండు. అందులకై 
“కదలని చిత్తము.” “మదము లేకపోవుట” యను కారణములను దెల్పు కావ్య 
...తో6 గార్యమును, సాధించినాండు. అష్టావక్రపాత్ర మాదర్శ బ్రహ్మచారి పాత్రము 
తాను (ప్రేమించిన కన్యయెడల నతని కెంత గాఢరతి యున్నదో తెల్పియాయన 
రతి కవిదిత వేద్యాంతరత్వమును గల్పించి స్థాయి భావమును బోషించినాండు. 
ఇట్టి యుదాహరణము లనేకము లియ్యవచ్చును. ఇంక నొకటి రెండుదాహరణముల 
నిచ్చి యీ భాగమును ముగింతును. 


224 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


గంగావతరణ ఘట్టమున నా నది భువి కెట్లు వచ్చెనో యొక్క పద్యమునం 
దెల్సినాండు. . 


“విష్ణు పదమువలన విధునివలన సూర్యు 
వలన మేరురూప కలితు(డైన 
విష్ణువలన త్రిపురవిజయ మౌళివలన 


నుండీ హిమనగమున నొలసె గంగ. (ఆను 2-118) 


“విష్ణు పాదోద్భవ” గంగ వైకుంఠమున నున్నది. అచ్చటినుండి 
హిమవత్సర్వతమున కెట్లు క్రమముగా వచ్చెనో యీ పద్యము వర్లించుచున్నది. 
ఇది తిక్కనార్యుని (ప్రకృతి పరిశీలనమును, స్వాభావిక వర్లనాకౌశలమును 
జాటుచున్నది. ఇట్టి స్థలము లనేకములు కలవు. “ఇంతిం తై వటుడింతై” అను 
భాగవత పద్యమును స్ఫురింప జేయుచున్న దీ పద్యము. ఆచారాధ్యాయము 
తప్పక ప్రతి (స్రీయుం బురుషుండును జదువందగినది. 


“ఇన్ని యాచారములలోన నెక్కుడండ్రు 

సకల భూతంబులందును సదయు(డగుట 

యాదిమును లట్టుగావున నఖిలవర్ల 

ములకు దయకల్మి పెద్దయు వలయు గుణము” (ఆను 4-18) 


అహింసాప్రభావ మిందు వర్ణింపబడినది. సమస్త ధర్మములు నహింసలో 
నిమిడి యున్న వనుటకు6 జక్కని యుపమాలంకారమును వాడినా(డు. 
పద్యరసములను జిప్పిలజేయు రచన చేసినాడు. 


విశేషములు 


ఇక దిజ్మాత్రముగా6 దిక్కన నుడికారముల విశిష్టతను, నలంకార 
విన్యాసమును జూపుదును. వెనుక “కరువు” “గండరువు” “పాము” మొదలగు 
కొన్ని పదములను వినియున్నారు. అనేక పదము లిప్పుడు వాడుకలో లేనివి 
తిక్కన యుపయోగించినాండు. ఒకవంక భాష విశాలమగుచున్నదని మనము 
సంతసించు చుండగా దేశీయములై భాషకు నాయువువుపట్టులైన యనేక పదములు 
విసృతము లగుట యాశృ్చర్యము గొల్పక మానదు. “శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారును, 
కీ శే శతావధాని చెళ్ళపిళ్ళ వెంకటశా'స్తిగారును, శ్రీ మల్దాది సూర్యనారయణ శాస్త్రి 
గారును ననేకములైన విశిష్ట పదములను (బయోగములను . నిచ్చియున్నారు. 
తిక్కన ప్రయోగములను బదములను నన్నింటి నిచ్చుట యిచ్చట సాధ్యముకాదు. 
కొన్ని మాత్రమే యిచ్చట సంభవము. 


శాంతిత్రయము 225 


226 


10. 
1. 
12: 
13. 
14. 


15. 


16. 


17. 
18. 
19. 


"ఆయు ఈ పదము “ఆపు” అను నర్తమున నుపయుక్తమైనది. (శాంతి 
5-179, 6-264) 

“సుఖమునప్పుడు, దుఃఖంబున యపుడు” ఇందు మధ్యనున్న నుగాగమ, 
యడాగమములు. (శాంతి 5-489) 

“అగుగామి” అగుట, కాకపోవుట యను నర్థమునం దుపయుక్తమైనది. 
(శాంతి 6-17) 

“నాదు చొచ్చుట” ప్రథమ యిప్పుడు వాడుకలో నున్నది. “నేనుచొచ్చుట” 
(శాంతి 6-202) 

“నను బొంకగుట” (ప్రథమార్థమునందు ద్వితీయ యుపయుక్షమైనది 
(శాంతి 6-209) 

“కావుట” = ఆగుట. (శాంతి 6-270) 

“ఒఅగనాడుటి” = తప్పుకొను మాటలాడుట, 

“ఒజగుట” = స్థానమును దప్పుట. (ఆను. 1-29) 

వడ్డోడి” “వడ్డొడ్డి” = వెల్లివిరిసి. (ఆను. 2-416) 

సోడుముట్టుట” = వ్యాపించుట, “సోడు” అనిన “తల” యని యర్థము. 
ఇప్పుడు మనము “తలపట్టినది” యందుము. (1016) 

“మడ” = నదిపాజు “అలుగు” (ప్రవాహమార్గము, (ఆను 2-452) 
“చిట్టలు” = ఆశ్చర్యము, వింత. (ఆశ్చ. 1-21 

“గనప” = పెద్ద (ఆను. 2-460) 

“బుజ్జవము” = బుజ్జగింపు. ఉపలాలనము. (ఆను. 1-46) 

“కుంతి యట్టులకై వడి” రెండుపమావాచకముల యుపయోగము. 
(శాంతి 1-12) 

“తలవీడులు”, “తలవీళ్ళు” = సమీప (ప్రదేశము. (ఆను. 1-51 
ఇపుడు “తలవాకిలి” యని యుపయోగించుచున్నాము. 

“తళియ”, “భోజనము” విశిష్టాద్వైతుల పరిభాషలోని మాట. (శాంతి 


. 1-64) 


“హజ్జ” = కాలు దాచినప్పటి యడుగు. (శాంతి 2-239) 
“కొలవి” = కోరి, సమ్మతించి (శాంతి 5-310) 
“కుప్పగూరలు” = కుప్పలు, (ఆశ్చ. 1-3) 


ఆంధ్ర మహాభారతోపన్యాసములు 





20. “కింకిరవడుట” = అసహ్యపడుట (ఆను. 1) 
21. “కరువు” వెనుక “అచ్చు” అనువర్తమున నున్నది. ఇప్పుడు “పిండుము” 

అను నర్థమున నుపయుక్తము (ఆను. 7) 
ఒకచోం గొలతల పేర్చుకలవు. వానిలో. గొన్ని యిప్పటికిని వాడుకలో. 
నున్నవి. 

“పుట్టి”, “కుంచెండు”. “మానెడు” (ఆశ్వ. 4-221 

ఇట్టెన్నిపుటలైన నింపవచ్చును. 

తిక్కనార్యుండు (వ్రాసిన యీ భాగమున గవితాధార యెంతమాత్రమును 
(బ్రయత్నమును గనుపజుపదు. ఆయన మాటలాడుచు( బోయిన యతి(ప్రాసములు 
తమంతట(దాము వచ్చి నిర్ణీత స్థానముల నిలిచినట్టు కనంబడును. 
విరాటోద్యోగములలో' బ్రయత్నమును జూడు(డు. అచ్చట దిక్కనార్యుం “డిట్టు 
వ్రాతును” అని వ్రాసినట్లు కనబడును. అట్లని యిచ్చట నుద్దేశ్యమే లేదనుకొనరాదు, 
వెనుక ననేక స్థలముల నాయన వివేచనాశక్తినీ, యౌచితీ నిర్వహణమును జూచినాము. 
“అప్రయత్నముగా. గనబడుటయే” కళకు లక్షణము, ఆంగ్రమున “Art consists 
in concealing art’ అని యొక నానుడి యున్నది. తిక్కనార్యుని కవిత్వమున 
కది వర్తించును. ఆ పద్ధతి యీ భాగమున స్పష్టముగం గనంబడును. ధారావాహిక 
శైలి కీ క్రింది పద్యములను జూపవచ్చును. "యతి 'ప్రాసంబులకుంాని సందర్భోచిత 
పదంబులకు(గాని తడువుకొనక వచన రచన శైలివలె నడచుట” తిక్కన కవితాశైలి 
విశిష్టత యనినారు మల్లాదీవారు (ఆ.మ.భా. పీఠిక P. ౫౫) 


“సవినయంబున( దనశక్తితో గురునకు 
దక్షిణ యిచ్చి యాతండు వనుప( 

గా సమావర్తన కార్యంబునడపి "వి 

వాహమై హవ్యకవ్యముల నతిధి 

తోషణ బాంధవపోషణంబుల సత్య 

భాషల నిజదార పరత బుత్ర 

సంశిక్షం గ్రతు విశేషంబుల నొక యాయు 
రంశంబు గడపి గృహస్థ ధర్మ 

వృత్తిం గృతకృత్యుండగు నగ్ని విడువ కడని 
బూరిసంటల ఫల మూలములను భిక్షు 


శాంతిత్రయము 227 


పూజ సలుపుచు( బరిశిష్టములు భుజించి 
తపము సేత వానప్రస్థ ధర్మసరణి”. (శాంతి 5-139) 


అపుడు మందాకిని సాకార మై వచ్చి 
మంగళస్నాన సమన్వితుండుగ 

నొనరించె నాకసంబుననుండి పడియె. గృ 
ష్టాజిన దండంబు లతని యెదుర 

దివ్య దుందుభులును దేవాంగనా గాన 
ములును వీతెంచె నద్భుతముగా(గ6 
గుసుమ వర్షంబులు కురిసె నింద్రాది దే 
వతలు గారవమున వచ్చి రంబి 
కాసమేతు(డై యేతెంచి. గామవైరి 

యతని నుపనీతు( గావించె నమరనాథు.( 
డుజ్ఞ్వలంపు( గమండలు వొసంె నిచ్చి 
రమరు లెన్నండు మాయని యంబరములు. (శాంతి 6-252) 


ఇట్టెన్నియేని. బద్యముల ననువదింపవచ్చును. 

తిక్కన యుపయోగించు నుపమాలంకారములు సందర్భమును మనసున 
కెక్కించి సంతసము గొల్పుటయే గాక మిక్కిలి రమణీయములై, వాల్మీకి 
యుపమలను స్మరింపంజేయును. . 

“మణిమయములు( గనకమయములు రజితను 

యములు మతేయు మృణ్మయాదికములు 

నైన పెక్కుపూసలందు( ద్రాడున్నట్లు 

భూతకోటియందు( బురుషుం డుండు” (శాంతి 4-194) 

అంతర్యామి రూపము చిత్రింపంబడినది. 


“బాలపుత్రుల. దండ్రియుంబోలె” నింద్రియముల నాపవలయును. 


(శాంతి 5-179) 
“విను సాంసూదకముల చా 
డ్సున జతుకాష్టములభంగి భూతంబులకున్‌ 
మనుజేంద్ర కలుగు బొందు” (శాంతి 6-192) 


228 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


“అగ్ని వెచ్చనొ? చల్లనో? యని మనమున 

గరము సందియ మందుట గాదె నిన్ను 

నధిప ముక్తుండవో? కావొ? యని తలంచు 

టది మదీయ బాలిశ భావ మని తలంపు” (శాంతి 6-216) 


“తాను యోగబలంబున ననేకంబులైన గిరి. సరి 
దరణ్యంబులు గడచి యెందును( దగులువడక 
కార్ముక జ్యా వినిర్ముక్త శరంబు చిందంబున నేతెంచుటకు” 
(శాంతి 6-295) 


“ఎజ్జినవ్వు తన మోమన దమ్మికి లేత యెండయై” (ఆశ్వ 4-8) 
మోము సూర్యునివలె నున్నదని యలంకార ధ్వని. 


ఈ క్రింది మాలా రూపకంబును గను(డు. 


“యాన పాత్రంబుగా దీని (సాంఖ్యమును) నవలంబించిన యార్యుండు, 
ప్రజ్ఞా కర్లధార సామర్థ్యంబున, దుఃఖౌదకంబును వ్యాధి మృత్యు మహాగ్రాహంబును, 
భయోరగంబును, హింసావేగంబును, రాగపంకంబును, దృష్టావర్తంబును, నానాట్రీతి 
రత్నంబును, సత్యతీరంబును నగు సంసార సాగరంబు నుద్దరించి” (శాంతి 
5-613) 


తిక్కన యౌచితీ నిర్వహణమును, సందర్భోచితత్వమును జూపుటకు.గొల. 
ది యుదాహరణముల నిత్తును. కృష్ణుండు ద్వారకకు. బోయినప్పుడు వసుదేవు6 
డు భారత యుద్ధమును జెప్పుమని యడుగ సంగ్రహముగా జెప్పెను. చెప్పునప్పుడు 
“లఘుతరోక్తులల దెల్సెదనని (ప్రతిజ్ఞచేసెను. అ య్యదును విపులముగా జెప్పుం 
టకు(గాలముగాదు, అనంతర. కథ కాలస్య మగును. తిక్కన యిక్కడ 19 
పద్యములలో యుద్దమును ముగించెను. ఇరువాగుల సేనా సంఖ్యయుం సేనాను 
లెవరెన్ని దినములు సంగ్రామము చేసినదియు, నెట్టు మరణించినదియు, 
దుర్యోధనునకును, భీమునకును, ద్వంద్వ యుద్దమున దుర్యోధనుండు 
మడియుటయును, సౌప్తికపర్వ వృత్తాంతమును, దుద కిరువాగుల నెవరెవరు 
మిగిలినదియు, నంతయు నింతలో ముగించెను. ఇది భారత రణప్రకారంబు”, 
(ఆశ్వ. 3-121 నుంచి 129) 


ధర్మదేవత యతిథిగా వచ్చి యోఘవంతి పొందు గోరినప్పు డామె భర్త 
యింట లేనందున నామెవడిన తల్లడమును, తత్తరమును నీ (క్రింది పద్యమున 
వివరించెను. 


శాంతిత్రయము 229 


“సతి తన పతి వచనంబులు 

మతి జొనుపున్‌ దెంపుమాను మాన వెజచు న 

_య్యతిథి పనుపు సేయక త్రో 

చు తలంపలవణుచు( జేయ(జూచున్‌ దలంరున్‌” (ఆను 1-72) 

అధిక సంఖ్యాకములగు హ్రస్వాక్షరములతో. బద్యమును గూర్చి యామె 
హృదయము నందలి వెనుక ముందులను రసవంతముగా వర్షించినాండు. (చూ. 
అడిగెదనని కడు వడి జను) 


కథను త్వరితగతిని నడుపుటలోం తిక్కన దిట్ట. ఈ (క్రింద పద్యము గూడ 
సై ఘట్టములోనిదే! 


“పేర్కొని పలుమాజు( బిలచి యో యనుటలే 
కున్న నయ్యింటిలో( గన్ను వజపి 

వల్లభ( గానక వహ్నితనూజు(డు 

దల(ొంది ప్రీముడిపలుకు వలుక 

నతని నుద్దేశించి యతిథి నా కాతిథ్య 
మొనరించుచున్నది వనిత నీవు 

గృహధర్మ విదుండవు కినియకుమయ్యః మ 
మ్మను(డు నప్పరమ పుణ్యాత్మకుండు 

నీదు కతమున నేను సమ్మోద మన్న 
మానసు(డ నైతి నతిథులు మహితపూజ 
నములు గాంచిన గృహములు విమలతరము 
లండ్రు బుధు లింత యెజుంగుదు నట్ల నడతు.” (ఆను 1-76) 


పరీక్షి న్మరణఘట్టమును గరుణరస పూరితముగ సంతరించెను. అందంతః 
పుర (స్త్రీల విలాపములు మిక్కిలి స్వభావసిద్దములై యున్నవి. రెండుమూండు 
దాహరణముల నిత్తును. 


“పద్మనాభు(డు వచ్చిన బాలు జంక 
బెట్టుకొనిపోయి మొక్కింతు( బ్రీతియెస(గ 
నని తలంచుచు నుండితి న మ్మనోర 
థంబు విఫలంబుగాణజేసె ద్రౌణిపేర్చి 


230 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


తాత లోకగురు(డు దామోదరుడు వచ్చి 
యుండ వేచి మొక్క వుజ్వలాంగ 
ధర్మవేదియైన తండ్రికియిట్టి య 


ధర్మ పరుండ వగుట తగునె నీకు 

కనువిచ్చి గొంతిC జూడుము 

నను. జూడుము ద్రుపద నృపతనయం జూడుము నీ 

జనకుని తల్లి సుభద్రం 

దనయా! చూడు తలయెత్తి దరహాసముతోన్‌” (ఆశ్వ. 3-182, 184, 185) 


ఎంత హృదయవిదారక వాక్యములు! ఏ తల్లి కన్నుల నీరు గారదు? 
శబ్దార్థ శ్రేలయందు. దిక్కనకు వైముఖ్యము లేదు. 

ఇందులకొక యుదాహరణ మిత్తును. 

ఇం(ద్రుడంబరీషునకు సుదేవ వృత్తాంతమును దెలుపు ఘట్టమున నిట్టున్నది. 


పసణన్‌ వేచని దోర్చలంబున రణ ప్రావీణ్యముం జూపి ని 
వసురానీకము( ద్రుంచి భూప్రజలకున్‌ హర్షంబు గావించిరా 
క సుమీ రాక, జయంబులేక ప్రజ దుఃఖంబొందగా రాక నీ 
యసువర్గంబుల పోకగా నెజు(గు పెక్కాడంగ నిం కేటికిన్‌” 

| (శాంతి 2-433) 


ఇందు “క” పై వృత్త్యనుప్రాసము “రాక” పై శ్రేషించినాండు. ఇట్లెన్షియో 
విశేషములను జూపవచ్చును. మతియు శ్లేషాది కావ్యగుణములలో? దిక్కన రచన 
యందు లేని కావ్యగుణము లేదు. తిక్కన తెనుంగు నుడికారముల నెక్కువగా 
వాడి నను “తద్దహన భీకర భూరి శిఖాప్రవేశ సంజాత దురంత తాపము” వంటి 
దీర్భ సంస్కృత సమాసములును నెన్నియో గలవు. కాని యవి యన్నియు నా యా 
సందర్భముల కుచిత మనుటలో సందేహము లేదు. తత్త వేదాంత నీతులతో 
నిండిన యీ భాగముల నింత రసవంతముగా రచించె, ననిన దిక్కన రచనా 
చాతుర్య మసమానమని తప్పక చెప్పవచ్చును. ఈ భాగమునందలి యుద్ధ 
వర్షనములు వచ్చినపుడు వెనుకటి యుద్దపంచకములోని ప్రతిబింబములు 
కన్సడును. ఆశ్వమేధిక పర్వమున6 (ద్రిగర్త సింధు దేశాధీశులపైనను బ(భ్రువాహనుని 
తోను జరిగిన యుద్దములలో వెనుకటి యుద్దవర్లనములు తప్పక జ్ఞాపకమునకు 
వచ్చును. ఒక్క పద్యము నుదాహరణముగా నిచ్చి తృప్తిచెందుదును. 


శాంతిత్రయము 231 





సారథి. గూల్చి యశ్వముల( జంపి రథంబు. బగిళ్ళి కేతువుం 

జీరి శరాసనంబు. బొడిచేసిన నమ్మగథుండు ధీరతో 

దారగతిన్‌ సముజ్ఞ్యల గదాభ్రమణంబున బాహువొప్పన 

వ్వీర వరేణ్యుపై. గవిసె విక్రమ మాకృతి దాల్చి పోల్చెనాన్‌”. (ఆశ్వ. 4-104) 


పూజ్య మల్లాది సూర్యనారాయణశాస్రిగారు తమ మహాభారతమునఈ. బీఠికలో. 
దిక్కన కవితా విశేషముల నీ క్రింది విధముగా నిచ్చినారు. 


(1) వివిధ శైలి, ముఖ్యముగా ్రవాహగతి 
(2) ఒక్క యక్షరమే పూర్వపదమునందలిది, పూర్వపాదములో మిగిలిపోవుట. 
(3) ధారావాహికగ నుండుట. 


పై గుణముల కన్నిటికి వెనుకనే యుదాహరణముల నిచ్చియున్నాను. 
ఆంగ్లమున ధారవాహికశైలిని “Run on verse” అందురు. అనగా గావ్యము 
పరుగులిడుచు నడచుట, పైమూండింటిలో 1 3 గుణములు సమానము లనవచ్చును. 
ఆంగ్రమున నట్టి గుణ మొకయుత్తమకావ్యగుణము. మిల్టన్‌, షేక్స్‌పియర్‌ మొదలైన 
యుత్తమ కవులీ గుణముతో రచియించినారు. ఆ గుణము తిక్కనార్యుని రచనలో 
మెండుగా నున్నదని యిప్పటికే తెలిసియుండును. శ్రీ వీరేశలింగం పంతులుగారు 
తిక్కన రచించిన (గ్రంథ విస్తార మితరులకు సాధ్యమేయైనను యాయన శైలితో 
సమానముగ వ్రాయవలె ననిన నెవ్వరికిని సాధ్యము కాదని, గట్టిగ వ్రాసినారు. 
(ఆం. క. చ. 1; పేజి 142) “ఎచ్చట నే విశేషము నుంచి, యేరీతి నే పదమును 
(ప్రయోగించి రసమును బుట్టింపవలెనో యాతనికి. దెలిసిన ట్లితరులకు( దెలియదు.” 
అని కూడ నొక్కి చెప్పినారు. ఇది ముమ్మాటికిని నిజము అందులకు గూడ 
వెనుక నుదాహరణములతో నిదర్శనములను గనుగొంటిమి. 


ఉత్తమ మహాకాన్యము ధర్మశాస్త్రము 
రమణీయతాది యితర లక్షణములతోంబాటుత్తమ కావ్యములకు సార్వజనీ 
నత్వ సార్వకాలీనత్వములు ప్రధానలక్షణములు. (ప్రపంచమునందలి యుత్తమ 
కవుల కావ్యములన్నియు నీ గుణములు కలవే! హోమర్‌, డాంటే మొదలయిన 
కవుల కావ్యముల కీ రెండు గుణము లుండుటవలననే యింత వజకును 
'బ్రపంచమున నుత్తమ . కావ్యములుగం బరిగణింపంబడుచున్నవి, వాల్మీకి 
వ్యాసాదులును, గాళిదాస భవభూతులును నట్టివారే! ధర్మము సార్వజనీనము, 


232 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


సార్వకాలీనము, అట్లే మానవ స్వభావమును, ధర్మము మానవ స్వభావము నను 
నీ గుణద్వయము మహాభారతమున నున్నవి. వీనితో. బాటు కావ్యానందమ 
నునదికూడ రామయణ భారతాదులయందు( గలదు (History of Indian 
Literature Dr. Winternetz Vol 1, P. 321). తిక్కన తన తెనుగు సేంతలో 
నీమూ(డు గుణములను సమగ్రముగ నెలకొల్పినాండు. కావున తిక్కన రచిత 
భారతమునందు సుహృత్సమ్మితముగ ధర్మమును బోధించు పురాణేతిహాస 
గుణమును గాంతా సమ్మితముగ బోధించు కావ్యత్వమును సమగ్రముగా నున్న 
వనిన సత్యము చెప్పుటయే యగును. (History of Indian Literature Dr. 
Winternetz Vol 1, P. 424) ఇదియే యాంధ్ర మహాభారతము యొక్క 
విశిష్టత. ఈ రెండు ధర్మములను సంతరించినకవిత్రయము వారి రచన యాదర్శ 
రచన యగుటలో నతిశయోక్తియేమున్నది? వారందుచే నాదర్శ కవులైరి, స్తుత్యులైరి. 
వందనీయులైరి అనుకరణీయులయిరి. 


మహాభారతము, అందును నాంధ్ర మహాభారతము, అందును దిక్కన 
రచియించిన భాగములోనే సర్వధర్మసం(గ్రహము కలదు. శాశ్వతముగా నార్జిక 
సాంఘిక, రాజకీయ, నీతి సమస్యలకు సమాధానము లందు దొరకును. అందును 
నన్నిటికిని మూలభూతములగు భావము లందు. గలవు. ఇందులకు గొంచెముగా. 
దార్కాణముల నిత్తును. ఇప్పుడు మనదేశమునకు ముఖ్యమైనది ప్రజారాజ్యసమస్య. 
అందునూ సోషలిస్టువిధానసమస్య, ఇటీవల భారత జాతీయ కాంగ్రెస్‌కూడ నీ 
విధానమునే యంగీకరించినది: ఈ విధానమున ముఖ్యవిషయము “జాతీయ 
సంపద. దాని యుత్సత్తి, దాని పంపిణీ.” వెనుక నొకచో రాష్ట్రమును “రాజు” అను 
పద స్థానమున నుంచిన, నందలి రాజనీతి మన దేశమునకు వర్తించునని మనవి 
చేసి యుంటిని. ఈ సందర్భమున నీ (క్రింది పద్యములను గొన్నిటిని ననువదింతును. 


“కోరి తోటవా(డు కుసుమఫలంబులు 

కోయునట్టు రాజు గొనగవలయు 

నప్పనములు నరికి యంగరములు సేయు 
భంగియెన భూమి పాడుగాదె!” (శాంతి 2-300) 


ఇప్పుడు మనదేశమునందలి పన్నుల విధానమును గొంచెము పోల్చి చూచిన 
నింకగ్రొత్తపన్నాకటియెనను భరింపనట్టి పరిస్థితి వచ్చినదని తెలిసికొనగలము. 
పన్నుల భారము దుర్భర మగుచున్నది. ఎవరివలన( బన్నులు (గ్రహింపవలెనో యీ 


శాంతిత్రయము 233 


(క్రింది పద్యము తెల్పుచున్నది. 
విను కర్షకులును వణిజులు 
ననఘా! గోరక్షకులు ధరాధీశునకున్‌ 
ధన మొడ[(గూడెడు చోటుల 
ననేకవిధములకు నెల్ల నాద్యస్థలముల్‌” (శాంతి 2-391) 


ఇప్పటి కర్షకులకు సంపూర్షభారము తగిలినది. వణిజులనింకను బూర్తిగ దా6 
కలేదు. గోరక్షకు లన(గా( బెద్ద భూస్వాములు. దాదాపు నశించినట్లే! కాని పూర్తిగ6 
బోవుటకింక రెండు మూండుతరములుపట్టును. కాని దాంచియుంచిన వణిజుల 
ద్రవ్యము ప్రభుత్వమున కెక్కువగా నుపకరించుటలేదు. తరువాత నుత్పత్తి 
సాధనము నిట్టు తెల్పినాండు. 


ధనములకు ధాన్యములకు నుతృత్తి తలము 

లయిన వాని కించుకయును హాని గాక 

యుండ. దనకును బండార మొదవ(దగును 

పార్దనము సేయవలయు భూపాలకుండు” (శాంతి 2-392) 


ధనముల కుత్పత్తిస్థానము వాణిజ్యము, వర్తకము, ధాన్యములకుత్పత్తి స్థానము 
భూమి. ఈ రెండును రాజుచేత నుండవలయును. అనగా రాష్ట్రాధీనములై 
యుండవలెను. వానికి హాని కలుగగూడదు. కాని యెల్ల రాజధర్మములకును 
మూలమును క్రింది పద్యము తెల్పుచున్నది. 

“అర్థసిద్దికంటె నరయ నెక్కుడు ధర్మ 

సిద్ధి దాన సకల సిద్దులును బ్ర 

శస్త భంగి. జేరు శాశ్వతక్తీర్తియు 

సంభవించు. గలుగు సద్గతియును” (శాంతి 2-408) 


“ప్రమాదంబున నర్జకామంబులు హీనం 

బులై నను ధర్మ నిష్టంజేసి ధరణీ పరిపాలనం 

బు సుస్టిరంబై చెల్లు” (10164 2-285) 
ప్రజలందణుకును సామాన్య ధర్మము లీ (క్రింది పద్యమున వివరింపబడినవి. 
“కోపంబులేమి సత్యా 

లాపంబు నిజదార పరవిలాసము శుచితా 


234 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


గోపన మద్రోహం బవ 
నీపాలక సర్వవర్ల నియతగుణంబుల్‌ొ... (Ibid 2-221) 


మన మందరము నీ యాదర్శమునుండి యెంత పతితులమైతిమో యంత 
రాత్మ నడిగిన సమాధానము రాగలదు. ఇప్పుడు మన కున్న కష్టము లన్నిటికి నీ 
పతనమే మూలకారణము. “సత్యాలాపా (ద్రోహములు” రెండును మృగ్యము 
లయినవి. సత్యాహింసలు సమస్త (ప్రజలకును సంస్థలకును నాచరణమున మూల 
ధర్మములు. ' 


భూదాన సమస్య యిప్పుడు మిక్కిలి యాదరణమున నున్నది. తత్రశంసను 
చూడుడు. 


“దానము లన్నిటికిని భూ 

దానం బెక్కుడు సమస్త ధాన్యములు ప్రభూ 

తానేక వస్త్రధనర 

త్నా నూనత్వమును భూమినవుట కతమునన్‌” (ఆను 2-350) 


భూమి సమస్త ధనధాన్య సంపదకు( బుట్టినిల్లగుట యందులకు6 గారణము. 
భీష్ముని తుది సందేశ మిట్టున్నది. 

“అనృశంస్యంబును సత్యంబును 

నిత్యంబులుగా( బాటించి బతుకుండు” 

ఈ సందేశము నిచ్చి యాచరణలో జూపిన తుదివ్యక్తి గాంధీమహాత్ముండు. 
ఆయన మాటలను జిలుక పలుకులవలె నుచ్చరించుచున్నామే గాని ఆ 
యాచరించుటకు వలసిన నీతిని. గోల్ఫోయినాము. సైనిక సహాయ మిప్పుడు 
ప్రతిదేశమునకును ముఖ్యవిషయమైనది. వివిధదేశముల మధ్య సైనిక సంధులు 
నడచుచున్న కాలమిది. దానిని. గూర్చిన మాట లిట్టున్నవి. 


“తెజవాటున (ముచ్చిమి ను 

ద్దురు లగు క్రూరులకు మూక తోరంబగు న 
వ్వెరవరి దొరల బలంబుగ 

ధరణీశుండు కూర్చుకొనుట దైన్యము. దెచ్చున్‌. 
అన్యాయంబున( బొదలిన 

సైన్యముచే సమర జయము సమకూర ద 


శాంతిత్రయము . 235 


నూన న్యాయపరులు గాంతురు 
మాన్యత్వము దస్యులైన మనుజాధీశా” (శాంతి 3-174,175) 


ఈ వాక్యములను విపులీకరించుకొనిన నిపుడున్న ప్రపంచపరిస్థితుల నైచ్యము 
తేటపడును. 


ఎట్టి యాయుధముతో యుద్దము చేయంగూడదో క్రింద దెల్ప(బడినది. 


విను చిల్ల యిడిన యాయుధ 

మును విషలిప్త మగు శస్త్రమును నెట్టి యమి 

త్రునిపై నైన. బ్రయోగిం 

చిన నరపతి నరకమున వసించు నృపాలా” (శాంతి 2-421) 

ఇప్పుడు తయారగుచున్న మారణాయుధములను, (గ్రిమియుద్ద యత్నములను 
స్మరించుకొనవలెనని మనవి. బహుశః వాని నుపయోగింప నుంకించువారు నరకము 
లే దందురు కాంబోలు! వారీ యాయుధముల నుపయోగించి భూమిని నరకముగా 
మార్పందలంయచున్నారు. 


అహింసా ప్రభావమును వెనుక నొకమాణు మనవిచేసినాను. ఆ సందర్భమున 
నీ (క్రింది పద్యమును జూడు(డని మనవి. 


“మనసునను వాక్కునను గాయమునను హింస 

నడపు మాంసంబు దినుటతో నాలు గయ్యె( 

దెజ(గు లవి సువ్వె హింస వర్తింపణజేయు( 

గానం గడు గీడు మాంస భక్షణము దల(ప” (ఆను. 4-286) 

నడపు = నడచుట 

విశ్వామిత్ర చండాల సంవాద ఘట్టమున౦ గాటకము వర్లింపంుడినది. ఆ 
పరిస్థితులిప్పటి మన దేశమునకు సరిగా వర్తించును. మన జీవిత పరిమాణమును 
బెంచుకొనుచున్నా మనియు సంపద ననుభవించుచున్నా మనియు దలంచుచు 
నాత్మ వంచన గావించుకొనుచున్నా మని మనవి. ధర్మచ్యుతితో సంపదకల్నుట 
కల్ల, భారతముయొక్క పరమార్ధ మద్వైతమా? విశిష్టాద్ద్వైతమా? యను (ప్రశ్న 
మొదట6 దలయెత్తును. మధ్యాచార్యులవారు భారత తాత్పర్య నిర్ణయ మను 
(గ్రంథమును రచియించి యందు విష్ణు పారమ్యము భారత పరమార్థ మని గట్టిగా 
దెల్సినారు. ఎవరి పారమ్యము నుద్దాటించెనో చర్చించుటకంటె. దిక్కనార్యుని 


236 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 





భావము శివ విష్టైక్యయని మనవి చేయుచున్నాను. ఈ యైక్యము నాయన 
యనేక స్థలముల నుగ్గడించినాండు. ఒకటి రెండు చిన్న యుదాహరణముల 
నితును. 


“శివుండవు నీవు జగములకు 

శినమొనరింసంగవలదె చేయుము క్రోధ 

ప్రవిహతి విస్తుండన(గా 

శివుడన నొకండౌట దివ్యచిత్తమ యెజుంగున్‌” (శాంతి 6-446) 


విష్ణు విట్లనును:- 
నిన్ను నెన్వ( డెటీగా నాతడు 
నను నెణీ(గినవాడ నిను నెమ్మిగ సేనిం 


చిన నదియు నన్ను( గొల్చుట 
యనువాదిత లేదు భేద మరయయగ మనకున్‌” (శాంతి 6-451) 


భారతమున వైద్యము కూడ గలదు. కొన్ని చర్చనీయాంశములు కూడనా( 
డు చర్చింప(బడినవి. వ్యాసు6 డొకండా కాదా యను నీ విషయము పండితులకు. 
గొంత చర్చనీయాంశము. భారతమున వ్యాసుండొక్కడేయని చెప్పబడినది. ఆ 
చెప్పుట చారిత్రకముగ సరిపోకపోవచ్చును. చర్చకు మూలముగా నుండుటకు( 
దగును (శాంతి 69 -277,278) తుదకు మరణ సూచనలు కూడ జెప్పంబడినవి. 
వానినియిట్టి ప్రతివాడును తానెన్ని నాళ్ళకు మరణించునో తెలిసికొనవచ్చును. 
నాబోటి వృద్దుల కిది చాల యుపయోగమైన విషయము. ఇంక జతుర్యాగ 
పరిమితి, పైతృ్సకము, నన్నదమ్ము లెట్లు పంచుకొనవలెనో మొదలగు విషయము 
_ లందు! జేర్చండినవి. ఈ విధముగా సమస్తవిషయములు భారత మందుపదేశింప( 
బడినవి. ఇట్టి సర్వతోముఖ (గ్రంథ మెచ్చటను లేదు. 


భారతమును వ్యాసు(డు తనశిష్య చతుష్టయమగు జైమినీ వైశంపాయన పైల 
శుకులకుపదేశించినట్లు కలదు. వానిలో వైశంపాయను(డు వినినదే మనకు 
సమగ్రముగా వచ్చినది. జైమినికి( జెప్పినదానిలో నొక యాశ్వమేధికము మాత్రమే 
మిగిలినది. మిగిలినవి యసలే నామమాత్రావళిష్టము లయ్యెను. జైమిని భారతమును 
జూచిన నది వైశంపాయన ్రోక్తముకంటె ననేక విషయముల నర్యాచీనముగాను, 
నసమ(గ్రముగాను గనంబడును. అందు పేణీలను పిండివంటయు, పర్పటములను 
నప్పడములును (బ్రశంసింప(బడినవి. శైలిలో గూడ నర్వాచీనముగనే కన్పడును. 


శాంతిత్రయము 237 


ఈ జైమినీ ్రోక్తమైన యశ్శమేధమును బిల్లలమజ్హి పినవీరన యను పండితకవి 
యాం(ధ్రభాషలోనికి గద్యపద్య రూపముగా ననువదించినాండు. సముఖము వేంకట 
కృష్ణప్పనాయకు(డు పదునెనిమిదవ శతాబ్దమున దానిని వచన కావ్యముగా 
సంతరించినాండు. జైమిని భారతమున నశ్వమేధమునకు సంబంధించిన వృత్తాంతము 
తప్ప నితరములు లేవు. అనుగీతయసలే లేదు. ఉత్తరరామ చరిిత్రకథయు, 
చం|ద్రహాసచరిత్ర కథయు విపులముగా వర్షింపంబడినవి. ఇంక(బినవీరన రచననకును, 
దిక్కనార్యుని రచనకును బోలికలేలేవు. పినవీరన భాషాంతరీకరణము (ప్రబంధ 
ధోరణిలో నడచినది. దీర్హ సంస్కృత సమాసములు, నలంకార బాహుళ్యము, 
శబ్దార్థ చిత్రములు మెండుగ నుండి, కవి పాండిత్యప్రకర్షకే యెక్కువ స్థానము 
గలదై యున్నది. పినవీరన కవిత్వమును జూచిన నీయనకు బోతనార్యుండు, 
శ్రీనాథుడు గౌరవస్థానములని తోయను, పోతన యంత్య నియమాదుల 
యనుకరణము లిందు( గలవు. ఒక పద్యము నుదహరింతును. 


“అని చాణూర బకాంతకుల్‌ సముచిత వ్యాహారులై ముందటన్‌ 

గని రుత్సుల్ల సరోజ హల్లక పరాగ స్పార వీచీ ఘటా 

కన దుత్కూజిత రాజహంస బక చక్ర (క్రౌంచ సంచారమున్‌ 

జనితాంతః పరితాప వారణ సుధాసారమ్ము. గాసారమున్‌” (జై.భా. 3-64) 


గజేంద్రమోక్షమున( బోతనామాత్యుండు రచియించిన కాసార వర్లనము 
యొక్క (ప్రతిబింబ మిందుంగనంయడుచున్నట్టు తోంచకపోదు. జైమినీభారతమునC 
బురాణలక్షణములు కొన్ని యున్నను మహాభారతముతో. బోల్చిన నీరసమై 
కన్పట్టును. పినవీరన భాషాంతరీకరణము మాత్రము మిక్కిలి ప్రాఢము. తిక్కన 
భారతము నందలి శైలీ సారళ్యము, (ప్రవాహ వేగము మొదలగు లక్షణము లిందు( 
గానరావు. కాని దీని కొక య్యుద్గంథ మనియు, ననేకులకు మార్గదర్శి యనియు 
నుత్తమ కావ్యమనుట కెట్టి యభ్యంతరమును లేదు. 


భారతీయరాజనీతి 


రాజ్యాంగ ము 


అనాదిగ. భారతజాతి చక్రవర్తులచేతను, మహారాజులచేతను బరిపాలింపం 
బడు చుండెను. షట్బ(క్రవర్తులును షోడశ మహారాజులును వారి పరిపాలనమును 
బురాణముల పుటలలో జిత్రింపంబడియున్నవి. చక్రవర్తులు మహారాజులును 
క్షత్రియులునై యుండిరి. మొదట (బ్రజల నేలినది మనువు. ప్రజ లందు 


238 అంధ్ర మహాభారతోపన్యాసములు 


దమకు6 బాలకు. .డుండుట యవసరమనియు, లేకపోయిన నధర్మము (ప్రబలు 
ననియు నెంచి మనువువద్దకుంబోయి, యాయనను దమకు రాజు కమ్మని వేండిరి. 
ఆయన చెప్పినట్లు విందుమని యాయనతో నొడంబడిరి. (408021 Polity Dr. 
Winternetz P 2 Hindu aivilization R. కు. Mukherjee P. 78) ఆయనయు 
నందులకు సమ్మతించెను. తరువాత క్షత్రియులును జ(క్రవర్తులును, మహారాజులును 
బాలకులు కాంగా వీరు నిస్వార్థపరులును సకల ధర్మవేత్తలును నగు మహర్షుల 
సలహా, సహాయములతో నేలుచుండిరి. భారతమున నెట్టివాండు మంత్రిగా నుండ 
దగునో తెల్పంబడియున్నది. (పురోహితుండు ముఖ్యమంత్రి (Ibid ౨. 79). 
రాజ్యమున కష్టాంగములు ముఖ్యములు. వీనిని జాగ్రత్తగ గాపాడుకొనుచు రాజ్య 
మేలు చుండిరి. ఒక్కొక్కప్పుడు రాజధర్మవర్తనుం డైనపుడు (ప్రజలు వానినిం 
దొలగించుట కూడ కలదు. (2264ల Indian Classical Literature, Sec. V. 
Mauryan Polity P. 86). ఈ రాజ్యాంగపద్దతి యిటీవలి వణుకు ననుసరించినది. 
ఈ రాజు లొకరిపై నొకరు యుద్దములు చేయుచుండి రను వాదమ(ప్రస్తుతము, 
యుద్దములు (ప్రపంచము, మానవజాతి యున్నంత కాల ముండును. రెండవ 
(ప్రపంచ యుద్ద మాలి 9 సంవత్సరము లైనది. మరల యుద్దజ్వాలలు రగుల్కొను 
సూచనలు కన్పట్టుచున్నవి. కావున యుద్దములేకుండ నుండుటకు (బ్రజారాజ్యము 
కావలయు ననెడి వాదమున కెంత మాత్రమును జోటులేదు. 


ఆ కాలమున గూడ( (బ్రజలు లెక్కకుండలేరు. ధృతరాష్టు(డు వనమునకు 
వెడలునపుడు ప్రజల యనుమతినిం గై కొనవలసివచ్చెను. వారి యనుజ్ఞమేరకే 
యాయన వానప్రస్థమున( బ్రవేశించెను. కావున ప్రజలకుగూండ రాజ్యాంగమున 
స్థానము కలదు. ప్రజల కెంత స్థానము కలదో యుత్తర రామాయణముదాహరణము. 
ఒకవ్యక్తి యాక్షేపణమున రాముడు భార్యను వదలవలసి వచ్చెను. రాజులు 
మత్తులై ప్రజలను బాధించుచుండిరి గాన వారిని దీసివేయవలె ననుట సమంజసము 
కాదు. రాజుండుట, యాయన ప్రజలను బిడ్డలవలె. గాపాడుట మనపద్దతి. 
“రాజునకు (బ్రజ శరీరము” అని వెనుక మనము తెలిసికొని యున్నాము. కావున" 
రాజు (ప్రజలును పరస్పరము రక్షార్భనాపరులై యుండవలెను. 


ప్రజలు, వారి ప్రతినిధుల నెన్నుకొనుట. వారి సంఘము రాజ్యముచేయుట 
యను పద్దతులు భారతీయ రాజ్యాంగమునకు విపరీతములు, (ప్రజారాజ్యమున్న 
దేశము లందు6గూడ నొక యధ్యక్షుం డుండును. అమెరికా యధ్యక్షుని నెన్ను 
కొనినది. రష్యాయధ్యక్షుని నెన్నుకొనినది. మన యాధునిక భారత రాజ్యాంగ 


శాంతిత్రయము 239 


మునంగూడ నధ్యక్షుండున్నాడు. ఆయన సమస్తాధికారములు సమయము. 
వచ్చినపుడుపయోగింపవచ్చును. 'ప్రజలయనుమతిని, మం(త్రిద్వారా రాజ్యమేలుటకును 
నిప్పుడున్న పద్దతికిని సామ్యముకలదు. ప్రపంచమందలి యన్ని దేశములలోను 
బ్రిటిన్‌ రాజ్యాంగపద్దతి యుత్తమ మని యంద ఉొప్పుకొందురు. ఏల? (ప్రజా 
రాజ్యమే: కాని రాజు, ప్రజయను సిద్దాంతము, విధానమున నున్నది. ఇది మన 
కనాదినుండి యున్న సిద్దాంతము, విధాన, మిప్పు డున్నట్లు చేతులు లెక్క పెట్టి 
పాలించు పద్దతి మనకు విజాతీయము, ఇందులకు (శ్రుతి ప్రమాణము కలదు. 


“ఆక్రాన్‌ సముద్రః ప్రథమే విధర్మం జనయన్‌” 
ప్రజా భువనస్య రాజా” (యజు రారణ్యకము,) 


“ప్రజా భువనస్య రాజా” యనునది (ప్రజాస్వామ్య సిద్దాంతము. అనగా 
(బ్రజలే భూమికి రాజు లనెడి రాజ్యాంగము. ఇదియే యిప్పుడు మనదేశమునంగూడ 
నవతరించినది. ప్రజ లెట్టు పరిపాలించం గలరు? అసంఖ్యాకులు గదా! వారు తమ 
(ప్రతినిధుల నెన్నుకొని తద్దారమున రాజ్యమేలుట యవసర మగుచున్నది. కావున 
నీ సిద్దాంతమున నెన్నికలు, (ప్రతినిధులు నను భావము లుత్పన్నము లగుచున్నవి. 
కాని యీ సిద్దాంతమెక్కడ వర్తించును? అను (ప్రశ్నకు వెనుకటి వాక్యము “ఆ(క్రాన్‌ 
సముద్రః” ఇచ్చటి ద్వితీయకు6 బ్రథమ వచ్చినది. అట్లయిన సముద్రమును దాటి 
యని యర్హము వచ్చుచున్నది. కావున న్స్‌ సిద్దాంతము సముద్రమును దాటి 
వర్తించును. కావున బ్రహ్మ యీ సిద్దాంతమును దాటినతరువాత నుపయుక్త 
మగునట్టు సృష్టించును. ఇది భారతభూమికెందులకు వర్తింపదు? దానికి 
సమాధానము “విధర్మం” అను పదమున నిమిడియున్నది. అది మన భారత 
సంస్కృతికిని, జాతికిని విధర్మం. ఇంక మన ధర్మమేమి? యని ప్రశ్న యంకు 
రించును.” మన కనాదిగా రాజ్యాంగము రాజగతము. “రాజు” మూలము, రాజునుబట్టి 
రాజ్యము తరువాత రాజ్యంగము. ఇప్పుడును మన మీ. రాజ శబ్దము 
నుపయోగించుచున్నాము. కాని యా సంస్థను దిరస్కరించినాము. ఏది యెట్టున్నను 
బరము ధర్మమునకు స్థానమైన మహాభారతమున రాజు, రాజ్యము. రాజ్యాంగము 
మొదలయివానిద్యారా రాజనీతి బోధింపం బడినది. 'ప్రజలు ఓట్టిచ్చి ప్రతినిధుల 
నెన్నుకొనుట. వారొక విషయమై యధిక సంఖ్యాకులు చేతు లెత్తుట. యా నిర్ణయ 
మమలులోనికి వచ్చుట యను రాజకీయపద్ధతి మన భారతదేశమునకు సహజము 
కాదు. అది వెనుక జెప్పినట్టు విధర్మము. “ఒకవేళ నీ నవీనపద్దతి మంచిదే 
యనుకొందము. ఆది యిప్పుడు నడుచుచున్నదా! ప్రజాప్రతినిధులు చేతుల 


240 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


నెత్తుటయేగాని యొక్క శాసనమైనను, తీర్మానమైనను, వారుపపాదించి 
నదియామోదింప6 బడుటలేదు. అన్ని శాసనములును బ్రభుత్వముచేతనే 
యుపపాదింపంబడుచున్నవి. ఇక (బ్రజా ప్రభుత్వ చిహ్నము లెక్కడ? స్వార్థరహితు( 
డగు మంత్రి సలహా పోయి మంత్రి మండలిలోనున్న యల్పసంఖ్యాకుల సలహా 
యైనది, వీరంగీకరించినది. (ప్రజాప్రతినిధులధికసంఖ్యాకు లామోదించిన యది 
శాసనమగును. అట్టియెడ నీ మంత్రిమండలి భారతములో. జెప్పినట్టు ధర్మనిష్టమై 
స్వార్థరహితమైనది తప్ప సుప్రభుత్వ మనిపించుకొనదు. స్వార్థరాహిత్య మిప్పుడు 
చూచిన నెక్కడనో యల్పసంఖ్యాకులలోనే యగుపడుచున్నది. రాజ్యాంగము 
వారిచేతులలో లేదు. ఇట్టి విప్రపత్తులన్నియు మన సనాతన రాజ్యాంగవిధానము 
మాజుటవలన6 గలిగినవి. బహుశః భావికాలమున వెనుక (బ్రజ లెట్లు 
మనువువద్దకుంబోయి వేండిరో యట్లే పోయి వేండుకాలము వచ్చినంగాని పరిస్థితులు 
చక్క(బడకపోవచ్చును. ఏదేశము నైనను జూడుండు. ప్రజల పేరిటం బైమెట్టున 
నున్న స్వల్పసంఖ్యాకులే రాజ్యాంగము నడుపుచున్నట్టు చూచుచున్నాము. వీరి 
చిత్తవృత్తులు కేవల ధర్మ(ప్రవణములై యున్నట్టు కన్పట్టదు. దీనికంతకు మానవుని 
నైతిక పతనమే కారణము. వెనుక జెప్పిన సర్వ(ప్రజాసామాన్య గుణముల 
నలవజచుకొనిన(గాని మరల వ్యక్తికిని, వ్యక్తి సమూహమునకు నైతికశక్తిరాదు. 


భారతభాగవత రానూయణమనులు 


ఒక్క విషయమును మనవి చేసి యీ ప్రసంగమును ముగింతును. భారతీయ 
సంస్కృతికి రామాయణ భారత  భాగవతములు మూలభూతములయిన 
య్యుద్గంథములు. వానిలో. జారిత్రకముగ రామాయణము ప్రాచీనతమము. 
(History of Indian Literature Dr. Winternetz Vol 1, P. 503) అయినను 
రామాయణము భారతముకంటె యర్వాచీనమని చెప్పు పాశ్చాత్యవాసన గల 
పండితులు లేక పోలేదు. పద్మినీసేన్‌గుప్రయను నొక యువతి భారతీయ సంస్కృతిని( 
'గూర్చియొక పుస్తకము వ్రాసెను. అది విశ్వవిద్యాలయ పాఠ్య గంధథముగాగూడ 
నుండెను. ఆమె యందు భారతము ప్రాచీనతమమని వ్రాసెను. ఇట్టి తప్పు 
డభిప్రాయముగల (గ్రంథములను పాఠ్యగ్రంథములుగా నియమించుట కంటె 
ఘోర మింకొకటి లేదు. ఏది యెట్టున్నను రామాయణము ప్రాచీన తమ మనుట 
నిక్కువము. భారతీయ సంస్కృతికి మూలభూతములగు నీ మూడు [గ్రంథములును 
సమ(గ్రముగను, సర్యోత్కృష్టముగను నే భాషలోని కవతరించినవో యా భాష 
యదృష్టవంతము. ఆ జాతి యదృష్టవంతము. మన తెనుగు భాషలోనికి భారత, 


శాంతిత్రయము 241 





భాగవతములు మాత్రము మాత్పకల విశిష్టతతోను, బవిత్రతతోను నవతరించిన 
వనుటలో నెట్టి యభ్యంతరమును లేదు. ఒక్కొక్కచో మాతృకల కంటె మిన్నగా 
నవతరించినవి కూడ ననవచ్చును కాని యట్టి గుణములు గల రామాయణమునకు( 
దెను(గుజాతి నోచుకొనలేదు. అట్టిపని చేయుట కొక వ్యక్తి యవతరింపవలయును, 
ఈ యదృష్టము. హిందీ, క గలిగినది. తులసీదాసును, కంబురును 
మహాభక్తులై వారి వాక్కు '(ప్రాశస్యమును బడసినది. నన్నయ, తిక్కన, పోతన 
లవతరించుట మన యదృష్టము. వారు భారత భాగవతముల నవతరింపంేసిరి. 
వైదికధర్మము నుద్దరింపవలెనను భగవత్రేరణముచే నన్నయ, తిక్కన, పోతన 
లవతరించుట మన యదృష్టము. వారు భారత భాగవతముల నవతరింపడేసిరి. 
వైదికధర్మము నుద్దరింపవలెనను భగవత్రేరణముచే నన్నయ మొదట యనువదింప( 
జేయుటకు సమకట్టెను. కాని పూర్తియగుటలో భగవదిచ్చ యన్యథాయయ్యెను. 
అట్టి పవిత్రోద్దేశ్యముతో నారంభింపయబడిన కృతి కభ్యర్హృత వచ్చుట కాశ్చర్యమే 
మున్నది? ఆ పవిత్రోద్దేశ్యము రెండు శతాబ్దముల తరువాత. ట్ట 
తగిన వ్యక్తి కొజకై యింతకాలము వేచియుండవలసి వచ్చెను. (ఆ.మ.భా, పీఠిక, 
సూ తిక్కనార్యునకే పూరించు భాగము దక్కెను. ఆయన పిత్సభక్తియు, దైవభక్తియు, 
నా కార్యమును ట్రేరేపించెను. పిత్రాజ్ఞచే శివ విష్టైెక్య్వమును సందర్శించి తన 
కృతిని హరిహరనాథుని కంకితము చేసెను. అందుకుగాను పవిత్రతను 
సంపాదించుటకై జ్యోతిష్టోమ మాచరించి పునీతుడై తన విజ్ఞానమును (బ్రతిభను 
బవిత్రకార్యమున నుపయోగించి తరించుచున్నా నను విశ్వాసముతో రచింపసాగెను. 
అందువలననే మహాభారతము సర్యోత్తమముగ నవతరించినది. 


ఇంక భాగవతమా! మహాభక్తుండును, బవిత్రచరిత్రుండును, భగవత్రేరితు( 
డునగు పోతనామాత్యుని చేతిలోబడి యవతరించి యభ్యర్హతలువడసెను. 
వ్యాసరచితములగు నీరెండు (గ్రంథములును దద్రచనకు( దగినమహానుభావుల 
చేతులకంది (ప్రపంచ వాజ్మయమున  కలంకారభూతములై వజలినవి, 
రామాయణముపై రెండు (గ్రంథములతో సంస్కృతి విషయమున దులందూగు 
గ్రంథము. రామాయణము కావ్యముగా, నితిహాసముగా నుత్తమము. మణీయు 
భారతజాతి కాదర్శ పురుషులగు సీతారాములు. నాయికా నాయకులుగానున్న 
(గ్రంథము, సీతారాములాంధ్రుల కులదైవములు, వీరాంధ్రదేశములో నివసించి 
యాంధ్రుల కష్టసుఖములను బంచుకొనిరి. వీరు మెట్టిన పవిత్రస్థలము లిప్పటికిని 
మనకు క్షేత్రములుగా నున్నవి. రామాలయముగాని, హనుమదాలయముగాని లేని 
యూరు సామాన్యముగా నుండదు. సేనను రామదండనియు, భజనను 


242 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


రామభజనయనియు విరివిగా. బిలుతుము. సీతయనుపేరు (స్రీలలోను, రాముని 
పేరు పురుషులలోను విరివిగా. గన్పట్టుచున్నాము. తుదకు. బెండ్తిండ్రలో( 

లు oe Mer: 
గటకమునుండి నెట్టారివజకు. 


“ఆనంద మానందమాయెను, మన 
రాము(డు సెండ్లికొడుకాయెను, మన 
సీతమ్మ సెండ్రి కూతు రాయెను” 


అనుపాట వినంబడును. త్యాగరాజుమహారామభక్తుండు. రామదాసు 
మహారామభక్తుండు. రాముని కింత ప్రియమైన జాతియెనను రామాయణము 
సంతరించుటకు(దగిన వ్యక్తి జాతిలో బుట్టలేదు. రామాయణములున్నవి. (వ్రాసిన 
వ్యక్తులున్నారు. కాని తద్రచిత గ్రంథములు భారత, భాగవతముల యభ్యర్హతను 
సంతరించుకొనలేదు. ఇది విషాదకరము. నేటివజణకు. దత్కార్యమున నసమర్జులు, 
క్రీర్తకాయులు, ప్రయోజనాశాపరులు, నహంకారపూరితులు, వివాదపరులు. గర్విష్టులు 
నగువారి చేతులలో రామాయణము పడుట మిగుల శోచనీయము. ముందైనను 
దిక్కన పోతనల (ప్రతిభా సామర్ధ్యమును, బావిత్ర్యమును, మహాభక్తియు, 
వినమతయు, _ నైహికాశాచితారాహిత్యమును గల మహావ్యక్తి యుద్భవించి 
యాకార్యము సంతరింపవలెనని భగవంతుని. (బ్రార్జించుచున్నాను. ఉన్న 
రామాయణములలో (గ్రంథము చిన్నదైనను మొల్లకృతియే యుత్తమ మని నా 
సవినయాభిప్రాయము, కీ. శే. వాసుదాసులుభక్తులే! కాని యందు రసము 
కొజవడినట్లగు పడును. తిక్కన పోతనల రచన పద్ధతినిగాక రామాయణాంధ్రీకరణ 
కర్తలు యథామాతృకముగానో, తద్విరుద్దముగానో రచింప సమకట్టిరి. 


"It (Ramayana has become the property of the whole Indian 
people, and scarcely any other poem in the entire Literary world, has 
influenced the thought and poetry of the Nation for centuries" 
(History of Indian Literature, Dr. Winternetz Vol 1, P. 467). అట్టి 
సార్వజనీన సార్వకాలీనతలును, మహాకావ్యత్వమును గల్గిన రామాయణము మన 
భాషలో నవతరించు(గాక! 


"ఈ కార్యభారము సారస్వత పరిషత్కార్యకర్తలు నాకిచ్చినపుడు మిక్కిలి 
యనుమానముతో నంగీకరించితిని. తిక్కన రచనయు, నేను విమర్శించుటయునా! 
“అపచార” మనితోఛెను. ఈ కృతముగా నైనను దిక్కనార్యుని స్మరణము, 
కల్గుననియు, తద్రచిత (గ్రంథమును సమగ్రముగా బునః పఠనావకాశము 


కల్గుననియు నంగీకరించితిని. ఇదివరలో నీ భాగముపై రచియింపంబడిన రచన 
లేమైన నున్న వేమోయని వెదకితిని, అట్టుండిన నాకు గొంతమార్గము గోచరించి 
యుండును. అట్టివేవియు నాకు లభింపలేదు. విరాటోద్యోగ పర్వములను గూర్చి 
విపులములైన విమర్శనములు కలవు. అట్టు (వ్రాసిన వారెవ్వరును నీ భాగమును 
స్పృశించలేదు. కావున మార్గమును నేనే యేర్బజచుకొనవలసి వచ్చెను. 


244 ; ఆంధ్ర మహాభారతోపన్యాసములు 





౭ 


శ్రీ శారదాయై నమః 


మహాభారత సమీక్ష 
ఆశ్రమవాస చతుష్టయము 
కేశవపంతుల నరసింహశాస్త్రి 


పాండవులు పితృపితామహ (క్రమ'ప్రాప్తమైన సామ్రాజ్యమును జగత్పూజ్యముగా. 
గైకొని యధ్వర ప్రముఖములయిన ధర్మకార్యముల నొనరించుచు, హత పుత్రు6 
డై తమవద్దనున్నయెడ ధృతరా ముని యందు భక్తివినయములు గలిగి మెల 
గుచుండిరి. ధర్మజుడు తమ్ములకును సచివులకును గాంధారీ ధృతర్యాష్టులేమిటను 
నుమ్మలింప కుండునట్లు నడచుకొను(డని యాజ్ఞాపించెను, 


ధృతరాష్ట్రుడు పుత్రశతకమునకై గో కనకాది దానములును బారలౌకిక 
(క్రియలును జేయుచుండెను. ఎందును గొజంతలేని పూర్వవైభవము ననుభవించుచు 
మానసమున( బాండవుల మేలును గోరుచుండును. యుధిష్టిరు. డెన్నండును 
దుర్యోధనుడు చేసిన కీడును దల(పకుండెను. ఇట్టు పడునైదు సంవత్సరములు - 
గడచెను. 


ఒకనాడు: ధృతరాష్టుండు బంధువులను గూర్చి, గద్గదకంఠు.డై నా 
మూలమున గౌరవులకు నాశము వాటిల్లినది. లోభియు6 (గ్రూరు(డును, 
జాతిద్రోహియునైన జడుని రాజునుగా.జేసితిని. భీష్మాదుల పలుకుల 
నాదరింపకపోయితిని. అంతయు నంతశ్ళల్యమై బాధించుచున్నది. ధర్మజా! నీవు 
నా సుఖమున కెట్టి కొజ(తను గలుగనీయవు. నీ చనువువలన౦ బెక్కు దానధర్మముల 
నాచరించితిని. పాంచాలికిం గీడుచేసిన యధముల నిర్టించి నీవు రాజ్యమును 
గొంటివి. నా కొడుకుల కింకం జేయవలసిన దేమియు లేదు. నా శరీరమును 
బవిత్రముగా గావించుటకై తపస్సును జేసికొందు ననుమతింపుమని పల్కెను. 


అంబికేయు(డు వానప్రస్టుడ నయ్యెద నన యుధిష్టిరుండు దుఃఖితుండై నీ 
విట్లు గూఢముగా దురపిల్లుచు దుష్కరమైన పనికి. బూనిన, నీవు లేని రాజ్యము 
నా కేల యని పలికెను. వ్యాసుండు ప్రత్యక్షమై. ధృతరాష్ట్రుడు చెప్పినట్టు 


ఆశ్రమవాస చతుష్టయము 245 


చేయుము. గాంధారికిని నిదియే వాంఛితము. పూర్వరాజన్యుల మార్గమున. 
జనుటయితనికిశ్రేయము. విచారమువిడిచి యానతిమ్ము, వినయ సంభావనములచే 
వీరి వగల( బాపి శుశ్రూష గావించితివి. ఇంక బోనిమ్ము' అని పలుక ధర్మజు. 
డు మారాడ నోడి యనుమతించెను. 


పిమ్మట నాశమవాసమున కేంగనున్న ధృతర్మాష్టుండు పాండవా(గ్రజు 
నేకాంతమునకు( గొనిపోయి రాజనీతి విశేషముల బోధించెను. పౌరులను రావించి 
తాను వనస్టుండగుటకు వారి యనుమతినింబడసెను. కార్తిక కృష్ణ పాడ్యమినా(డు 
గాంధారీ సహితముగా వల్కలములు ధరించి యాజకు లగ్నులను గొని ముందు 
నడువ నగరు వెడలెను. కుంతి వలదని వారించుచున్న ధర్మతనయునకు నచ్చ 
జెప్పి గాంధారీ ధృతర్మాష్టుల శుశ్రూషకై వారి ననుసరించెను. విదుర సంజయులు 
వారితో! జనిరి. 


ధృతరాష్ట్రుడు కురుక్షేత్రమును జేరి శతయూపాశ్రమ (ప్రాంతమున వాన 
ప్రస్థ ధర్మములను నడుపుచుండెను. నారదు(డువచ్చి తత్తపోవనమహిమను, 
ధృతరా ముడు సుగతి బొందు కాలపరిమితిని జెప్పిపోయెను, (శతయూపు(డు 
కేకయ వంశమునకు జెందిన రాజర్షి ఇతండే ధృతరాష్ట్ర నాహ్వానించెను,) కొంత 
కాలము గడచిన పిమ్మట. బాండవులు పితరులను దలచి వారు మృతి నొందక 
ముందు మరియొకసారి చూడందలంచినవారై శతయూపాశ్రమమునకు వచ్చిరి. 
యోగియై తిరుగుచున్న విదురుడు తన తేజస్సును యుధిష్టిరునందు. (బ్రవేశింప( 
జేసి దేహమును విడిచెను. 


వ్యాసుడు సైత మిచ్చటికి వచ్చి ధృతర్మాష్ట్రాదులను గంగాతీరమునకు( 
గొనిపోయి తన మహిమవలన యుద్దమృతులైన వారిని. (బ్రత్యక్షము6 గావించెను. 
అందణును బంధు సమాగమ సౌఖ్యమునం దేలిరి. ఆ యద్భుతములను గాంచి 
తృప్పులైన ధృతర్మాష్ట్రాదులు తిరిగి యాశ్రమమునకు వచ్చిరి. పాండవులు నెల రోజు 
లుండి హస్తినాపురమును( జేరిరి. 


మటి రెండు సంవత్సరముల పిమ్మట నారదుడు వచ్చి కుంతీసహితముగా 
గాంధారీ ధృతరా(ష్టులు కార్చిచ్చున దగ్గులై మరణించిన వార్తను బాండవులకు( 
దెలిపెను. దుఃఖితుండై యుధిష్టిరుండు సర దిలోదకము లొసంగును. ముప్పది 
యైదు వత్సరములు చన్న పిదప హస్తినలో నుత్సాతములు పుట్టెను. హలధర 
చ(క్రదరులు తప్ప te నొకరి నొకరు చంపుకొని మడిసిరన్న వార్త 
యుధిస్టిరునికిం దెలిసె 


246 2. ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


నారద విశ్యామిత్రులొకప్పుడు శ్రీకృష్ణ సందర్శనార్థమై ద్వారకకు రాంగా, 
విధిప్రేరితులైన వృష్ణికుమారులు సాంబుండనువాని కంగనావేషమువేసి, మునుల 
కెదురుపోయి మహాత్ములారా! యిది బబ్రుని భార్య, దీనికి సంతానము కల్లునా? 
యని ్రల్నించిరి. మునులాగ్రహించి యాదవ క్షయాపాదకమైన ముసల మీ 
సాంబుని గర్భమున. బుట్టునని శపించి తిరిగిపోయిరి. సాంబుని కడుపున 
ముసలము పుట్టెను. యాదవులు వసుదేవునకు( దెలుప నతండు విధివిలాసమునకు 
వగచి దానిని. జూర్లముచేసి సముద్రమున గలుపుండని యాజ్ఞాపించెను. 


ద్వారక యందును మహోత్సాతములు పుట్టెను. శ్రీకృష్ణుడు 'యాదవక్షయము 
కానున్న విషయమును దన దివ్యబుద్దిని (గ్రహించి మజునాండు సము(ద్రతీరమున 
జాతర యని చాటింపించెను. ఆ రాత్రి నిద్రించిన యాదవు లందజికిని స్వప్నమున 
మృత్యుదర్శన మయ్యెను. మరునాం. డుదయమున( బుత్రమిత్ర కళత్రయుతులై 
భక్ష్యభోజ్యమాంస మర్యాదలతో సముద్రమును జేరిరి. తినియు6 ద్రావియు నుల్ల 
సము లాడుచున్న యాదవబ్బందమున. బరస్పర కలహము రేగెను. యదువృష్టి 
భోజాంధకులు నిర్నిమిత్తములైన యా(గ్రహములు వహించి. ముసల చూర్షమువలన 
మొలచిన ముయ్యంచుల తుంగతోC గొట్టుకొని యెల్లరును మడిసిరి. గోవిందుండు 
వారించుటకు శక్తుడై యున్నను విధి కెదురుే పయ నిష్టపడక యుపేక్షించెను. 
రణసంకులతలో( బడని దారుకుండును, బభ్రుండును, శ్రీకృష్ణుడును గలిసిపోయి 
బలభద్రుని గాంచిరి. అర్జునుని ద్వ్యారకకుం దోడ్కొని రమ్మని కృష్ణుండు దారుకుని 
హస్తిపురికి. బంపెను. బభుండు బోయెచే హతుండు కాలా (స్రీజనము నిండ్లకు( 
జేర్చివత్తు నిచ్చటనే యుండుమని బలరామునికిం జెప్పి కృష్ణుండు ద్వారకకు 
బోయెను. 


కురుయాదవ సంక్షయమువలనం దనకు వైమనస్యము గలిగిన దనియు, దా 
నింక ద్యారకయందు నిలువలే ననియు, నర్జునుండు వచ్చి యాదవుల యోగ 
క్షేమము లరసికొనుననియు( జెప్పి వసుదేవునికి నమస్కరించి శ్రీకృష్ణుడు 
బలరాముని చెంత కరిగెను. బలభ(ద్రుండు శేషావతారమును ధరించి. యుదధిలో 
మునిగాను. శ్రీకృష్ణుడు తన యవతారమున( గావలసిన పనులన్నియు 
ముగియుటను దలంచి, యోగశక్తిచే. దనువు విడుచువా(డై యొక వృక్షము(క్రింద( 
బరుండెను. ఒక వేటకాండు కృష్ణుని దేహమును జింకయని (భ్రమించి బాణము 
వేసెను. తను విముక్తి నిమిత్త మట్టు చేకూర శ్రీకృష్ణుడు తన భౌతిక తానును 
విడిచి వైకుంఠమున కేగాను. 


| ఆశ్రమవాస చతుష్టయము ' 247 


దారుకు(డు విన్నవింప దుఃఖితుండైన యర్జునుండు ద్వారకకు జేరిన తోడనే 
వసుదేవుడు మరణించెను. దేవకీ ్రభృతులన్నిని. (బ్రవేశించిరి. అర్జునుండు 
సముద్రతీరమునకు వెళ్ళి వెదకుచుండ బలరామకృష్ణుల కళేబరములు కనుపించెను. 
విధివైపరీత్యమునకు( జేయునదిలేక దుఃఖాక్రాంతుండై వారి కన్ని సంస్కారమును( 
జేసెను. మయజునాండే ద్వారకయుదధిని మును(గనుండుటచే రామకృష్ణుల మరణ 
వార్తను దెల్పక (స్తీ బాల వృద్ధ సహితముగా నెల్లవారిని దెల్లవారులోపల ద్యారక 
నుండి తరలించుకొని పోవుచుండ మార్గమధ్యమున బోయలు. వచ్చి 
యాదవాంగనలను, సొమ్ములను దోయకొనిరి. విస్మితుడైన యర్జునుండు 
రామకృష్ణుల నిర్యాణము నెజింగింప రుక్మీణీ ప్రభృతులగ్నినిం బ్రవేశించిరి. 


అర్జునుడు గంగాతీరమున నున్న వేదవ్యాసుని చెంతకుంబోయి బోయలవలన 
జరిగిన పరాభవమునుం దన నిర్వీర్యతను విన్నవించెను. మునిశాపమును, శ్రీకృష్ణు 
డు వైకుంఠమున కేగుటయు నట్టి సంఘటనమునకు(. గారణము లని చెప్పి 
వ్యాసుడోదార్ప నతని యుపదేశమును (గ్రహించి హస్తినకుంబోయి క దన 
పోయినపని తెజగును విన్నవించెను. | 

మౌసలాహవ కృష్ణ నిర్యాణ వ్యాసోపదేశములను విన్న యుధిష్టరుడు కర్మ 
త్యాగమును జేయందలయథలా నర్జును(డును దానికే పూనెను. అప్పు డజాతశత్రు. 
డు భీమాదులను బిలిపించి తన పూనికను దెలుప వారును మహాప్రస్థానమునకు( 
గడంగిరి. ఈ విశేషమును యుయుత్తున కెటింగించి రాజ్యతంత్రమును నడుపు 
నుపాయముల బోధించి పరీక్షిత్తు నభిషిక్తుజేసెను. సుభద్రను రావించి 'నీ 
మనుమడు కురుభూభారోద్యహు(డైనా(డు. యాదవవంశ శ్రేష్టుడైన వజ్రానికి 
నింద్రప్రస్థ్ర రాజ్యమును గౌరవ పురస్సరముగా నిచ్చినాను. (వజ్రా. డనిరుద్దుని 
కుమారుండు). ఈ రెండు కాపురములను రక్షించుకొను భారము నీది యని చెప్పి 
సుభద్ర తమ వెంట బయలు దేరకుండునట్టు చేసెను. 


కృపాచార్యునికి( బరీక్షిత్తును శిష్యునిగా నప్పగించి, పౌరజానపదులకు( దమ 
'ప్రస్తానమును బరీక్షిత్తురాజుగా నుండుటయు నెజుకపజచి వారి యనుమతినిః 
బడసెను. ప్రస్థానయాత్ర సాగించి జ్యేష్టానుక్రమముగా నడచుచున్న వారివెంట 
నొక శునకమును బోవుచుండెను. ఉపవాస (వ్రతపరులై భాగీరథికి. జని యచ్చటి 
నుండి బ్రాజ్ముఖముగా నడచి సముద్రతీరమును జేరిరి. 


అచ్చట నగ్నిదేవుండు ప్రత్యక్షమైయింక నీ దగ్గణనుండందగదని గాండీవిచే 
గాండీవమును సముద్రమున వేయించెను. అది వరుణుని జేరుకొనెను. పిమ్మట. 


246 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


బాండవులు దక్షిణాభిముఖులై సముద్రతీరము వెంబడి వచ్చి ద్వారక మార్గముగా 
హిమాలయమును దా(టి మేరునగ సమీప భూమికి. జేరిరి. యోగసాధన పరులై 
సత్వరముగా నడుచుచున్న వారిలో యోగశక్తి సడలి (ద్రౌపది నేలంబడి విగత జీవిక 
యయ్యెను. పిమ్మట సహదేవ నకులార్జున భీములును నట్టే పడి ప్రాణములు 
విడిచిరి. శునకము మాత్రము యధిష్టిరు ననుగమించుచుండెను. 

ఇంద్రుడు దివ్యరథమును గొని ధర్మజుని కెదురుగా వచ్చి స్వర్గమున 
కాహ్యానించెను. శునకమును సయితము రానిచ్చినచో స్వర్గమునకు వత్తు నని 
పట్టుబట్టిన యుధిష్టిరు మనళ్ళుద్ధికి సంతసించి సారమేయ రూపము వీడి ధర్ముం 
డు ధర్మరాజును దీవించెను. యుధిష్టిరుండు స్వర్గమునకు( జనెను. 


దేవమునుల యాజ్ఞచే నొక(డు ధర్మజునికి. దనవారిని. జూపుచుండ 
దుర్యోధనుని స్వర్గవైభవమును జూచి విమనాయమాను(డై తమ్ములను జూపుమని 
యడిగెను. దేవదూత నరకమునకు. గొనిపోవ నచ్చట నా(క్రందించుచున్న 
కర్ణార్దునాదులను గాంచి మిక్కిలి దుఃఖపరవశు(డై తమ్ములు ' నరకము 
ననుభవించుచుండ నా కేటి స్వర్గము? నే నచ్చటనే యుందు ననెను. 


ఇంద్రుడు వచ్చి కల్పితమైన నరకము నంతర్జానము6 గావించి నరకఫలమతి 
స్వల్పమగుటచే ముందు దాని ననుభవించి యిప్పుడు నీ తమ్ములు స్వర్గమున 
నున్నారు. రమ్మని గంగావగాహనము. జేయింపగా యుధిస్టిరుండు మానవత్వ 
వాసనలను విడిచి దేవభావము నొందెను. పిమ్మట నింద్రుం డతనికి6 దేవత్వము 
నొందిన స్వజనులను( జూపెను. 


నరనారాయణులుగా మాటిన కృష్ణార్ణునులను, నాదిత్యులలోం గలిసిన కర్టుని, 
మరుద్గణమున. జేరిన భీముని నళ్వినీ దేవతల చెంతనున్న నకుల సహదేవులను, 
లక్ష్మీరూపమున నున్న (ద్రౌపదిని, వసు ప్రభృతులం గలిసిన భీష్మాదులను, బాండు 
రాజును6 జూచి, యుధిస్టిరుండు ధర్మునియందు. జేరి శాశ్వతభావము నొందెను. 
ఇది యాశ్రమవాసాది చతుష్టయమునందలి కథాసం[గ్రహము. 


పర్వసమన్వయము 
సంస్కృత భారతము దేశమునందలి వివిధ ప్రాంతములలో దొరుకుటయు, 
భాగములు శిథిలములగుటయు మున్నుగాగల కారణములవలన. బరిశోధకులు 


పాఠభేదముల నుగ్గడించి ముద్రింపించిరి. (క్రీ.శ. 1882-90 ప్రాంతమున గలకత్తాలో 
నొక (ప్రతి ప్రతాపచంద్రరాయ్‌ సంపాదకత్వమున ము(ద్రింపంబడెను. ఇప్పటి కెను( 


ఆశ్రమవాస చతుష్టయము 249 


బది సంవత్సరముల (క్రింద జెన్నపట్టణమున నొక ప్రతి తెలుంగు లిపిలో 
ము(ద్రితమయ్యెను. వావిళ్ళ వారును దెలుగులిపి భారతమును (బ్రకటించిరి. 
కుంభకోణమునందలి పండితులు పరిశోధించిన (ప్రతి దేవనాగరిలిపిలో క్రీ. శ 
1906లో బొంబాయి నగరమున ముద్రింపంబడినది ఇది (ద్రావిడ ప్రతి. మజియొక 
బొంబాయి ప్రతి కలదు. 1932 లో స్వాధ్యాయ మండలి ప్రతి ప్రకటితమైనది. 
భండార్కర్‌ పరిశోధనాలయము వారి సమగ్ర పరిశోధనాత్మకమైన (ప్రతి శాంతి 
పర్వము వజకే ముద్రితమైనది. తక్కిన భాగ మికముందు( (బ్రకటింప(బడవలెను. 


ఇట్లు మనకు లభించుచున్న ప్రతులలో బరస్పర భేదములు కలవు. ఆశ్రమ 
వాసిక పర్వమున6 గలకత్తా బొంబాయి ప్రతులు 39 అధ్యాయములను జూపుచుండ 
ద్రావిడ ప్రతి 41 అధ్యాయములను జూపుచున్నది. మౌసల పర్వము కలకత్తా 
బొంబాయి (ప్రతులలో 8 అధ్యాయములుగా నుండ ద్రావిడ ప్రతిలో 9 అధ్యాయము 
లయినవి. స్వాధ్యాయమండలి (ప్రతి యాశ్రమవాస, మౌసల, మహాప్రస్టానిక 
స్వర్గారోహణ పర్వములందు వరుసగా 39, 8, 3, 5 అధ్యాయములను జూపు 
చున్నది. ఇట్టన్ని ప్రతులయందును నేదియో యొక భేదము కానవచ్చును. 


ఆశ్రమవాసము:- పర్వసం[గ్రహపర్వమున యుధిస్టిరుండు 
శతయూపాశ్రమమునకు వెళ్లిన విషయము సూచింపంబడలేదు. [గ్రంథమునందు 
మాత్రము పాండవులు పితృదర్శన లాలసులై సపరివారముగా నాశ్రమమున 
కే.గుటయు, యుద్దమృతులను గనుగొనుటయు, వ్యాసుని సందర్శించుటయు 
మున్నగు నంశములు విపులముగా వర్షింపంబడినవి. ధృతరాష్టుండు చూచిన 
యద్భుత దృశ్యమును పాండవులు సైతము చూచుట బాగుండునని యర్యాచీను 
లీ భాగమును గల్పించి యుందురని కొందు విమర్శకులు తలంచిరి. “యత్ర 
ధర్మం సమాశ్రిత్య విదురః సుగతిం గతః” అని పర్వసం[గ్రహ పర్వమున నున్నది. 
విదురుడు యోగమహిమచే( దన తేజస్సును ధర్మరాజునందు. బ్రవేశింప6 జేసి 
శరీరమును విడచెను. ఇది యుధిష్టిరుండు శతయూపాశ్రమమునకు వెళ్ళినచో 
నెట్టు జరుగును? ధర్మం అనంగా ధర్మదేవతయని యర్థము. జెప్పుదుమేని దానికి. 
దగిన గ్రంథము లభ్యము కాలేదు. పర్వసంగ్రహమునకు యుధిష్టిర శతయూపా శ్రమ 
గమనము ముఖ్యముగామి సూచింపంబడలేదనియు, విదురదేహత్యాగము 
ముఖ్యమగుటచే సూచింప(బడిన దనియు, నీ సూచనముచేతనే పాండవులాశ్రమస్థ 
పితరులను జూడంబోయిన యంశమాక్షిప్త మగుననియుదలంచితిమేని నిది 
కల్పితమని చెప్పువారి విమర్శనము నిరాధార మని తేటపడంగలదు. 


250 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


పుత్రదర్శన పర్వకథను జనమేజయుడు నమ్మకపోంగా వ్యాసుడు వచ్చి 
జనమేజయునికిం బరీక్షిత్తును, శృంగిని, శమీకుని( జూపి యనుమానమును దీర్చెను. 
ఈ కథాంశము సంస్కృతాంధ్ర పర్వసం[గ్రహములం దెచ్చటను సూచితము 
కాలేదు. నన్నయభట్టు లెక్క (ప్రకారము 1106 శ్చోకములుండవలసిన యాశ్రమవాస 
పర్వమున ్టోకసంఖ్య భేదించుచున్నది. జనమేజయునికి వ్యాసాను (గ్రహలబ్దమైన 
పరీక్షిద్దర్శనము తిక్కన భారతమున లేదు. కావున నీ భాగము పప్రక్షిప్త మనుటకు 
వీలున్నది, 

మౌసలపర్వము: ఇది యెనిమిదధ్యాయములు గల పర్వము. పర్వసం(గ్రహ 
పర్వము 320 శ్లోకము లుండవలెనని చెప్పుచుండగానే ప్రతియందును 300కు 
మించిలేవు. కథాంశములు సంస్కృతాంధ్రములం దొక్కరీతిగనే యున్నవి. పర్వ 
సంగ్రహ పర్వమున నాశ్రమవాసిక పర్వమునందే నారదుండు ధర్మరాజునకును 
వృష్ణివినాశమును గుణించి చెప్పినట్టున్నది. 


దదర్శ నారదం యత్ర ధర్మరాజో యుధిష్టిరః 
నారద శైవ శుశ్రావ వృష్ణీనాం కదనం మహత్‌ 
ఏత దాశ్రమవాసాఖ్యం పర్యోక్తం మహ దద్భుతమ్‌” 


తెనుంగు భారతమునందలి పర్వసం[గ్రహమునందు సైత మాృశమవాసాం 
తర్షతముగానే “పాండవులు నారదునివలన నిఖిల యాదవ వ్యసనం 
బెటుంగుటయు” నని యున్నది. ఇచ్చట సంస్కృతాంధ్ర భారతములు రెండింటను 
బర్వసం[గ్రహ పర్వమునకును (గ్రంథములకును బొత్తుకుదురుట లేదు. శ్రీకృష్ణులు 
తప్ప యాదవు లందజును మరణించినట్లు యుధిష్టరుడు కర్ణాకర్షిగావినెను. 
జరిగినదియు నంతే. 


దారుకుడు హస్తిపురికి వెళ్ళి చెప్పిన పిమ్మటనే యర్షును(డు ద్వారకకు 
వచ్చెను.' ఇది సంస్కృతాం[్రములు రెండింటియందును నున్నది. నారదునివలన 
ముందుగానే వినియున్నచో దారుకుండు వచ్చుదాంక హస్తిపురికి నాటు బాటమీ. 
దం జిన్న రథముతో వచ్చెను. అర్జును డె ట్రేగినో తెలియదు. ద్వారకకు వెళ్ళి 
యాదవుల నోదార్చి, తరువాత మృతుండైన వసుదేవుని కగ్ని సంస్కారకృత్యమును 
జేయించి పిమ్మట సము(ద్రతీరమునకు( బోయినాండర్దునుండు. అచ్చట వెదుకంగా 
వెదుకంగా రామకృష్ణుల కళేబరములు కనంబడినవి. అప్పుడు వాని కన్ని 
సంస్కారమును జేసినాండు. ఇంత కాలవిలంబమైనను కళేబరములు చెడలేదు. 
రామకృష్ణుల మరణవార్త ద్వారకావాస జనులకును దెలియలేదు. 


ఆశ్రమవాస చతుష్టయము "251 


ఇచ్చట యోగమహిమగల శరీరములగుటచే నట్టుచెడకయుండె నని 
యూహింపవీలగుచున్నది. బలరాముడు కృష్ణుని యెదుటనే ప్రాణములు విడిచెను. 
కృష్ణుడే బలరాముని కలేబరమున కన్ని సంస్కారము నేల చేయలేదో! రామకృష్ణుల 
శరీరములు గన్నులతో జూచిన గాని యర్షునుడు నమ్మ(డనియు నతని 
చేతులతోనే తమ శరీరములకు సంస్కారము జరుగవలయుననియు(దన 
నిర్యాణమునకు వ్యవధిలేకుండుటయు( గారణముగా నట్టు శ్రీకృష్ణుడే చేసియుండు 
ననియు మాత్రమూహింప వీలగుచున్నది. 


భాగవతము నందు 


“హరి(జూడన్‌ నరు€ డే6గినాండు నెల నేండయ్యెంగదా! రారు కా 
నరు లెవ్వారును, యాదవుల్‌ సమదలోలస్వాంతు లీ వేళ సు 
స్థిరులై యుండుదురా? మురారి సుఖియై సేమంబుతో నుండునా? 
యెరవై యున్నది చిత్తమీశ్వర కృతం బెట్లోకదే మారుతీ!” 


అని ధర్మరాజు దుర్నిమిత్తములంగని చింతిల్లి నట్టున్నది. భాగవత కథాను 
సారముగా నర్జునుండు యాదవ వ్యసనముకన్న ముందే ద్వారకకు( బోయి కృష్ణ 
నిర్యాణ సమయమున సన్నిహితుండై యుండెను. భాగవత కథ పర్వసం(గ్రహమును 
సమర్థించుచున్నది. భారత గ్రంథము భిన్నముగా నున్నది. 

ద్వారక సముద్రమున మునుంగుట సుప్రసిద్దమైనను బర్వ్ససం[గ్రహ పర్వము 
పేర్కొనలేదు. “సవృద్ధబాల మాదాయ ద్వారవత్యా స్తతో జనమ్‌" అని మాత్రమున్నది. 
దీనికి. గారణము యాదవుల నింద్రప్రస్థమునకు. జేర్చుటయే గాని ద్వారక 
సముద్రమున మునుగుట హేతువు కాదని విమర్శకులు తలయిరి. మౌసల 
పర్వము బహుపురాతన కాలమునందే రామకృష్ణుల ప్రభావ ప్రదర్శనార్థమై (ప్రక్షిప్తమైన 
దనియు, వ్యాసరచిత భారతమున బర్వసం(గ్రహములో నున్నట్లు యాదవ వ్యసన 
ఘట్ట మాశ్రమవాస పర్యాంతర్గతముగానే యుండి యుండు ననియు వారి భావన 
పర్వసం[గ్రహ పర్వపరీక్షతో (గ్రంథమునందలి భాగములను వడంబోయ నారంభించినచో 
. బహుళములై కథాంశములు ప్రక్షిప్తప్రాయము లగును. అట్టు (ప్రక్షిస్తములే యధికముగా 
నున్నవని యాధునిక విమర్శకు లందణును దలంయయచున్నారు. ఇట్లు. మౌసలము 
క్రష్టమన్వయముగల పర్వము, తిక్కన దీని నేకాశ్వాస పర్వముగా రచించెను. 


మహాప్రస్థానిక పర్వమునందలి శునకవృత్తాంతము పర్వసం[గ్రహ సూచితము 
కాదు. యుధిస్టిరుండు మృతులయిన పత్నీ సహోదరులను విడువంగలను గాని 
(బ్రదికియుండి వెంటవచ్చుచున్న శునకమును విడువజాలనన యిం(ద్రునితో 


252 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


వివాద పడిన యంశయు పర్వసం[గ్రహపర్వ సూచన ననుసరించి స్వర్గారోహణ 
పర్వమున నుండవలెను. కాని యిది యెట్లో మహాప్రస్థానిక పర్వమున కెక్కినది. 
320 శ్లోకములుండవలసి యుండంగా 120, 109, 110, సంఖ్యలను దెలుపు పర్వ 
సంగ్రహ పర్వము కలకత్తా బొంబాయి (ప్రతులు చూపుచుండుటచే నిచ్చట 
గ్రంథము తారుమా రైనట్టు గోచరించును. మహాప్రస్థాన స్వరూపమును మనుస్మృతి 
యిట్లు వివరించెను. 

“అపరాజితాం ప్రవాసాయ వ్రజే ద్దిశ మజిహ్మగః 

అవిపాతా చ్చరీరస్య యుక్తో వార్యనిలాశనః” 


చికిత్స చేయనలవికాని వ్యాధి వచ్చినపుడీశాన దిక్కు మొగమై పోవుచు 
యోగనిష్టుండై జల వాయు భక్షణము చేయుచు శరీరము నేలంగలియు వణుకును 
మహాప్రస్థానమును జేయ వలయు నని యర్థము. 

స్వర్గారోహణపర్వ ము: మహాప్రస్థానికమువలెం దెలుగున నిదియు నేకాశ్వాస 
పర్వమే. మూలమున దీనియందయిదధ్యాయములు గలవు. హరివంశాంతర్గత 
భారత (శ్రవణ విధ్యధ్యాయమును. జేర్చుకొన్న ప్రతు లాజధ్యాయముల పర్వమునుగా 
దీనిని. (బ్రకటించినవి. శునకవృత్తాంతము దీనియందుండవలసియుండగా( 
బూర్వపర్వమునందే చేర్చబడి యుండుటచేత నిచ్చటను బర్వసం[గ్రహ పర్వ 
(గంథభాగములకు( బొత్తు కుదురుటలేదు. తెలుంగు పర్వసం[గ్రహము. “కర్లు 
నరక ప్రాప్తియు. దన్మోక్షణంబును, స్వర్గంబున భారత వీరుల సంగమంబును, 
గర్మ పరిపాకోపభాగంబు ననువృత్తాంతంబుల నొప్పి యిన్నూరు శ్లోకంబులు' గలిగి 
పదునెనిమిదవ పర్వంబై స్వర్గారోహణంబు నాయరలె” నని యున్నది. సంస్కృత 
పర్వసంగ్రహమున గర్జుని నరకప్రాప్తిని గుజీంచిన ప్రశంసయే లేదు. అందజితో. 
బాటు గర్జుని పేరును గలదు గాని యతని నరకమునకు. (బ్రత్యేకతలేదు. 
తిక్కనయు. గర్గుని నరక (ప్రాప్తిని విశేషించి వర్షింపలేదు. కాంగా దెలుగు పర్వ 
సం[గ్రహమున నీయంశమెట్లు చేరినదో చిత్రముగా నున్నది. తిక్కనకు. బూర్వమే 
పై యంశము నన్నయ ప్రణీత భాగమున నున్నచో నేల విపులీకరింపండు? 
యుధిష్టిరునికి( గర్జు డన్నయని విదితమైన పిమ్మట నతని యాత్యంతిక నరకవర్లన 
మనుచిత మని వదలివేసెనా? ఏమైనను నమూలమును ననుచితమునైన యీ 
వర్లనము తిక్కన భారతమున లేదు. 


వ్యాసభగవానునిచే. (బ్రణీతమైన భారత గ్రంథముయొక్క నిజస్వరూపమూ 


ఆశ్రమవాస చతుష్టయము 253 


హకందనిది. బహు పురాతనకాలమునందే సంప్రదాయగతములైన యుపాఖ్యాన 
ములందు. జేరినవి. వివిధ ప్రాంతములందలి భాగములను జేర్చుటచేతనే యది 
భారత సంహితయైనది. (సంహిత యన నొక్కచోం జేర్చంబడిన భాగములు గల 
(గ్రంథము. ఉదా:- బుక్సంహిత, యజుస్పంహిత మొదలయినవి). పర్యానుక్రమణిక 
మా(త్రమే వ్యాసరచితమై యుండును. పర్ప్వసం(గ్రహపర్వము సంహితాకారుల చాతుర్య 
విలసితమేయని విమర్శకులు తలంయచున్నారు. పర్వసంగ్రహము పుట్టు నాటికే 
యితరుల రచనలు భారతమునం. దెక్కినవి. తరువాతం బర్వసం[గ్రహమెంత 
త్రోసినను మొండిచుట్టములై చేరిన (ప్రక్షిప్తములును గలవు. కనుకనే మనకు 
లభించుచున్న సంస్కృత ప్రతులలో నిన్ని మార్పులు కానవచ్చుచున్నవి. 
తిక్కనకుదొరికన ప్రతి నేటి యుత్తర దక్షిణ దేశప్రతులకు మధ్యగానుండిన 
విలక్షణ ప్రతియని పరిశోధకులు తలంచుచున్నారు. 


భాషాంతరీకరణశిల్పము 


స్వతంత్రరచనముకన్నను భాషాంతరీకరణమున( గ్రేశమెక్కువ, ఉభయ కవి 
మిత్రుడైన తిక్కయజ్య మాతృకలోని యర్థములను మాత్రము (గ్రహించి 
యనువాదమున( దెలుంగుభాషా సంప్రదాయములను విలసిల్లంజేసినాండు. భారత 
కవులు సర్వకవితాలక్షణములందువలెనే భాషాంతరీకరణమునందు( దరువాతి 
వారికి మార్గదర్శకులు. 


తిక్కన విరాటపర్వాదిగా నవలంబించిన భాషాంతరీకరణ పద్దతులను జివరి 
భాగముకదా యని జాజువిడువక యాశ్రమవాసాది చతుష్టయమునందును నడపెను. 
అనౌచిత్యమును బరిహరించి యౌచిత్యమును బాటించి పాత్రములు పరస్పరము 
సంభాషించుచున్నట్టు నాటకరచనాశిల్పమును, రసానుకూలమైన రీతులను శెలిలో 
నిముడ్చుట తిక్కన యుద్దిష్టవిషయము. ఈ గుణము పూర్వపర్వములందువలెనే 
యిచ్చటను బ్రతిఫలించుచున్నది. ఈ పర్వములు చిన్న వగుటచేత నంతగా 
గుదింపులును మదింపులును జరుగలేదు. ఆశ్రమవాస పర్వకథ మూలమునందు 
సైతము స్వతస్ప్సిద్దమైన నాటకతత్త్యము కలిగియుండుటవలన6 బాత్రముల 
చిత్తవృత్తులను వివరించుపట్లః దప్ప కథాంశములను గుంచించుట కాని ప్రస్తరించుట 
గాని యంతగా జరుగలేదు. 


ఒక్క భాగము మాత్రము విడువ(బడినది. సంస్కృత భారతమున జనమే 
జయుండ ధృతర్మాష్ట్రాదులకు గల్గిన పుత్రదర్శన పర్వమునందలి యద్భుతమును 
నమ్మక, భగవంతుండైన వ్యాసుండు మృతుండైన మా తండ్రిని నాకు( జూపి యను 


254. ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


గ్రహించినచో నానాటి సంఘటన సత్యమని భావింతు నని వైశంపాయనునితో 
ననెను. అప్పుడు వ్యాసు(డు వచ్చి పరీక్షిత్తును, నతనికి శాపమిచ్చిన శృంగిని, నతని 
తండ్రి శమీకుని సయితము చూపి దన మహిమను బుజువు చేసుకొన వలసినవా( 
డయ్యెను. జనమేజయ ఉవాచ:- 

“మమాపి వరదో వ్యాసో దర్శయే త్పితరం యది 

త ద్రూప వేష వయసం శ్రద్దాద్యాం సర్వమేవ తే 

ప్రియం మే స్మాత్‌ కృతార్థశ్చ స్యా మహం కృతనిశ్చయః 

ప్రసాదా దృష్టిముఖ్యస్య మమ కామః సమృధ్యతామ్‌.” 

సౌతిరువాచ: 

“ఇత్యుక్తవచనే తస్మిన్‌ నృపే వ్యాసః ప్రతాపవాన్‌. 

ప్రసాద మకరో ద్దీమాన్‌ ఆనయచ్చ పరీక్షితమ్‌ 

తత స్తదూప వయస మాగతం నృపతిం దివః 

శ్రీమంతం పితరం రాజా దదర్శ జనమేజయ; 

శమీకం చ మహాత్మానం పుత్రం తం చాస్య శృంగిణమ్‌ 

అమాత్యాన యే బభూవుళ్చ రాజ్ఞ స్తాం శ్చ దదర్శహ.” 

ఇది పర్వసం[గ్రహ పర్వమున సూచింపంబడని కథాంశము గనుక (ప్రక్షిప్తమై 
యుండునని విమర్శకులభిప్రాయపడిరి. ఆశ్రమవాసపర్వమునందలి 34, 35 
అధ్యాయములందు జనమేజయుని సంశయములు తన్నివారణములును వర్షింపం 
బడినవి. వానిని. దిక్కన యనువదింపలేదు. తిక్కనకు దొరికిన ప్రతి యందు. 
బై రెండధ్యాయములును లేకుండెనని సమర్థించుటకంటె రసజ్ఞశేఖరు(డైన తిక్కన 
జనమేజయునికి న్యూనతాపాదకమైన యా నీరసభాగము ననువదింపక విడిచెననుట 
లెస్స. పరీక్షిత్తును దర్శించుట న్యూనతాపాదక మెట్టగునని శంకించుట కాక 
వ్యాసుండట్టు చూపినంగాని నేను యుధిష్టిరాదులకును ధృతరా[ష్టాదులకును గలిగిన 
బంధు దర్శనమును నమ్మ(ణజాలం ననుటలోనే యా నీరసబీజము కలదు. 


భారత శ్రవణ విధిరూపమైన యధ్యాయము హరివంశాంతర్గతమైనను భారతము 
చివరి భాగమున నతుకణశుడినది. దానిని సైతము తిక్కన తెనింగింప _లేదు. 
నియమనిష్టలతో మహాభారతమున జదివి తదంగములుగా జపహోమాదులు 
చేయుట మున్నగు నంశములుగల విధిరూపాధ్యాయము సంస్కృత భారతమునకే 
సంబంధించిన విషయము. తెలుంగు భారతము ధర్మజ్ఞానమును గావ్యానందమును 
మాత్రము ప్రసాదించుట కుద్దిష్టమై యుండుటచేత. బారాయణవిధిని. దెలుపు 
భాగమవసరము లేదని కాంబోలు దానిని విడిచెను. 


ఆశ్రమవాస చతుష్టయము 255 


ముప్పదితొమ్మిది యధ్యాయములును దాదాపు పదకొండు వందల 
శ్లోకములును గల యాశ్రమవాస పర్వమును రెండాశ్వాసములలో 356 పద్యములతో 
ననువదించినాండన్నచో రసస్పర్శలేని బహుళమైన పదజాలమును సార్థకపద 
సంపదతో. గుంచించియు, ననవసరము లయినవని తోంచిన వానిని విడిచియు 
నాం(్రీకరించెనని వేలుగా. జెప్పనక్కణలేదు. అట్లే మౌసల మహాప్రస్థానిక స్వర్గారోహణ 
పర్వములందును గథాంశములు లుప్తములుగాని భంగిని దన యనువాద 
కౌశలమును6 జూపెను “ప్రాప్య రాజ్యంమహాత్మనః' అని మూలముననుండ, 
జనమేజయ హృద్గత పాండవ గౌరవమును వివరింప(దలచినవా(డువలె “పితృపితా 
మహధ(క్రమషప్రాప్తంబయిన సామాజ్యంబు జగత్పూజ్య ప్రకారంబునం గైకొని” అని 
యనువదించినాండు. సంస్కృత మహాభారతమునందలి జనమేజయుని కన్నను 
దెనుంగు భారతపు జనమేజయుడు తత్తద్భావములచే నెక్కువగా( (బ్రభావితు6 
డగచుండుననుట కిట్టి యుదాహరణములు పెక్కులు గలవు. 


యుధిష్టిర పరోక్షమున భీమ ధృతరా(ష్టులు సన్నిహితులైనచో. బుత్రులం 
దలంచుకొని యాంబికేయు(డును, దుర్యోధుచెయ్డములను స్మరించి వాయు 
నందను.డును6 నుమ శ్రలించుచుందురు. యుధిష్టిరుని యెొదుటంగాని బంధుసన్నిధిని 
గాని మనోవృత్తులను బయల్పడనీయక మెలంగుదురు. ఈ యంశము మూలమున , 
నంత చక్కయగా నుపవర్షితము కాలేదు. పాత్రముల చిత్తవృత్తుల విశదము చేయుటయే 
కథాగమనమునకు జీవగజ్ఞ యని భావించు తిక్కన 


An “హృదయముల నొండొరుల దెస నిట్టివార 
లయ్యు నతండు నతండు నన్యోన్య భాష 
ణముల యప్పుడు మృదుల విన్యాసమొప్ప 
నాడుదురు చుట్టములు మెచ్చునట్టు గాంగ” 
అని (వ్రాసినాడు. ఇది మూలమునకు సౌందర్యదాయకమైన యాం(్రీకరణము. 


ధృతరాష్ట్రుడు పౌరులను రావించి తనను వనస్థుండగుట కనుమతింపు. 
డని వేండినప్ప్తుడు వారు దుఃఖితులై తమ పక్షమున బౌరానుమతినిం దెల్పుటకై 
యొక (బ్రాహ్మణుని నియోగించిరి. అతని పేరును గుణించి రెండు మూండు 
పాఠములున్నవి. స్వాధ్యాయమండలి (ప్రతిలో “సాంబాఖ్యో బహవో రాజన్‌” అని 
యున్నది. వావిళ్ళ వారి (ప్రతిలో సంభావ్యో బహ్వచో రాజన్‌ అనియున్నది. 
తెనుగు భారతమున “ఆర్య చరితుండును జతురాలాప కల్యుండును నగు 
శంభుడను విప్రోత్తమునకుం జెప్పి” యనియుండ టిప్పణిలో 'శాకల్యుండను' అను 


256 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


పాఠభేదము చూపంబడినది. ఈ విధముగా నితండు సాంబుండు. శంబుండు, 
శాకల్యుండును నగుటయేకాక వావిళ్ళ (ప్రతి ననుసరించి యనామధేయుండు. 


ఇందు శాకల్యశబ్దము సుప్రసిద్దమైనట్టిది. బ్రహ్మాండ పురాణ మొక శాకల్యుని 
బేర్కొన్నది. ఇతడు అతిథియై వచ్చిన పరసువను రాక్షసు(డన్నము చాలదని 
తనను మింగ రాశా, వేయితలలు రెండువేల చేతులును గల రూపమును ధరించి 
వానిని బెదరించి పాజ6ద్రోలెను. జనకుని యజ్ఞశాలలో నితనికిని యాజ్ఞవల్కునికిని 
శాస్త్రచర్చ జరుగటయు నందులో నితండోడి (ప్రతిజ్ఞా ప్రకారము ప్రాణములు 
విడుచుటయు జరిగెను. భాగవతము -శాకల్యుండు సౌభరి పుత్రుండనియు, నిత 
డు చదివిన బుగ్వేదము నయిదు విధములుగా విభబించి వాత్యుండు, మౌడ్గల్యు. 
డు శాలీయు(డు, గోముఖుండు, శిఖరు(డు ననువారికి బోధించినట్టును 
దెలుపుచున్నది. 


తిక్కన శంబువు' అనికాక శాకల్యుండనియే తెనింగించి యుండును. కానిచో 
నతనికి. జతురాలాపకల్యుండను విశేషణము నతికియుండందు. 'బహ్వృచః' అను 
సంస్కృత భారతమునందలి విశేషణము బుగ్వేది యగు (బ్రాహ్మణు డని తెలుపు 
చున్నది. బుగ్వేదియైనను, యజుర్వేదిదైైనను ప్రస్తుతమునకు6 గలుగు 
లాభమొక్కటియే కావున, బహ్బచ శబ్దమును గౌణముగా గ్రహించి తిక్కన 
చతురాలపకల్యుండని తెనిగించెననియు, నతని గంటమునుండి దొరలినది శాకల్య 
శబ్దముగాని “శంబు” శబ్దముగాదనియు నూహింపవీలగుచున్నది. 


ధృతర్యాష్టుండు కురుక్షేత్రమును_జేరినప్పుడతని నాహ్వానించి యచ్చటనే 
యుండు మని కోరిన శతయూపుని తండ్రి తాతల ప్రశంస యప్రస్తుత మగుటచేం 
దిక్కన యనువదింపం డయ్యెను. . 


యుధిష్టిరాదులు పితరులను జూడంగోరి శతయూపా(శశమమునకు 
వెళ్ళినప్పుడందలి మునులు వేర్వేయుగా, నందజను నెజకపణచు మని సంజయుని. 
గోరిరి. అతండు యుధిష్టిరాదులను, (ద్రౌపదీ ప్రభృతులను జ్యేష్టానుక్రమమున 
నెఖుక పజచెను. ఇచ్చట సంస్కృత భారతమున బాండవ పత్నుల నెజింగించిన 
తోడనే యుత్తరను, తరువాత బూర్వ సువాసిను లయిన దుర్యోధనాదుల భార్యల 
నెజుక పఅచినట్టు కలదు. ఈ సందర్భమున దిక్కన యౌచిత్యమును బాటించి 
ధృతర్మాష్ట్రు-స్నుషల పిమ్మట నుత్తరను బరిచయము చేసినట్టు వ్రాసినాడు. ఒకటి: 


ఆశ్రమవాస చతుష్టయము 257 


పూర్వసువాసినియెన యుత్తరను నట్టివారేయైన ధృతరాష్ట్రుని 'కోడం(డ్రను విడిచి 
ముందుగా, బేర్కొనుట జ్యేష్టానుక్రమ మర్యాదకు విరుద్దము. రెండవ యయంశ 
మేమ నంగా సువాసిను లయిన పాండవ పత్నులను జెప్పి వెంటనే యుత్తర నెటుక 
పజిచినచో నొక్కసారిగా నందజికిని నభిమన్యుమరణము జ్ఞప్తికి వచ్చి భిన్ను 
లగుదురు. చెప్పువాడు సంజయుడు, అతండొకరి మనస్సులను నొప్పించు నట్టు 
పల్కుట యాదినుండియు నెజుంగండుగదా! కనుక నుత్తరను జిట్టచివర నెణుక 
పజచినట్టు వ్రాసినాడు తిక్కన. ' 


ధృతరాష్ట్ర-స్నుషల నెటుకపజచుటద్యారా నందటికిని గురుశత మరణము 
జ్ఞప్తికి వచ్చినమీందట నభిమన్యు మృతి స్మృతికివచ్చుట యంత బాధాకరము 
గాదు. ఈ ఘట్టమున వ్యాసుడు మంచి వృత్తములను వ్రాసెను. తిక్కనయు 
మంచి పద్యములను రచించెను. 

ఉత్తరను గుతించి 

“ఇయం తు నిష్టాప్తసునర్లగారీ 

రాజ్ఞో విరాటస్య సుతా సపుత్రా 

భార్యాభిమన్యో ర్నిహతో రణే యో 

ద్రోణాదిభిస్తై ర్విరథోరథసై: 

అని వ్యాసుండును. 


“వీరి చందంబయై కడు గారవమున( 
దనుసుభద్ర వొదువ నున్న తరుణి, ద్రోణ 
కర్ణ ముఖ యోధవీరుల. గలంచి తెగిన 
యట్టి యభిమన్యు ప్రియ యుత్తరాభిదాన” 


అని తిక్కనయు వ్రాసిరి. వ్యాసుని యొడిలో. బరీక్షిత్తు కలండు. తిక్కన 
యుత్తరను. సుభద్ర పొదివియున్నది. కురువంశాంకురమైన పరీక్షిత్తుమేనికి 
మన్నంటనీయక యెత్తుకొనువా రెందతో కలరు. తరుణియైన యుత్రరకు( గలిగిన 
పతివియోగ దుఃఖ మపరిహార్యము. కనుకనే మూలమునందలి “సపుత్రా” యను 
విశేషణమును (ద్రోసిపుచ్చి యుత్తరకు 'తరుణి' యనియుల€ 'నభిమన్యు ప్రియ' 
యనియు విశేషణములను జేర్చి, యామె సుభద్రచేం బొదువం బడి యుండుట 
నభివర్షించి తిక్కన తన లోకజ్జ్ఞతను వెల్లడించినాండు. 


258 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


సంస్కృత మహాభారతమునందలి జనమేజయుండు పుత్రదర్శన పర్వకథను 
విని “కథం ను త్యక్తదేహానాం పున స్తద్రూప దర్శనమ్‌” అని వైశంపాయను 
నడుగుటయు, నతండు “అవి ప్రణాశః సర్వేషాం కర్మణా. మితినిశ్చయః” అని 
ప్రారంభించి సమాధానములను జెప్తుటయు6 గలదు. చనిపోయినవారు 
పూర్వదేహములతోనే యెట్టు కనంబడిరి? అని జనమేజయునివంటి బుద్ధిమంతు. 
డడుగుటయు, దానికి, గర్మ సిద్ధాంతమును భూతనిత్య సంవాదమును టబ్రతిపాదించి 
వైశంపాయనుడు చెప్తుటయు జిజ్ఞాసుజనబుద్ది వైశద్యార్థమని ధర్మప్రధాన రచనగల 
సంస్కృత భారతమునకు సరిపడును. కావ్యదృష్టితో వ్రాయంబడిన తెనుగు 
భారతమును నా యంశమును జేర్చినచో జనమేజయునికి న్యూనతాపాదకము 
కాకపోదు. కనుక నా భాగమును బూర్తిగా. దిక్కన యనువదింపక విడచెను. 


సుమారు మూండువందల శ్లోకములలోనున్న మౌసలపర్వమును 223 
పద్యములలో రసవత్తరముగా ననువదించినాండు తిక్కన. కృష్ణ బలరామ 
మహత్యమును (ప్రతిపాదించుటకై పుట్టినదని భావింప(బడు నీ పర్వము 
మూలమునందే రసవంతముగానున్నది. దానిని రసవత్తరముగా రచింపక 
కావ్యకళానిష్టాతు(డైన తిక్కన యేల విడుచును? సంస్కృత రచన ననుసరించి 
యాదవకుమారుండయిన సాంబుని కడుపున బుట్టినది “ఆయసముసలము.” 
తెనుంగు సీమలో నెచ్చటను నినుపరోకలి వాడుకలో లేనందున నాయన విశేషణమును 
దీసివేసి తిక్కన “ముసలము” అని మాత్రమే వాడినాండు! 


సము(ద్రతీరమున జరిగిన యాదవ మౌసలాహవము. సంస్కృత భారతమున 
“తతః పరిషదో మధ్యే యుయాధానో మదోత్కటః” అని యుయాధానుండు కృత 
వర్మను దూలనాడుట కారణముగా రేగినట్టు కలదు. తిక్కన సాత్యకి కృతవర్మను 
దూషింపంగా యుద్దము వాటిల్లినట్టు (వ్రాసినాండు. వీరుండై యెక్కువ మందిని 
చంపినవాండు సాత్యకి, మధుపాన మత్తులైనవారి కలహ మెవ్వరిమూలమునఈ 
బెజీగినను దుల్యమే. కావున నిది విశేషములేని మార్పు. మూలమును 
సం(గ్రహించుటయే యిచ్చటి యనువాదకుని యుద్దేశము. ఇట్టి యనువాదము 
లచ్చటచ్చటను గలవు. 

యాదవులందణును మడిసిన పిమ్మట శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళి వసు 
దేవునితో నెల్ల వృత్తాంతమును జెప్పి. తన కింక ద్వారకయందుండుటకు బుద్ది 
పుట్టుట లేదనియు, బలరామునితో(బాటు తపస్సున కేం గెద ననియు. జెప్పి 
వసుదేవునికి నమస్కరించి వచ్చిన పట్టున వసుదేవుని స్థితి యెట్టుండెనో మూలము 
వివరింపలేదు, 


ఆశ్రమవాస చతుష్టయము 259 


చం॥ “విని బలుజీవివోయి మది విహ్వలమై' మెయి మ్రనుపాటు వొం 
దనునికి, మీ(దగోశవు(డు దానును రాముడు నిబ్దువాసి కా 
ననమున నుండువారమని నైష్టికతం బలుకంగ నున్నచే 
తనయు నడంగడణేష్టితము దక్కి శవాకృతి నుండె నత్తటీన్‌” 


అని తిక్కన వివరించినాండు. వ్యాసుని యైతిహాసిక కథాగ్రంథము. తిక్కనది 
చిక్కని కావ్యరచన. 

మహాప్రస్థానిక పర్వమున యుధిస్టిరుండు సకళ్శత్రసోదరు(డై యరుగుటకు - 
ముందు పరీక్షిత్తును హస్తిపురికిని, వజ్రాని నింద్రప్రస్థమునకును నభిషిక్తులను జేసి, 
వారిరువురిని నరసికొనుమని సుభద్రకు జెప్పు నవసరమున మూలమునందు. 
“దుఃఖార్తశ్చాబ్రవీ (ద్రాజా సుభద్రాం పాండవా[గ్రజః” అని యున్నది. పాండవా[గ్రజున 
శీ దుఃఖమేల కల్గినదో! వీతరాగుండై తానై మహాప్రస్థానమును జేయనున్నాండు. 
చిన్నవాడయిన పరీక్షిత్తుకు లోపములేని యట్లు యుయుత్సుని మంత్రిగా 
నియమించినాండు. కృపాచార్యుని యండ యుండనేయున్నది. ఇంక వశీకృతచిత్తు( 
డైన ధర్మరాజు కీ దుఃఖమెందులకు? తాను దుఃఖించుచు నివారించినచో, 
(బ్రాణప్రియుడయిన ధనంజయుని శాశ్వతముగా _ వదలి సుభద్ర పరీక్షిత్తును 
గాపాడుటకై నిలుచునా? కావున నా దుఃఖార్తత్వమును బరిహరించి యుల్హాసముగా( 
బలికించినాండు తిక్కన. 


ను॥ “భవదీయాత్మజు నాత్మజుండు కురుభూభారోద్వహుండయ్యె యా 
దన వంశోత్తరు( డైన వజ్రానకు నింద్రప్రస్థరాజ్యంబు గౌ 
రవ దీప్తంబుగ నిచ్చినాండ సుచరిత్రా! రక్షణీయంబులై 
నవి యీ యిండులు రెండు నీవు దృఢ ధైర్యం బొప్పరక్షింపుమీ.” 


యుధిష్టిరాదులు ధర్మాదులలోం గలిసినట్టును, ధృతరాష్టు(డు కుబేరలోకము 
నకు జేరినట్టును, తక్కినవారు తత్తద్దేవతాభావము నొందినట్టును జెప్పుకొని 
పోవుచు దుర్యోధనుండు కలియందును, నతని తమ్ములు రాక్షసులందును( 
గలిసినట్టు చెప్పంబడినది. ఇచ్చట స్వాధ్యాయమండలి ప్రతిలో “ధృతర్మాష్టాత్మజా: 
సర్వే యాతుధానా బలోత్కటాః, బుద్దిమంతో మహాత్మనః శస్త్రపూతా దివంగతాః 
” అని యున్నది. స్వర్గమును ధృతరాష్ట్రతనూజులు చేరినట్లే భాషాటీక వివరించినది. 
తిక్కన “యతని తమ్ములెల్ల యాతుధానావలి6 గలిసిరి' అని (వ్రాసెను. వావిళ్ళ 
ప్రతి “ధృతరాష్ట్రాత్మజాః సర్వే యాతుధానాన్‌ ప్రపేదిరే యని తిక్కన రచన 
కనుకూలమైన శ్లోకమును (బ్రకటించినది. 


260: ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


ఉత్తరదేశ ప్రతి ప్రకటించిన శ్లోకమున గౌరవులకు 'బుద్దిమంతః, మహాత్మానః 
' అను విశేషణములు సయితము. గలవు. శస్తహతులయిరి కావున తత్కాలమున 
మాత్రము స్వర్గమున కు(జేరి పిమ్మట యాతుధానులయందు6 గలసిరని 
సమర్థించుటకు వీలున్నది. కాని తత్తద్య్యక్తులు తత్తద్దేవతలలో లీనమైరన్న సందర్భము 
నందే పై శ్ల్‌కమును స్వాధ్యాయమండలి (ప్రతి ప్రకటించినది. కాగా నసంగతమైన 
యీ పాఠమును హరించియో సరియైన మూలము చిక్కుటచేతనో తిక్కన ధార్త 
ర్యాష్టులు యాతుధానులందు.( గలసినట్టు లనువదించినాండు. వావిళ్ళ (ప్రతి పాఠము 
తిక్కన యనంతర కాలమున విలసిల్లెనేమో! ఈ విలీనత, యందఅకును స్వర్గనరక 
ఫలము లనుభవించుట పూర్తియెన పిమ్మట జనమేజయు. డడుగుటచే. బరమ 
గుహ్యమైనదనుచు. జెప్పంబడినది. దుర్యోధనుండు కలియందు. గలిగిన యంశము 
నుత్తరదేశ దక్షిణదేశ ప్రతులు రెండును దడవలేదు. సందర్భముల కతుకని యిట్టి 
ప్రక్షిప్రములు తన యెదుట బడినప్తుడు వానిని. బరిహరించి స్థలాంతరమున( 
జెప్పంబడిన సత్యముల నాధారముగా. గొని (వ్యాసు(డు ధృతర్మాష్ట్రాదులను గంగా 
తీరమునకు గొనిపోవుటకు ముందు దేవతాంశములు రాక్షసులవతారములెత్తి 
కురుక్షేత్రమున యుద్దముచేసి మరణించిరని చెప్పునప్పుడు “కలిసుయోధను( 
డయ్యె రాక్షసులు పుట్టిరాతని యనుజులై” యని (వ్రాసిన తిక్కన రచనకు సరియైన 
మూలము కలదు. “కలిం దుర్యోధనం విద్ధి శకునిం ద్వాపరం తథా దుశ్ళాసనాదీన్‌ 
విద్ది త్వం రాక్షసాన్‌ శుభదర్శనే”) తిక్కన యనువదించినా(డని మనము 
(గహింపవలసియున్నది. 

ఇట్టు విరాటపర్వాదిగా నారంభించిన తన భాషాంతరీకరణ పద్దతులను దుది 
ముట్ట నవలంబించి నన్నయ భట్టారకు(డు నాజువోసిన యనువాద రహస్యములను 
దన రచనా క్షేత్రమున బంట పండించినాండు తిక్కన. భారతమును గావ్యపద్దతి 
ననువదించు నూహ నన్నయకు. దట్టుటకు. గన్నడ భాషయందున్న పంపభారతము 
కారణమై యుండునని కొందణు విమర్శకుల యూహ. ఖండాంతరాలలో వాణి 
జ్యాదులను నడుపుచుండిన యాంధ్రులకు. దమ పొరుగువారైన కన్నడిగుల 
సాహిత్యము సుంతయు6౬ తెలియకుండె ననుటకంటె6 దనకు ముందొక 
శతాబ్దకాలమున( బుట్టి పశ్చిమ చాళుక్యులవలన. (బ్రచారము 'నొందుచుండిన 
పంపభారతము తెలిసి యుండె ననుటయే సమంజసము. అది కొంతవజకు6 దన 
నూతన .కావ్యమునకు( దోహదమగుటయు దప్పుకాదు. పంపభారతమును ముందు 
పెట్టుకొని తెనిగించు నంతటి (ప్రతిభా దరిద్రుడు కాడు నన్నయ. పంపండు 
సంగ్రహించి (వ్రాయుటయు. గావ్యపద్దతిని ననువదించుటయ నను మార్గములను 


ఆశ్రమవాస చతుష్టయము 261 


గనిపెట్టెను; గావున దన్మార్గములు భట్టారకునికి నచ్చి యవలంబించె నన్నంత 
మాత్రమున మనములికిపడ వలసిన యవసరములేదు. తిక్కన రచనలను 
ననుసరించిన కర్ణాట కవికుల సార్వభౌమాదులగు కన్నడకవులును నున్నారు. 
పంప(డు జన్మతః ఆం(ధ్రుడగుటయు? గారణముగా నతని (గ్రంథమున కాం[ధ్ర 
ప్రాంతమున (బ్రచారముండుటయు నన్నయ నారాయణభట్టులు దాని 
నాదరించుటయు నసంభావ్యములు గావు. ' 


పంపకవి జైను(డు. భారతమునకు “విక్రమార్జున విజయమని” పేరు పెట్టి 
చాళుక్యాన్వయుయైన తన యేలిక “అరికేసరి” యందులో బ్రతిబింబించు నట్టుగా 
నర్జునుని నాయకుడుగా జేసినాండు, తెనుగు భారతమున యుధిష్టిరుండే 
మహానాయకుండు. “అరికేసరి” పదమును చాళుక్యవంశీయుల బిరుదమైన “విక్రమ” 
శబ్దమును నర్జునునికి విశేషములుగా మార్చినాండు పంపకవి. అతని కావ్యమున 
నర్జునునకే పట్టాభిషేకము. సుభద్రయే మహారాణి. సంస్కృత భారతమునందలి 
వైదిక ధర్మములను, నుపాఖ్యానములను విడిచి కేవల పాండవకథను శాంతి 
పర్వాంతముగా స్వీకరించి పదునాలుగాశ్వాసముల కావ్యముగా రచించినాండు. 
అతని యాదర్భమునకును నన్నయభట్టారకుని ధ్యేయమునకును మిక్కిలి యంతర 
మున్నది. 


ఇంకం దెనుగుదేశపు నడిగడ్డపై గంటమునుబట్టి దేశీయమైన సంస్కృతిని, 
సభ్యతను, బలుకుబడులను బంట పండించిన తిక్కయజ్వ, యెదుటనున్న 
సంస్కృతవాణిని( దనచుట్ట మెలంగుచున్న తెలుగు భారతిని నుపాసించి, 
తరువాతివారయిన కన్నడ కవులకు సైతము కావ్యసౌందర్య భిక్షను బెట్టియుండు 
ననియే భావింతము. తెనుగుకవుల కానాటినుండి నేటివజకును దిక్కన పెట్టినదే 
కదా భిక్ష! 


కాశ్యప గోతుండును వల్టభనూరిపుత్రు(డును నగు తిమ్మయ 
మహాభారతమును ద్విపదకావ్యముగా రచించెను. ఇతండు సభాపర్వమును చ్రాసెనో 
లేక యది శిథిలమయ్యెనో కాని దానిని బాలసరస్వతీశ్వరుండు వ్రాసెను. ఇట్టు 
వీరిద్దతీ రచనములును గలసి ద్రోణపర్వము వజకును గలవు. (క్రీ. శ. 1684-1710 
ప్రాంతమున దంజావూరు నేలిన శహాజీ కొలువులోని కుప్పయ్య మంత్రి యీ 
ప్రతులను వ్రాసియుంచినట్టు సరస్వతీమహలు కేటలాగు తెలుపుచున్నది. 


కర్లపర్వము మొదలుకొని తుదివజకును దిమ్మయ కుమారుడయిన సోమన 
రచించెను. ఆశ్రమవాస పర్వమును దిక్కన రెండాశాసములుగా రచింప సోమనయు 


262 “ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


రెండాశ్యాసముల 'ద్విపదనే వ్రాసెను. మౌసల మహాప్రస్థానిక స్వర్గారోహణ పర్వము 
లుభయుల రచనలయందును నేకాశ్యాసములే. మహాప్రస్థాన పర్వాదిని “యుధిస్టిరు 
డు (ప్రస్థానంబునకు మదియొలయనన్నరునితోడ” నని తిక్కన రచన 
“క్రమమున నినిపింప(గా ధర్మసుతుండు 
మౌని మహాప్రస్థానమునకు( జిత్తంబు 


దగిలియున్నది నేడు తన మేన ననఘు 
పదిలమే యిదియేని పార్థనావుడును” 


అని సోమన ద్విపద యన్ని విధములను ద్విపద భారతమునకు6 గవిత్రయ 
భారతము మాగ్గదర్శకమై యుండును. దైవ చమత్కృతియేమన ద్విపద 
భారతమునకు (తిమ్మయ, బాల సరస్వతీశ్యర సోమనలు) గవిత్రయ మేర్చడినది. 
వచన రచనలు, నాటకములు, కథలు, ఖండకావ్యములు మొదలయినవాని కెన్నింటికో 
తిక్కన భాషాంతరీకరణ వరప్రసాదమైనది. 


మహాభారత పరిసమాప్తియందు జనమేజయుడు తక్షశిలనుండి హస్తినకు 
వచ్చినట్లు కలదు. “విసర్జయిత్వా విప్రాన్‌ తాన్‌ రాజాపి జనమేజయః తత స్తక్ష 
శిలాయాః స పున రాయా ద్గ్లజాహ్యయమ్‌”, తిక్కన తక్షశిల ప్రశంస నెత్తలేదు. ఇది 
యర్వాచీన పాఠమని కాని, తిక్కన గ్రామనామముల కంత ప్రాధాన్యము నీయలేదని 
కాని తలంపవలసియున్నది. ఇట్టు తిక్కన తన భాషాంతరీకరణ శిల్పము 
ననల్పముగా6 జూపెను. 

పాత్రచిత్రణము 

ధృతరాష్ట్రుడు: తిక్కన గంటముతో నొక్కులు దీరి సజీవమునయిన 
పాత్రములలో ధృతర్యాష్టుం డొకండు. యుద్దానంతరము యుధిష్టిరుని చెంతనున్న 
సమయమున నితడు సంపూర్ణముగా. బశ్చాత్తాప శుద్దుండయ్యెను. ధర్మజు 
డెంత భక్తిని దనపై( జూపిన నతనిపై నంత వాత్సల్యమును6 జూపెను. పాండవులకు 
శ్రీయు, నాయువు వైరిజయమును గలుగునట్టుగా మానసమున నాశాసింప(గల 
చిత్తశుద్ధిని. బొందెను. వనవాసమున కేశగవలదని నివారించుచు బాప్పపరిప్టుత 
నేత్రములతో. జరణములపై వాలిన యుధిస్టిరునిం గ్రుచ్చి యెత్తి కౌంగిటయేర్చి 
“నీవు శుశ్రూష చిర కాలనియతి( జేసితే ను వృద్దుండనైతి. నాకింక. దపము 
వలదయ్య?” అని బుజ్జగించిన యాంబికేయుండు వెనుకటి ధృతరాష్టుడగాండు. 
కన్నతండ్రివలె మాజి పోయినాండు. వనవాసగమనము నిశ్చితమైన పిమ్మట 


ఆశ్రమవాస చతుష్టయము | 263 


ధర్మరాజు నేకాంతమునకు( గొనిపోయి రాజనీతి విశేషములను (బ్రేమపూర్వకముగా 
నుపదేశించినా(డు. 


ఆశ్రమవాసమున కేంగునప్పుడు పురజనులయెదుట( దమ పూర్వులు పాలించిన 
తెజుంగును దడవి యుధిష్టిరునికి. బౌరులకును, బౌరులను యుధిష్టిరునికిని నిల్లర 
(న్యాసము) గావించుచున్నానని పలికిన యాంబికేయునియందు( (బ్రజాను 
రంజకమును, బు(త్రవాత్సల్యమును నుద్దీప్త్రము లయినవి. 


యుద్దానంతరము పదునైదుసంవత్సరములు పాండవపోషణలోనుండి 
గతమును విస్మరించిన ధృతరాష్ట్రుడు బంధుమిత్రులయు, పౌరజానపదులయు 
నభిమానమును 'జూరగొన్నాండు. కనుకనే యతండు వనవాసమునకై నగరు వెడలి 
నప్పుడు కుంతి మొదలయిన యంతఃపురాంగనల పక్ష్మాంతములనుండి భాప్పసలిల 
సంతానములు దొరలినవి. పాండవా[గ్రజుండు శోకదీనుండై “హా మహారాజముఖ్య! 
యెందరిగెద” వని యొడలు కంపింప6 జదికిలంబడినాండు. ఎల్లవారును 
శోకవ్యాకులత్వము నొందినారు. ఎండకన్నెతు(గని నగర (స్త్రీలు వృద్దుని6 జూడ 
నార్తి వికలగతులై వచ్చినారు. 

శతయూపాశ్రమమందును, గంగాతీరమునందలి పుత్రదర్శనాద్భుతము 
నందును, మునులసన్నిధియందును మన్ననలను బడసి, గంగాద్వార 
బరిసరారణ్యమున6 దుష్కరతపము. జేసి, కార్చిచ్చునందు మేనుందొజుంగి, 
స్వర్గధామమును జేరుకొన్న యాంబికేయునియందు గుణలోపమించుకయు. 
గానరాదు. అట్టు కానరాకుండ దిక్కన ధృతరాష్ట్రపాత్రమున కమృతము. బోసి 
యుజ్జీవింపంజేసినాండు. 


ధర్మరాజు: తిక్కన విరాటపర్వాదిగాం దీర్చిదిద్దిన పాత్రము లన్నియు. గడ 
ముట్టువణుకును దమతమ స్వభావములను జారవిడువక వెనుకటి బిగువుతోనే 
“నడచినవి: జూదము మొదలుకొని రణయజ్ఞము ముగియువణకును 
యుధిష్టిరుడు ధీరోదాత్తుండై వశీకృతచిత్తుండై మెత్తని పులియె, నీతికుశలుండై 
వ్యవహరించినాండు. తదుపరి భీష్యోపదేశమునం గాకలుదీరిన ధర్మజ్ఞుండైనాండు. 
మనశ్శాంతి నిమిత్తమును, (బ్రాజ్యసామ్రాజ్య పునస్థాపనార్థమును నశ్వమేధము( 
గావించి రాజ్యరమా వల్లభుండైనాండు. పితృసేవాతత్సరుండును (బ్రజారంజకు(డునై 
ముప్పదియైదు సంవత్సరములు చ(క్రవర్తిత్వమును నెరపినాండు. మహానాయకు( 
డైన యుధిష్టిరుని యందేఘట్టమునను నాత్మగుణములు తణుగలేదు. ధర్మజ్ఞుండు 
నీతిజ్ఞుడు నియతిజ్ఞండునైన యతని త్యాగ శౌర్యధైర్యముల కెన్నండును దక్కినవారు 
తక్కువయే. 


264 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


కలిమి గలిగిన గలవరవడుటయు, విపత్తువచ్చిన వితాకుపడుటయు నధీరుల 
లక్షణములు, ధర్మజునియం దెన్నండును మార్పులేదు. మహాపరాక్రమవంతుల 
మనుకొనుచున్న సోదరులను గళ్ళెములువేసి బిగించుచుండెనే కాని యెన్నండును 
స్వేచ్చగా విడువలేదు. గాంధారీ ధృతరా(ష్టులు హతపుత్రులై తమ పంచను జేరిరి 
గదా యని యొక్కనాండును జులకనగా( జూడలేదు. ఇతరులను జూడనీయలేదు. 
భీమునంతటివాండును మనస్సున గలంత(జెందవలసినదే కాని యన్నయెదురుగా 
నెన్నండును వృద్దుల యెడ భిన్నప్రవర్తనతో నడంచి యెజుంగండు. యుధిస్టిరుని 
యాజ్ఞాశక్తి యప్రతిహతమైనట్టిది. ఆ తల్లిదండ్రులకు గుడువను గట్టను బెట్టను 
నుదాత్తస్పీతములైన వస్తువాతముల నిచ్చుటయేగాక తన్ను(గొలువవచ్చినవారు 
మున్నుగా ధృతరాష్ట్రుని. గొలిచిరేని దానికి మనస్సు పల్లవింప ముద మొందంగల 
చిత్తపరిపాకము యుధిష్టిరునివంటి వానికే లభ్యము. 


ధృతరాష్ట్రుడు వల్కలములు ధరించి కాననమున కేగ౧ద నన, 


“తల్లియు. దండ్రియున్‌ గురుడు దైవము నా కరయంగ నీవ భూ 
వల్లభ! నీవు కానన నివాసము. గోరి చనంగ నెట్టులే 
నుల్లమువట్టి హస్తిపురి నుండణనేర్తుః యుయుత్సు బెంపు శో 
భిల్లంగరాజు(. జేయు నిను(బ్రీతి యెలర్పంగంొల్చి వచ్చెదన్‌.” 


అన్నాండు యుధిష్టిరుండు. వ్యాసుండు వచ్చి “పోనిమ్ము” అని యనున 
యించిన పిమ్మటంగాని ధృతర్శాష్టు వనవాసమున కంగీకరింపలేదు. అంతగా 
వృద్దుల మనస్సున కెక్కిన పితృసేవాతత్పరుండతండు. మంచివైన గుణము లన్నియు 
నతనియందు. బరాకాష్టను జెందినవి. 


ఆంబికేయు.డు రాజనీతిని బోధించి నదీతనూజుండును, హరియుం బరాశరా 
త్మజుండును మొదలగు పెద్దలు నీకు. బెక్కులు చెప్పిరి. అయినను నీ మీంది ప్రీతి 
వలన నా యొజింగినంత చెప్పితి నన్నప్పు, డాపగాసుతుండు లేండు. అబ్ద్బనాభు( 
డాత్మపురికేంగినాండు. వాత్సల్యమున( జెప్పువారు నీవుతప్ప నెవ్వరున్నా రని బదులు 
బలికిన ధర్మరాజును ధృతరాష్టు నాత్మలో నెంతగా6 బొగడెనో! 


బంగారపు వన్నెగల పలుచని దేహ, ముచితదీర్థసమున్నతమైన ఘాణము, 
నిడుదలై విశాలములయిన కన్నులును గలిగి కంఠీరవమువలె నున్న యజాత 
శత్రుడు శతయూపాశ్రమస్థ మునిజనుల కనులకే (వ్రే్శగయి. చూపట్టినాండు. 
ధర్మవిదుండైన విదురుడు యోగమార్గమునం దన తేజస్సును యుధిష్టిరునియందు( 
జేర్చెనన్నచో నతని ధర్మద్వయ భావమెంతటిదై యుండవలెను? 


ఆశ్రమవాస చతుష్టయము 26వ 


అర్జ్హునుండు ద్యారకనుండి వచ్చి _యయాదవసంక్షయమును, బలరామకృష్ణుల 
నిర్యాణమును జెప్పినపిమ్మట యుధిష్టిరుని చిత్తమున ధర్మసంస్కార సమాత్తమైన 
వైరాగ్యము ' సహజముగా _ నావిర్భవించి మహాప్రస్థానమునకు( - గడంగినాండు. 
' నిరంతరమైన వైదికధర్మ నిరతికి ఫలముగా నవసానకాలమున నత(డు వీత 
రాగుండై స్వర్గమున కేగదలయట యతని ధర్మజీవిత సోపానములలో' దుది 
మెట్టు. .-ఈ ఘట్టమునందును ధార్మికతా సముల్లసితమైన ధైర్యమును విడనాడలేదు. 
ప్రాణాధిక 'ప్రియులైన సోదరులును ద్రౌపదియు “విగతజీవులై పడిపోవం దిరిగియైనను 
జూడక ముందడుగు వేసినాడు. పవిత్రములై ధర్మార్థకామములను సాధించి 
యంత్యముగా( దురీయపురుషార్థమును జూజగొన్న ధర్మరాజు, తక్కువ లెక్కడను 
బొడమకుండునట్టు చిత్రింపంబడినాండు. 


కుంతి: యుధిస్టిరునికి. తగినతల్లి. గాంధారీ ధృతర్మాష్టులను గతమును 
_ విస్మరించి యాదరించిన దొడ్డయిల్లాలు. వృద్దులవెంట( దానును బయనమైనప్పుడు 
యుధిష్టిరుండు నివారింప రోషములు పలికి లజ్ఞితుని( జేసి ప్రయాణము సాగించు 
కొన్న . ధీరురాలు. పాండురాజు దివంగతు.డైన నాటినుండియు6 దానుపడిన 
_ యగచాట్లు నేటికి ఫలించినవి. కుమారులు తమతమ భోగము లనుభవించుచున్నారు. 

తనకు( గావలసిన దేమున్నది? ఇంక నామె నంతళ్ళల్యమై బాధించునది 
కర్టుమరణము. అ(ప్రతి విధేయమైన యా ae దపశ్చరణము కన్న 
మార్గాంతరము లేదు. 


బావయు నతని భార్యయు. గన్నులులేని కబోదులు. వారెట్టును వనవాసము 
నకు గడంగినారు. వారి నొంటిగా నరణ్యమున౭ జత్తురుగాకయన్‌ విడిచి దానును 
దన కొడుకులును రాజ్యసుఖములం దేలుచుండిన లోకమువారేమందురు? తానును 
దన కొడుకులును నరణ్యవాసక్షేశములనుభవించునాడు ఇష్టసుఖములందేలిన ధార్త 
ర్నాష్టులకును నేటి పాండవులకును భేద మేమియుండును? చిన్ననాటినుండియు 
నెన్నోక్షేశముల కోర్చి తీర్చిదిద్దిన యుధిష్టిరుని కీర్తికి నెంత కొంచెపు మచ్చయైన 
నిప్పుడు కలుగుట తగునా? 


ఈ భావపరంపర హృదయమున రేగుటచేత. నరణ్యమున కేం వృద్ద 
దంపతులను సేవించి కీ ర్తినెల్లను గొల్లగొట్టి ధర్మజుని కీయందలచిన కుంతి, మాతృ 
'ప్రేమచే. గొడుకు లాపినంత మాత్రమున నాణగిపోవునా? ఆమరణాంతమును 
గాంధారీ ధృతర్మాష్టులను బాండవులు కనిపెట్టియే యుండిరన్న మంచి లోకమున . 
వ్యాపింపవలెను. కనుక దుష్కర వనవాసమునకు సమకట్టినది. గురుసేవను 


266 + ఆంధ్ర మహాభారతోపన్యాసములు శ 


దపస్సును బరమజీవిత కృత్యములనుగా నిర్లయించుకొన్నది. క్లేశసహనమున 
నీమెకీమెయే సాటి. ఇట్టి తల్లియుండుటచేతనే పాండవులంతవా రైనారు. 


భీముడు: పుట్టిననాటినుండియు. గల్లకపటము లెణు(గని ధీరోద్దతిగల 
నాయకుండు. తన మనస్సునకు విరుద్ధమైన యంశమును మైంగ(జాలని . శుద్ద 
హృదయుడు. ధార్తర్మాష్టులు తమను భంగపజచిరి. కావున వారియెడ నెన్నటికిని 
గతమును 'విస్మరించి సౌమనస్యమును వహించుట యతని చేతగాని పని. 
కావుననే యంధనృపతిని. గాంచినపు డెల్లను గొణకొణలాడుచుండెను.. ఒక్క 
యుధిష్థిరుని యాజ్ఞకుమాత్రము బద్దుడై (క్రోధమును దిగ మైంగుకొనగల 
యలవాటు కొంతవజకున్నది. ఈ పాత్రమును దిక్కన తుదివజ కేకరీతిగా6 
బోషించెను. 


అర్జునుడు; యుధిష్టిరునికి( దగిన తమ్ముండు. పరిస్థితుల నర్థము చేసుకొన 
గల్గిన (ప్రతిభాశాలి. పూర్వసంఘటనములం దపూర్వశౌర్య ధైర్యములను జూపిన 
యీ పరాక్రమశాలి యాదవ సంక్షయ కృష్ణనిర్యాణముల యనంతర మొక్కసారిగా 
నిర్వీర్యుం డగుటకు6 గల కారణమును వేదవ్యాసమునీం(ద్రు నడిగి తెలిసికొన్నా(డు. 
వీతరాగు(డైన యుధిస్టిరుని చిత్తవృత్తిని గమనించి మహాప్రస్థానమునకు ముందడుగు 
వేసినాడు. కాలప్రభావమును గుర్తెజే(గిన విజ్ఞండు. భారత సంగ్రామమున 
నేకైకనాయకు(డైన యితండు క్షణములో శాంతమనస్కు(డై మహాప్రస్థానమునకు 
గడంగుట బంగారమునకు6 బరిమళము వచ్చిన ట్లయినది. 

తిక్కన విరాటోద్యోగాది పూర్వపర్వములందే యన్నిపాత్రములను సముజ్ఞ్యల 
వృత్తములతోను, నే సన్నివేశమునందైనను గుర్తుపట్ట(దగిన చిత్తవృత్తులతోను, 
దమతమ భావములతోను మలంచివేసినాండు. ఆ పాత్రపోషణ కిరణప్రసార 
మ(ప్రతిహతముగా( దుదివజణకును (బ్రసరించినది. చివరి పర్వములైన యాశ్రమ 
వాసాదులందు. (గ్రొత్తగా రూపొందించవలసిన పాత్ర మొక్కటియు లేదు. పూర్వ 
సంపాదితములైన గుణములు జారిపోవకుండునట్లును, వెనుకటి బిగువు సడలకుండు 
నట్టును నిర్వహించుటయే యిచ్చటి కర్తవ్యము. అట్టి కర్తవ్యమునం దలసటను 
బొడమనీయక పాత్రము లన్నిటిని నడిపినాండు. 


కాన్యనాటకరీతులు 


ఆశ్రమవాస చతుష్టయము నొకభావనతో ధ్యానించితిమేని నదియొక కావ్యము, 
లేదా నాటకముగా భాసించును. ఈ పర్వచతుష్టయమునందలి యితివృత్తమునకు 


ఆశ్రమవాస చతుష్టయము 267 


వస్వైక్యము కలదు. నాయకుండు యుధిష్టిరు(డు. ధృతరాష్ట్ర వన ప్రయాణమువలన 
నాయకునియందు. బ్రక్షిప్తమై నిర్వేదబీజము వృద్ధమరణ మౌసలాహవములం 
బ్రతీయమానమగుచున్న కరుణముచే. బోషింపంబడి, మహాప్రస్థానోద్యమ రూప 
మగు విసృతిని. బొంది మోక్షలక్షణ పురుషారమును సిద్దింప(జేసినది. ఇందలి 
రసము శాంతము. 


యుధిస్టిరాదులును. గాంధారీధృతరాప్టులును నొండొకరులయెడల నడచికొనిన 
(ప్రవర్తనములందు( గావ్యమర్యాదలును, నాటకరీతులు బహుళములుగా విలసిల్లినవి, 


' “గుళ్లు. జెణువులు, గట్టించు( గోరి యూళ్లు 
అ(గ్రహారముల్‌ గావించు నాంబికేయు( 

. డధిప! ధర్మతనూజు( డత్యంత హర్ష 
చిత్తవృత్తియై యనుమతి సేయుచుండ.” 


పెక్కు దానములు చేసె ననుటకు బదులిట్లు వర్షించుట కావ్యపద్ధతి. 
౧ ac) > 


“ద్యూతంబున దుర్యోధను 

చేతం దమ పడిన పాటు చిత్తంబున క 
త్యాతురత( జేయుచుండుట 

నాతడు ధృతరాష్ట్రం జూచి యలుగు మనమునన్‌.” 


ఇది కథాకథనరీతి. ఇట్లు ప్రసాద మాధుర్యాది గుణములను. నలంకారములను 
బొదిగి రచించిన పద్యము లెన్నియో యున్నవి. రాజనీతి విశేషములును, బాండవులు 
శతయూపాశ్రమమునకు బ్రధాన చతురంగ సముదీర్ల భంగికంబుగా నందలంబులు, 
బాటబండ్ల్డు, శకటంబులు, బటకుటీరములు(గొని యేంగుటయు.6 జక్కని 
కావ్యపద్దతిలో వర్లితములైనవి, 


సంజయుడు శతయూపా శ్రమస్థ్ర మునిజనులకు( బాండవులను బరిచయము 
చేయునప్పుడు “జాంబూనదచ్చాయ చందంబు వర్లంబు గలిగిన పలుచని 
గనపమేను” మొదలగురీతిగా వర్షించి చెపుటయంతయు నలంకార (ప్రధానమైన 
రచన, 


వేదవ్యాసు(డు యుద్దమృతులను రావించి చూపిన యద్భుతఘట్టమున 
కెనలేని కావ్యప్రయోజనమున్నది. ఇందు కావ్యశిల్ప నాటకతత్త్వములు రెండును 
బెనవేసికొని యున్నవి. 


268 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


“చతుర గంధర్వు లప్పరోజనులు గాన 
ముల బ్రమోద మొనర్పంగం బొగడ వంది 
సమితి నిరహంకృతులు హృదయముల గౌర 
వముల దెల్లంబు సేయంగ వచ్చి రొప్పి” 


ఇట్టువచ్చిన రాజరాజ గాంగే యాభిమన్యు ప్రభృతులు కావ్యమార్గమున 
వర్లితు లైనారు. మహాభారతమంతయు నొక మహానాటక మని భావింతుమేని 
నద్భుతమైన పుత్రదర్శన పూర్వకథ నిర్వహణసంధిలో నున్నదనియు, “కుర్యాన్నిర్వహణే 
ద్భుతమ్‌” అను లక్షణమున కుదాహరణ'ప్రాయము కాంజాలుననియు విశదముకాం 
గలదు, 


ఫీ! “పటుతరంబగు ఛటచ్చట రవ మెసంగంగ 

'మాంకులు( బొదలును గాచిగొనుచుం 
గమరును నార్తనాదములను బెల్టుగ 

నఖిల మృగంబుల నాంచికొనుచు, 

లా(గల( బుట్టల లోంగినశిఖల భు 

జంగను కులముల (మింగికొనుచు, 

వెగడొంది యణచుచు నెగయు బల్పులు(గుల( 
బొగ నూర్చ్యకీలల బొదివికొనుచు, 


గీ॥ దెసల నన్నిటం దన సముదీర్ల గతులు 
దారుణ స్ఫురణమున విస్తారమొంద 
ఫేచరులకును భయముగ నేచి పరంగె 
నద్భుతోద్భవ మైన మహానలంబు.” 


సమాంతర వాక్యవిన్యాసముగల యీ సీసమునందు వర్లితమైన కార్చిచ్చు 
కుంతీ సహితముగా గాంధారీ ధృతరాష్టులను దగ్గులను గావించినది. ఉపవాస 
క్రేశమునంగాలు గదల్పంజాలని కుంతీ గాంధారీ ధృతర్మాష్టుల నిట్టి మహానలము 
చుట్టుకొనుట చేతనే యుక్కిరిబిక్కిరై దిక్కుంగానక యోగనిష్టామాత్ర శరణ్యులై 
దేహములను విడిచిరి. ఇది కావ్యమర్యాదలతో విలసిల్లిన కరుణరస ఘట్టము. 
అంగియెన శాంత రసమున కిది దోహదము. దీనికి. దోడైనవి యాదవ సంక్షయ 
కృష్ణనిర్యాణములు. కరుణ ప్రధానములైన యీ ఘట్టములవలన వీతరాగు.డైన 
యుధిష్టిరునియందలి నిర్వేదస్థాయి పరిపక్వదశకు వచ్చి శాంతరస ప్రతీతిని( 
గలిగించినది. 


ఆశ్రమవాస చతుష్టయము 269 


మహోత్సాతముల వర్లనలు, యాదవుల సముద్రయా(త్ర, సాత్యకి కృత 
వర్మాదుల కలహము. బలరామునిశేషావతార ప్రాప్తి, ఇంద్రయుధిస్టిరులకు6 గుర్కుర 
విషయమున జరిగిన సంవాదము. స్వర్గనరక వర్లనములును నచ్చముగాం గావ్య 
వర్లనలే. 


పాత్రములు చిత్తవృత్తులు విశదములగునట్టు సంభాషించుట, (ప్రతి చిన్న 
సన్నివేశమునందును రసభావస్ఫూర్తి, యాగతానాగతములను గన్నులయెదుట నిల్చి 
నట్లు వివరించుట మున్నగునవి పుష్కలముగా నాటకీయశోభను సంపాదించుచున్నవి. 
నాటకమునందువలె( బాత్రములు పరస్పరమును భావపరిప్టతముగా సంభాషించును. 
వనవాసానుజ్ఞను వేడిన ధృతర్నాష్టునితో. బౌరులపక్షమున నియుక్తుడయిన 
శంబువను (బ్రాహ్మణు(డు “భరతవంశోత్తమ మీ మహాన్వయంబున మహీవిభులయం 
దొప్పమి వెదకియైనం గానము. మము మీరు గన్నట్టి ప్రజల నెట్టట్ల రక్షించితిరి. 
దుర్యోధనుండు సేసిన యనర్హ మొక్కటియు లేదు. త్రిలోకోత్తము( డైన సత్యవతి 
కొడుకు సమ్మతించి నిన్నేమని పంచిన దానిన చేయుము” ఇత్యాదిగా. బలుకును. 
ఇది తిక్కన పాత్రముల స్వభావము. ఇదియే నాటకీయ తత్త్యము. 


“ధృతరాష్ట్రం డేకతంబ యున్నయెడ వృకోదరుండతని నింతనంతనుండి 
గాంధారియు'' వినుచుండి......... బలుకును”” “అంధన్ఫపతి బంధుజనంబుల 
గూర్చి, ధర్మనందను రావించి యతండు వినుచుండ గడ్గదగంఠుండగుచు 
వారలతోడ....... ననును.” “తెగనాడకున్న( బోవరని కన్నీరు దుడుచికొని, వారలం 
గలయంగనుంగొని, వారలు వినుచుండ. దత్సరిజనంబులతోడ ats అని, 
ధర్మతనయు వదనంబు వీక్షించి పాంచాలిం జూపి... పలికిన 
కుంతి పలుకులకు ధర్మసుతుండును, భీముండును సిగ్గువడిరి.” ఇట్టి సూచన 
లడుగడుగుననుంగలవు. నాటకములందలి పాత్రములభినయింపవలసిన 
భావములను “పరిక్రమ్య, లజ్ఞాం నాటయిత్వా, సోద్వేగం” అని పదములతో 
సూచించినట్టుగా నున్నవి పై వచనములు, కనుకనే తిక్కన పాత్రములన్నియు. 
దత్త ద్ధట్టములయం దభినయించుచున్నట్టుగా నుండును. త న్మూలమున భావుకుని 
హృదయమునందలి సంచారిభావములు చర్వణ గోచరములగు చుండును, 


విదురుండు వచ్చి ధృతరా(ష్ట్రుండు మృతులయిన బాండవులకు సవిశేష 
శ్రాద్దములు చేయందల.ంభినాండని చెప్ప యుధిష్టిరు( డానందపడెను. అర్జునుండు 
ప్రీతుడయ్యెను. భీముండు మాత్రము కమర్చిన మోముతోడ విదురు వదనంబు 
'సూచుచుం బెదవు లదర నేమేనిం పలుకం జూచిన భీభత్సుండు మెలుపున నతని 


270 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


వారించి. యల్లన యిట్లనియె sta 'నమ్మాటల క య్యనిలతనియు. డిట్టులనియె 
నన్నరుతోడన్‌' ఈ సన్నివేశము చిన్న రంగస్థలముగా మాజినది. విదుర యుధిష్టిరులు 
వినకుండునట్టు భీమార్జునులు భావగోపన సమర్థమైన సంభాషణమును. జేసినారు. 
ఇది 'జనాంతికం' 'అపవార్య' అను సూచనలతో నడచిన నాటక భాగమువలె 
నున్నది. 


ఇట్టు విరాటపర్వాదిగా నెన్నియో సన్నివేశములు నాటకతళ్ష్యము గలిగి (ప్రతి 
ఘట్టమును నాటక భాగమువలె గోచరించును. రసభావ స్ఫురణము దేని యందును 
ప్రతీయమానము కాకపోదు. పాత్రములను స్థిరముగా నొక్కొక్క . రసమున 
కవలంబనము లగునట్టు మొదటినుండి తుదివజకు( బోషించినాండు తిక్కన. 
ధర్మవీరుండును, శాంత “విత్తుండును నగు యుధిస్టిరుండు ధీరోదాత్త నాయకుండు. 
అర్జును(డును శౌర్యగుణ మధికముగా నున్న ధీరోదాత్తుడే! భీముండు తుదివజకును 
దీరోద్దతుండు గానే వ్యవహరించినాండు. ధృతరాష్టుండు, యుద్రపరిసమాప్తి వజకును 
నాగతానాగతముల నూహింపలేని దీర్హసూూత్రుండు దుర్యోధనుడు పరప్రత్యయ 
నేయ బుద్దియెన మూర్భు(డు. ఇట్టాక్కొక్క పాత్రమునందు6 గల్పితమైన ప్రత్యేక 
గుణము జివరివజకును స్థిరమై యున్నది. ఒక్క ధృతరా(ష్టునియందు మాత్రము 
పశ్చాత్తాపవహ్నిలో బుటము వేసిన సుగుణసంపద యుధిష్టిర పా(త్రపోషణ 
ప్రయోజనమునకై (క్రొత్తగా సంపాదింపంబడినది. ఇట్లు [గ్రంథమున కంతటికిని 
రసమయ కావ్యత్వమును జేకూర్చి మహాభారత సంహితా వైభవము నినుమండిప( 
జేసినారు కవిత్రయమువారు. 


సంస్కృత మహాభారతము శుష్కమైన యైతిహాసిక రచన యని మనము 
భ్రమింపరాదు. అదియు మహాకావ్యము. “కవి వృషభులు మహాకావ్య మనియు” 
నని నన్నయ. వర్లించినది తన యాంధ్రీకరణమును గుణించి కాదు. విశ్వజనీన 
మగుచుండ విష్ణు సన్నిభు( డైన వ్యాసుండు రచించిన మహాభారతమును గుణించియే 
వ్యాసుని స్తుతించుటలో “విద్వత్సంస్తవనీయ భవ్య కవితావేశుండు” అని తిక్కన 
వ్రాసినది (క్రాంత దర్శియగు మహాకవి వ్యాసునిగుతించియే. ధ్వన్యర్థసిద్దాంతమును 
దత్రాధాన్యమును నిర్ణయించి మార్గదర్శుకుం డయిన లాక్షణిక మూర్పన్యు6 
డానందవర్దను(డు. “తస్య హిధ్వ నేః స్వరూపం సకల సత్కవి కావ్యోపనిషద్బూత 
మతిరమణీయ  మణీయసీభి రపి చిరంతన కావ్యలక్షణ _ విధాయినాం 
బుద్దిభిరనున్మీలిత పూర్వమ్‌. అథచ రామాయణ మహాభారత (ప్రభృతిభిర్లక్ష్యే 
సర్వత్ర ప్రసిద్ధ వ్యవహారం లక్షయతాం సహృదయానా మానందో మనసి లభతాం 


ఆశ్రమవాస చతుష్టయము 271 


'ప్రతిష్టామితి ప్రకాశ్యతే” అని (వ్రాసిన ధ్వన్యాలోక వాక్యమునందు సంస్కృత 
మహాకావ్యములలో భారత రామాయణము లుత్తమోత్తముము లైనవియేకదా 
యుదహరించెను. కావున వేదశ్యాస్తోపబ్బంహీత కథాసంవిధాన మహాత్త్యముగల 
మహాకావ్యము సంస్కృత భారత మనియు. దాని నాంధ్రభాషను వెలయించి 
కావ్యనాటక రీతుల కొకింత ప్రాధాన్య మొసంగినది కవిత్రయ భారతమనియు 
మనము తలంపవలయును. 


కావ్యజీవితము వ్యంగ్యవైభవము, వ్యంగ్యము రసాలంకార వస్తురూపములతో 
గోచరించును. అందు రసధ్యని యుత్తమము, మహాభారతమునందలి రసమును 
గుతించి తొమ్మిదవ శతాబ్దమువా౯డైన యానందవర్దను(డు చర్చించి నిర్ణయించినా 
డు. తన ధ్వన్యాలోకమునం (బ్రబంధ రసస్వరూపమున వివరించు పట్టున 
(బ్రబంధశబ్దమాం(ధ్రోపజ్ఞము కాదు.) “తథాచ రామాయణ మహాభారతాదిషు 
సం[గ్రామాదయః పునః పున రభిహితాఅపి నవనవాఃప్రకాశంతే” దీనిని (గ్రంథము 
నందలి పూర్వవాక్యములతో సమన్వయించుకొనవలెను). “ప్రబంధే చాంగీరస ఏక 
ఏ వోప నిబధ్యమానో౭_ర్థవిశేషలాభం ఛాయాతిశయం చ పుష్టాతి, యథా రామాయణే 
యథా వా మహాభారతే, రామాయణే హి కరుణో రసః స్వయ మాదికవినా 
సూత్రితః శోకః క్టోకత్వమాగతః ఇత్యేవం వాదినా, నిర్వ్యూఢశ్చస ఏవ సీతాత్యంతవియోగ 
పర్యంతమేవ స్వ(ప్రబంధ ముపరచయతా, మహాభారతే౭_పి శాస్త్రరూపం కావ్యచ్చా 
యాన్వయిని వృష్టిపాండవ నిరసావసాన వైమనస్యదాయినీం సమాప్తి ముపనిబద్నతా 
మహా మునినా వైరాగ్యజనన తాత్పర్యం 'ప్రాధాన్యేన స్వప్రబంధస్య దర్శయతా 
మోక్షలక్షణ: పురుషార్థః శాంతో రస శ్చ ముఖ్యతయా వివక్షా విషయత్వేన సూచితః 


1 


అని (వ్రాసినా(డు. 


కావున మహాభారతమునందలి రసము శాంతము. కావ్యచ్చాయాన్వయియైన 
మహాభారత శాస్త్రమునందు యాదవక్షయము, పాండవ మహాప్రస్థాన క్లేశము. 
శ్రీకృష్ణునికి వ్యాధునివలన మృతియుం గల్పించి స్వప్రబంధమునకు వైరాగ్య జననమే 
పరమతాత్పర్య మని చూపిన వ్యాసమునీంద్రునిచేత మోక్షపురుషార్థము, 
శాంతరసమును ముఖ్యముగా వివక్షితములైనట్టు సూచింపయిడినది. ఈ యరశము 
తనకన్న బూర్వులగు కొందణు వ్యాఖ్యాతలు సయితము వివరించినట్టును. 


“యథా యథా విపర్యేత లోక తంత్ర మసారవత్‌ 
తథా తథా విరాగోల త్ర జాయతే నాత్ర సంశయవో 


272 ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


అను మహాభారత శ్లోకమునందు వ్యాసభగవాను(డే పై యంశమును వ్యక్తము 
చేసినట్లును నానందవర్దను( డుదహరించి వివరించినాండు. (లోకతం(త్రం = లోకైః 
తంత్యమాణం జనులచేత యత్నపూర్వకముగా సంపాదింప(బడు నర్థ కామములును, 
దత్సాధనలక్షణమైన యభిమతవస్తుజాతమును, నది యార్జన రక్షణాదు లయిన 
యేయే ప్రకారములచేత నెట్టు నిస్పారముగా నింద్రజాలము మాదిరి విపర్యాసమును 
పొందునో, యాయా విధముల లోకతం['త్రమునందును విరాగము కల్లును. విరాగము 
నిర్వేదాపద _ పర్యాయము, నిర్వేదము, శాంతిరసమును, ధర్మార్థ కామములో 
ననుగమింప(బడుచున్న మోక్షలక్షణ పురషార్థమును (బ్రధానముగా వివక్షితములై 
యున్నట్లు ధ్వన్యాలోక సమీక్ష, 

వీరాదిరసము, ధర్మాదిపురుషార్థములు మహాభారతమున నాయా పర్వము 
లందు. సువ్యక్తము లగుచుండ వాని సప్రధానములనియు, సంగము లనియు, 
నెట్టు నిరూపింప(గల మని శంకింప6 బనిలేదు. పారమార్థికమైన యంత స్తతము 
యొక్క యపేక్షలేకయే యంగభూతమైన శరీరము రమణీయముగా గోచరించినట్టు, 
అంగభూతములయిన వీరాదిరనములను, ధభర్మాది పురుషార్థములను 
జారుత్వాదాయకము లగుటలో విరోధములేదు. 

. “శాంతో రసశ్చ ముఖ్యతయా వివక్షా విషయత్వేన” అను ధ్వన్యాలోకపంక్తి 
యందలి “ముఖ్యతయా' అను పదమును వివరించుచు లోచనమునందు “యద్యపి 
ధర్మే చార్జేచ మోక్షచే త్యుక్తం (ధర్మే చార్జే చ కామేచ మోక్షేచ భరతర్షభ, యది 
హస్తితదన్య(త్ర యన్నేహాస్తితత్‌ క్వచిత్‌) తథాపి చత్వారా శృ్చకారా ఏవమాహుః 
యద్యపి ధర్మార్థకామానాం సర్వస్వం తాదృజ్నాస్తియ దన్యత్రనవిద్యతే, తథాపి 
పర్యంతవిరసత్వ మ(త్రైవావలోక్యతాం. మోక్షేతుయ[ద్రూపం తస్య సారత్నాత్రైవ విచార్య 
మితి, ” అని అభినవగుప్తపాదుండు వ్రాసెను. భారత శ్లోకమునందలి చకార 
చతుష్టయమువలన లభ్యమగుచున్న తాత్పర్య మేమనంగా ధర్మార్థకామముల సర్వస్వ 
మన్యత్ర లేనిది యిచ్చట లేదు. కాని పర్యంత విరసత్వముగల యీ భారత 
గ్రంథము నందే మోక్షలక్షణ పురుషార్థమును విచారింపు మని లోచనకారుని 
యభిప్రాయము. 

మహాభారతమునందలి విషయముల నన్నింటిని బర్వసం[గ్రహ రూపమైన 
యను(క్రమణిక తెలుపుచున్నది కదా! అచ్చట _ శాంతిరసప్రసక్తి లేదే? 
మీ(దుమిక్కిలి మహాభారతమునకు సర్వపురుషార్థ (ప్రబోధ హేతుత్వము, సర్వ 
రసగర్భత్వమును స్వశబ్దనివేదితములై యున్నవే? అని శంకింపవచ్చును. నిజమే. 


మహాభారతమునందు శాంతియే యంగిరసము. మోక్షమే యన్ని పురుషార్థముల 
కంటెను (బ్రధానము. అను విషయము స్వశబ్దాభిధేయము (వాచ్యము)గా 
నను(క్రమణిక యందు. జెప్పంబడలేదు. వ్యంగ్యముగా సూచింపంబడినది. 


“భగవాన్‌ వాసుదేవశ్చ కీర్ష్య్యతే౭త్ర సనాతనః” 

పై వ్యంగ్యార్థ మెట్టి ధనంగా మహాభారతమునందలి పాండవాది చరితము 
సర్వమును నవసాన విరసము. అవిద్యా ప్రపంచరూపమునను! పరమార్థమైనా 
సత్యస్వరూపము భగవంతుడై(నవాసుదేవు( డచ్చటం గీర్తింపబడుటయే కాంబట్టియా 
భగవంతుడైన వాసుదేవునియందే మీరు భావిత మనస్కులు కండు. కేవలము 
లయిన నయవినయ పరాక్రమాదులందు( గాని నిస్సారము లయిన సంపద 
లయందు. గాని, రాగవతుల గుణములందు. గాని ప్రతి నివిష్టబుద్దులు కాకుండు. 
సంసారము యొక్క నిస్సారమును జూడుండు. అనునర్థమును స్ఫురింపంజేయుచు 
వ్యంజక శక్ష్యనుగృహీతమైన శబ్దము స్ఫుటముగానే యవభాసించుచున్నది. “స హి 
సత్యం” శక్ష్యనుగృహీతమైన శబ్దము స్ఫుటముగానే యవభాసించుచున్నది. 
“సహిసత్యం” మొదలయిన యనంతర శ్లోకములను నిదే తాత్పర్యమును 
వెల్లడించుచున్నవి. 


మహాభారతావసానమునందు హరివంశ వర్లనమును జతకూర్చిన కవిబ్రహ్మ 
కృష్ణద్వైపాయనుని చేతనే నిగూఢ రమణీయ మైన పైయర్ధ్థము చక్కంగా స్ఫుటి 
కరింప(బడినది. సంసారాతీతమైన తత్వ్యాంతరమునందు భక్ష్యృతిశయమును 
(బ్రవర్తింపజేయుచున్న పై యుద్దముచేత సకలమైన సాంసారిక వ్యవహారము 
సంపూర్ణముగా బూర్వ పక్షీకృతమై (ప్రకాశించుచున్నది. దేవతా తీర్థ తపః ప్రభృతుల 
యొక్కయు? దత్తదేవతా విశేషముల యొక్కయు. (బ్రభావాతిశయవర్లన మా పర 
బ్రహ్మప్రాప్యుపాయమును దద్దిభూతియునైయున్నది. పాండవాదిచరిత్ర వర్షనమునకు 
వైరాగ్యజననము తాత్పర్యము. వైరాగ్యము మోక్షమునకు మూలము. మోక్షము 
భగవత్రాప్తికుపాయము. భగవద్గీతలయందుమోక్షమునకుం బరబ్రహ్మ ప్రాపు 
పాయత్వము ప్రదర్శితమై యుండుటచేత. బాండవచరితము భగవత్రాపు 
పాయముగా6 (పరంపరా సంబంధము చేత) బర్యవసించుచున్నది. 


' వాసుందేవుండనలా _ శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని మహిమ _భారతమునం 
దుపవర్షితమైనంతమాత్రమున. బరబ్రహ్మతత్త్యవర్షనము త(త్రాప్తికి నుపాయమును 
నెట్లు సూచితము లయ్యె నందురేని, యపరిమిత శక్ష్యాస్పద మైన పరబ్రహ్మము 
పరంపరాగతమైన వాసుదేవాది సంజ్ఞాభిధేయత్వమును బొందియున్నది. భగవర్గీతల 


274 - ఆంధ్ర మహాభారతోపన్యాసములు 


యందును మజికొన్ని గ్రంథములందును, వాసుదేవాది, శబ్దములు (బ్రహ్మపరముగా 
లబ్దప్రసిద్ది గలవై యున్నవి. సనాతనాదిశబ్దములు విశేషణములుగా గల వాసుదేవ 
శబ్దముచేత మాధుర ప్రాదుర్భావానుకృత సకల స్వరూపములుగల (బ్రహ్మమే 
వివక్షితము కాని మాధుర ప్రాదుర్భావాంశము మాత్రమే కాదు. (మధురయందు( 
గల్గిన ప్రాదుర్భావము మాధుర (ప్రాదుర్భావాంశము అనగా శ్రీకృష్ణుడై పుట్టుట) 
రామాయణమునందు6 బర్నబ్రహ్మము రామశబ్దాభిధేయము కాలేదా? అట్లే 
యిచ్చటను వాసుదేవ శబ్ద వాచ్యము పరబ్రహ్మమే. 

ఇట్లు భారతానుక్రమణికయందు భగవద్వ్యతిరిక్తమైన సర్వమును ననిత్యమని 
చెప్పు వాక్యముచేత మోక్షలక్షణమైన పురుషార్థము మాత్రమే శాస్త్రమార్గము నందును 
(అనగా మహాభారతము శాస్త్ర మని తలంచువారి దృష్టియందు), కావ్య 
మార్గమునందు( దృష్టాక్షయ సుఖపరిపోష లక్షణమైన శాంతరసమంగిగా అవక్షిత 
మైనట్టు లుపపాదింపంబడినది. అత్యంత సారభూత మైనందువబన నీ యర్థము 
వ్యంగ్యముగా సూచింపంబడినది కాని వాచ్యముగాం జెప్పంబడలేదు. సారభూతమైన 
యర్థము స్వశబ్దానభిధేయమై ప్రకాశింపయడినచో మిక్కిలి శోభావహముగానుండును. 
విదర్భ విద్వత్సరిషత్తులయందు వ్యంగ్యముగానే యభిమతతరమైన వస్తువు ప్రకాశింపం 
జేయంబడుటయు, సాౌక్షాచ్చబ్దములతో వాచ్యముగా. జెప్పబడకుండుటయు. 
(బ్రసిద్దములు గదా! ఇది యానందవర్టనుని మహాభారత (ప్రకాశమానమైన 
శాంతరసాంగిత్వ నిరూపణము. 


సంస్కృత మహాభారతమునందలి యంగిరసమును గుతించి చర్చించి, 
యది శాంతరసమని చెప్పిన యానందవర్ణనాచార్యుని పలుకులు తెలుంగు 
భారతమునకును సమన్వయించును. కావున కవిత్రయ భారతమునందలి 
ముఖ్యరసము శాంత మనియే విశ్వసింతము. ఇట్లు కావ్యనాటకరీతులు గల 
యా(శ్రమాది చతుష్టయమున( (బ్రతీయమాన మగుచున్న రసము గ్రంథమునం 
దంతటనుద్దీప్త మగుటచేత రషవిషయకముగా నీ భాగము తక్కిన భాగముల 
కుపకరించుచు మహాభారత (గ్రంథ తాత్సర్యమునకు దోహద మగుచున్నది. 


సంపూర్ణము. 


ఆశ్రమవాస చతుష్టయము 275 














